కరీంనగర్‌ జిలా 


నాటకరంగం - ఒక పరిశీలన 


కోటగిరి జయవీర్‌ 


అంకితం 


ప్రచురణ సంఖ్య : 1,000 
ప్రథమ ముద్రణ : 2012, ఫెబ్రవరి 
వెల:రు. 99/ = 


ప్రతులకు 


రూం నెం. 54, ఓల్డ్‌ పెజి హాస్టల్‌, ఓయు క్యాంపస్‌, హైదరాబాద్‌. . ఫోన్‌:9492461114 


ముద్రణ 
డెక్కన్‌ ప్రెస్‌ 1-9-1126/ సి/ఎ, అజామాబాద్‌, హైదరాబాద్‌ -500020. 
ఫోన్‌ : 0౦40656961 56. 


డిటిపి : శ్వేత గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 


అమ్మా నాన్నలు 
శ్రీమతి గంగామణి, శ్రీ మురళి గార్లకు 


(పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక 
సహాయంతో ఈ పుస్తకం ముద్రించబడింది) 


విషయ సూచిక 


నామాట 


కరీంనగర్‌ జిల్లా భౌగోళిక, సాంస్కృతిక చరిత్ర 


1L0 


పరిచయం 


1.1 కరీంనగర్‌ జిల్లా భౌగోళిక, నైసర్గిక స్వరూపం 


1.2 


1.1.1 ఎల్లలు 

1.1.2 గ్రామాలు - పట్టణాలు 
1.1.3 పర్వతాలు - నేలలు 
1.1.4 నదులు 

1.1.4.1 గోదావరి నది 
1.1.4.2 మానేరు నది 

1.1.5 అడవులు 

1.1.6 శీతోష్టస్థితి 

1.1.7 ఖనిజ సంపద 

1.1.8 వ్యవసాయం 

1.1.8.1 పంటలు 

1.1.9 నీటిపారుదల 
1.1.10 విద్యుత్‌చ్చక్తి 
1.1.11 పరిశ్రమలు 

జిల్లా పూర్వయుగ చరిత్ర 
1.2.1 తొలి పాతరాతి యుగం 
1.2.2 మధ్య పాతరాతి యుగం 
1.2.3 తర్వాత పాతరాతి యుగం 
1.2.4 సూక్ష్మరాతి యుగం 
1.2.5 కొత్తరాతి యుగం 
1.2.6 బృహత్‌ శిలా యుగం 


11-12 
13-13 
14-15 
15-16 
16-16 
16-17 
17-18 
18-18 
18-18 
18-19 
19-19 
19-20 
20-20 
20-20 
20-21 
21-21 
21-22 
22-22 
22-23 
23-23 
23-23 
23-23 
23-24 
24-24 
24-25 


1.2.7 తొలి చారిత్రక యుగం 


1.3 జిల్లాను పరిపాలించిన రాజవంశాలు 


1.4 


1.5 
1.6 


1.3.1 నంద రాజులు 

1.3.2 మౌర్య చక్రవర్తులు 

1.3.3 శాతవాహనులు 

1.3.4 చాళుక్యులు 

1.3.4.1 వేములవాడ చాళుక్యులు 
1.3.4.2 కళ్యాణ చాళుక్యులు 

1.3.5 పోలవాస రాజులు 

1.3.6 కాకతీయులు 

1.3.7 రేచర్ల వెలమ రాజులు 

1.3.8 విజయనగర రాజులు 

శాసనాలు 

1.4.1 వేములవాడ చాళుక్యుల కాలంనాటి శాసనాలు 
1.4.2 కల్యాణి చాళుక్యుల కాలంనాటి శాసనాలు 
1.4.3 కాకతీయుల కాలం నాటి శాసనాలు 
జిల్లా ఏర్పాటు 

దర్శనీయ ప్రదేశాలు 

1.6.1 కాళేశ్వరం 

1.6.2 వేములవాడ 

1.6.3 ధర్మపురి 

1.6.4 కొండగట్టు 

1.6.5 ఇల్లంతకుంట 

1.6.6 మంథని 

1.6.7 కోటిలింగం 

1.6.8 ఓదెల 

1.6.9 కొత్తకొండ 

1.6.10 బెజ్జంకి 

1.6.11 రామగిరి దుర్గం 


1.7 కరీంనగర్‌ జిల్లా ఉద్యమకారుల స్తూపాలు - హుస్నాబాద్‌ 
1.8 ముగింపు 


25-26 
26-26 
26-26 
26-26 
26-27 
27-27 
27-28 
28-28 
29-29 
29-30 
30-31 
81=81 
31-32 
32-32 
32-32 
32-33 
33-34 
34-34 
34-34 
35-36 
36-37 
37-38 
38-38 
38-39 
39-39 
39-39 
39-40 
40-40 
40-41 
41-41 
42-42 


2.1 


2.2 


పొదనూబికలు 

కరీంనగర్‌ జిల్లా తెలుగు నాటకరంగ చరిత్ర 

పరిచయం 

తెలుగు నాటక రంగ చరిత్ర 

2.1.1 నన్నయ్య 

2.1.2 పాల్ఫూరికి సోమనాథుడు 

2.1.3 వల్లభరాయుడి క్రీడాభిరామం 

2.1.4 ఆధునిక తెలుగు నాటకరంగం 

2.1.4.1 ఆధునిక తెలుగు నాటక రంగంలో పార్శి 
నాటకరంగ (ప్రభావం 

2.1.4.2.ఆధునిక తెలుగు నాటక రంగంలో దార్వాడ 
నాటక సమాజ ప్రభావం 


2.1.5 ఆధునిక తెలుగు నాటక రంగంలో ప్రయోగ వైవిధ్యాలు 


2.1.5.1 (ప్రహసనాలు 

2.1.5.2 పౌరాణిక నాటకాలు 

2.1.5.3 దేశభక్తి నాటకాలు 

2.1.5.4 హేతువాద నాటకాలు 

2.1.5.5 సంఘ సంస్కరణోద్యమ నాటకాలు 
2.1.5.6 ఆధునిక వీధి నాటకం 

2.1.6 సురభి నాటక సమాజం 

2.1.7 ఆంధ్ర విశ్వ విద్యాలయ ప్రయోగ రంగస్థలం 
2.1.8 ఆంధ్ర నాటక కళాపరిషత్తు 

2.1.9 (ప్రజా నాట్యమండలి 

2.1.10 ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు 

2.1.11 లిటిల్‌ థియేటర్‌ 

2.1.12 ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమి 
2.1.13 ఆంధ్రప్రదేశ్‌ నాట్య సంఘం 

2.1.14 తెలంగాణ నాటక రంగం 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం 

2.2.1 జానపద కళారూపాలు 

2.2.2 యక్షగానాల, వీధి నాటకాల పరిచయం 


43-44 


46-47 
47-47 
47-47 
47-48 
48-48 
48-52 
52-52 


52-53 


58-538 
53-54 
54-ర్‌ర్‌ 
55-55 
55-56 
56-57 
57-59 
59-59 
60-60 
60-61 
61-62 
62-63 
63-63 
63-64 
64-65 
65-67 
67-67 
67-68 
68-70 


2.2.3 యక్షగానాల, వీధి నాటకాల ప్రదర్శన బృందాలు 


70-71 


2.2.4 యక్షగానాలు, వీధినాటకాల రచయితలు, వారి రచన శైలి 71-76 


2.2.5 తొలిదశ నాటక రంగం 
2.2.6 జిల్లా ఆధునిక నాటక రంగం 


2.3 కరీంనగర్‌ జిల్లాలో నాటక రంగ సంస్థలు - సమాజాలు 


2.3.1 లలిత కళా సమితి (కరీంనగర్‌) 
2.3.2 రతన్‌ ధార్‌ ఫెడరేషన్‌ 

2.3.3 శారదా కళానికేతన్‌ 

2.3.4 నటరాజ్‌ కళానికేతన్‌ 

2.3.5 నవోదయ కల్చరల్‌ అసోసియేషన్‌ 
2.3.6 శ్రీ వెంకటేశ్వర కళాసమితి 
2.3.7 శాతవాహన కళా స్రవంతి 
2.3.8 చైతన్య కళాభారతి 

2.3.9 లలిత కళా సమితి (మెట్‌పల్లి) 
2.3.10 గోధూర్‌ నాటక కళాశక్తి 
2.3.11 ఎ.పి.ఎస్‌.ఆర్‌.టి.సి. కళా సంస్థ 


76-178 
78-80 
80-80 
80-82 
82-83 
83-84 
84-85 
85-87 
87-88 
88-90 
90-91 
91-93 
93-98 
98-99 


2.3.12 ది.పి.ఆర్‌.ఓ (District Public Relation Office) 99-101 


2.4 కరీంనగర్‌ జిల్లాలో నాటక రంగ దర్శకులు 
2.4.1 మున్ననూరి హన్మంతరావు 
2.4.2 డి.ఎస్‌.ఎన్‌. మూర్తి 
2.4.3 గుండా మల్లయ్య 
2.4.4 కీర్తిరెడ్డి మల్లారెడ్డి 
2.4.5 రాజేంద్ర ప్రసాద్‌ 
2.4.6 సిద్దార్థ 
2.4.7 డి.వి. మురళి మోహనాచార్య 


2.5 కరీంనగర్‌ జిల్లాలో నాటక రంగ రచయితలు, వారి రచనాశైలి 


2.5.1 డాక్టర్‌ క్వి నారాయణరెడ్డి 
2.5.2 డాక్షర్‌ మలయశ్రీ 

ల 
2.5.3 ఎస్‌. వెంకటాద్రి 
2.5.4 ఎస్‌. బుచ్చిరాజం 
2.5.5 ఎడ్మల్ల రామచంద్రారెడ్డి 


101-102 
102-102 
103-105 
105-106 
106-107 
107-107 
107-108 
108-118 

110-110 
110-118 
113-114 
114-114 
114-114 
114-115 


2.5.6 రాయ్‌ బాల ప్రసాద్‌ 

2.5.7 గంగా రాజేశ్వర్‌రావు 

2.5.8 డాక్టర్‌ అందె వెంకటరాజము 
2.5.9 డాక్టర్‌ జె బాపురెడ్డి 

2.5.10 బైరి నర్స్మయ్య 


2.6 ముగింపు 


పాదసూచికలు 


మూడవ అధ్యాయం 


8. 


ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి 
పరిచయం 

3.1 ధర్మపురి క్షేత్ర చరిత్ర 

రేగే ధర్మపురి గ్రామ నామం - నేపథ్యం 
3.1.2 నారసింహ పూజా సంస్కృతి 

3.1.3 ధర్మపురి క్షేత్రం - చారిత్రక నేపథ్యం 


8.2 శ్రీలక్ష్మీ నరసింహ నాట్యమండలి 


3.2.1 మండలి స్థాపన పూర్వాపరాలు 
3.2.2 ప్రార్థనా గీతం 

3.2.3 మొదటి తరం వారి ప్రదర్శనలు 
3.2.4 రెండవ తరం వారి ప్రదర్శనలు 


8.8 శ్రీ లక్ష్మీ నరసింహనాట్యమండలి నాటకశాలలు 


3.3.1 నాటకశాల నిర్మాణం 
3.3.2 వేదిక నిర్మాణం 
3.3.3 తెరలు 

3.3.4 లైట్లు 

3.8.5 ఇతర టెక్సిక్‌లు 


115-115 
115-116 
116=117 
117=118 
118-118 
119-119 
120-123 


124-124 


125-125 
125-126 
126-126 
126-127 
127-130 
130-131 
1831-132 
132-133 
133-137 
187-139 
139-140 
140-141 
141-141 
141-141 
142-142 
142-144 


8.4 నాట్యమండలి వారు ప్రదర్శించిన నాటకాలు, నాటికల వివరాలు143-1483 


3.4.1 పౌరాణిక నాటకాలు 

3.4.2 చారిత్రక నాటకాలు 

8.4.3 సాంఘిక నాటకాలు, నాటికలు 

3.5 నాట్యమండలికి సమకాలీన సమాజాలు 


143-144 
144-144 
144-145 
145-146 


4.10 
4.11 
4.12 
4.13 
4.14 
4.15 
4.16 
4.17 
4.18 
4.19 
4.20 
4.21 
4.22 


3.6 ముగింపు 146-146 
పాదసూచికలు 147-148 
ధర్మపురిలో నాటక రంగ ప్రముఖులు వారి విశేషాలు 149-149 
పరిచయం 150-150 
శేషప్ప 151-153 
కాకుత్స్రల నరసింహదాసు 153-154 
కాసర్ల వెంకటరాజయ్య 154-157 
దెమ్మ బాలకిష్టయ్య 157-158 
చాచం కిష్టయ్య 158-159 
కాకర్ల లక్ష్మీకాంత శాస్త్రి 159-161 
సంగనభట్ల మాణిక్య శాస్తి 161-162 
కె.వి. కేశవులు 162-163 
బోగం రాజమ్మ 163-163 
కశోరుముల శివరామయ్య 163-163 
బలిజేపల్లి రాజన్న 163-164 
రొట్టి చంద్రశేఖర్‌ శాస్త్రి 164-164 
దాదాగిరి కృష్ణారావు 164-164 
సారంగుల కిష్టయ్య 164-164 
పెండ్యాల సీతారామయ్య 164-165 
వోరుల రామచంద్రం 165-165 
కాసర్ల కిష్టయ్య 165-165 
సంగనభట్ల నర్సయ్య 165-165 
కాకేరి లక్ష్మీ నరహరి 165-166 
కొరిడె (జంగన్న విశ్వనాథ శాస్తి 166-166 
రొట్టి విశ్వనాథ శాస్త్రి 166-166 
ధర్మపురిలో ప్రముఖ కళాకారులు 166-166 
4.22.1 గుండా కిష్టయ్య 166-166 
4.22.2 ఇందనవరపు సుజన్‌రావు 166-167 
422.8 పాలేపు కిష్టయ్య 167-167 
4.22.4 నేరెళ్ళ వెంకటేశ్వర్లు 167-167 


4.22.5 చిలుకముక్కు అనంతచారి 167-167 


4.22.6 సముద్రాల లక్ష్మీనారాయణచారి 
4.22. 7 చిలుకముక్కు కిష్టయ్య 
4.22.8 పాత పాపారావు 
4.22.9 కొరిడి కిష్టయ్య 
4.22.10 రొట్టి గుండయ్య 
4.22.11 వెంకట నరహరిచారి 
4.23 ధర్మపురిలో ఇతర కళాకారులు 
5. ముగింపు 
పాద సూచికలు 
ఉపసంహారము 


అనుబంధం -1 
క్షేత పర్యటన 

దెమ్మా బాలకిష్టయ్యగారి ఇంటర్వ్యూ 
విషయ వివరణ కర్తలు 


అనుబంధం-2 
ఛాయా చిత్రాలు 
ఉపయుక్త గ్రంథ సూచిక 
తెలుగు గ్రంథాలు 
పత్రికలు 
ప్రత్యేక సంచికలు 
విజ్ఞాన సర్వసాలు, నిఘంటువులు 


167-167 
167-167 
167-168 
168-168 
168-168 
168-168 
168-171 
170-171 
172-173 
173-175 


177-178 
179-183 
184-184 


185-191 


192-1983 
198-198 
193-194 
194-194 


నా మాట 


కరీంనగర్‌ జిల్లాలో దేశంలోని ఇతర ప్రాంతాలవలే యక్షగానాలు, వీధి 
నాటకాలు మొదలగు ఇతర జానపద కళారూపాలు మొదటి నుంచి తమ ప్రాబల్యం 
చాటుతూ (ప్రచారంలో ఉన్నాయి. కాలక్రమేణ భారతీయ కళారంగంలో చోటు 
చేసుకుంటున్న మార్పులు ప్రాంతీయంగా ఆయా భాషల్లో నాటకాలుగా రూపుదిద్దుకొని 
ప్రాంతీయ ప్రాబల్యాన్ని చాటుతూ ఇటు నాటక రచనల్లోనూ, అటు ప్రదర్శనల్లోనూ 
విప్లవాత్మక మార్పుల్ని సృజనాత్మక నైపుణ్యాన్ని జోడించుకొని ప్రచారంలోకి వచ్చాయి. 
ఈ దశలో రూపుదిద్దుకొన్న తెలుగు నాటకరంగ ప్రభావం కరీంనగర్‌ జిల్లా మీద 
కూడా చూపించినదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కళాభిమానులు, 
కళాజిజ్ఞాసులు అయిన కరీంనగర్‌ వాసుల తెలుగు నాటకరంగ ప్రచారోద్యమానికి 
స్పందించి తమ వంతు పాత్ర మాతృభాషలో నాటక రచనలు చేయడం, ప్రదర్శనలు 
ఇవ్వడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ రెండవ అధ్యయనంలో రాష్ట్ర తెలుగు 
నాటకరంగ చరిత్ర పరిశీలనతో మొదలు పెట్టి కరీంనగర్‌ జిల్లాలో విసృతంగా 
ప్రచారంలో ఉన్న జానపద కళారూపాలు, తెలుగు నాటకరంగ ఆవిర్భావం, 
నాటకరంగం సంస్థలు, సమాజాలు, నటులు, రచయితలు, దర్శకులు మొదలగు 
అంశాలను పరిశీలించడం జరుగుతుంది. 

పుణ్యక్షేత్రాలలో ధర్మపురి క్షేత్రం ఒకటి. చారిత్రాత్మకంగా ఈ క్షేత్రం ప్రాముఖ్యత 
సంతరించుకోవడమేకాక, అనేక రాజవంశాల సేవలు అందిపుచ్చుకున్నారు. 
నృసింహస్వామి మూలపీఠంగా వెలసిన ఈ క్షేత్రం వవిత్ర క్షేతంగా 
పరిగణింపబడటమేకాక తెలంగాణ నాటకరంగంలోనే ఒక ప్రత్యేకతను కూడా 
సంపాదించుకొన్నది. ధర్మపురి క్షేత్రంలో నేటికి ఈ జాతర కన్నుల పండుగగా 
జరుగుతున్నది. తిరునాళ్ళ సందర్భంగా వేలాది మంది భక్తులు బహుదూర ప్రదేశాల 
నుంచి వస్తుంటారు. పగలు-రాత్రుళ్ళు దుకాణాలు, బేరసారాలు, సర్మసులు, బుర్ర 
కథలు, పగటి వేషాలు మొదలగునవి ప్రదర్శిస్తుంటారు. 1936 సంవత్సరంలో 
ప్రఖ్యాత నాటక కంపెనీ అయిన సురభి కంపెనీ వారు ఈ తిరునాళ్ళలలో కొన్ని 
పౌరాణిక నాటకాలను ప్రదర్శించారు. సతీ సావిత్రి, భక్త ప్రహ్లాద, ద్రౌపది 


వస్త్రాపహరణం, శ్రీ కృష్ణ తులాభారం వంటివి ప్రదర్శించారు. ఈ గ్రామములోని 
కొందరు విద్యావంతులు అదే సంవత్సరము అనగా 1936లోనే 'శ్రీ లక్ష్మీ నరసింహ 
నాట్యమండలి” అనే నాటక సంస్థను స్థాపించారు. మూడుతరాల నటుల, దర్శకుల 
నేపథ్యం ఉన్న ఈ సంస్థ పరిశీలనే ఈ మూడవ అధ్యయనం ముఖ్య ఉద్దేశ్యం. 

ధర్మపురిలోని కళాకారులు సతీసావిత్రి, భక్త ప్రహాద, మార్మండేయ, భక్త 
కబీరు, గయోపాఖ్యానం, శ్రీకృష్ణ తులాభారం, లవకుశ, పాదుకా పట్టాభిషేకం, 
చింతామణి లాంటి నాటకములను జనరంజకంగా ప్రదర్శించారు. ఇలాంటి 
నాటకములో వివిధములైన పాత్రలను ధరించి చక్కగా పాత్రలను పోషించి 
ప్రజలమెప్పును చూరగొనుచూ అనేక నాటక ప్రదర్శనల నొసంగుచూ ఈ గ్రామమునకు 
ఈ ప్రాంతమునకు, ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టినారు. ప్రస్తుతం ఈ అధ్యాయంలో 
కొందరు యక్షగాన రచయితలు, వారి రచనలతోపాటు నాటకరంగ (ప్రముఖులు 
జీవిత విశేషాలు, వారు పోషించిన పాత్రలను పరిశీలించబడి నాల్గవ అధ్యయనంలో 
వివరించడం జరిగింది. 

పరిశోధనలో లభించిన విషయాలతో చక్కటి విశ్లేషణ చేయడం వల్ల 
అనుకున్న రీతిలో వ్యాసాన్ని పూర్తి చేయడం జరిగింది. 


కోటగిరి జయవీర్‌ 


భ్‌ క 
నవక శో జ్యా Js న్య 
ge జ్‌ 
శ శ 
క * 
ఒకటవ అధ్యాయం 


కరీంనగర్‌ జిల్లా భౌగోళిక, 
సాంస్కృతిక చరిత్ర 


డై * 
{ a * గ్‌ 
క [| 
భ్‌ fs 2 ar (జాగ 
ల్‌ Ara రర” 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 13 


1.0 పరిచయం: 

ఒక ప్రాంత సాంస్కృతిక పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడానికి దాని భౌగోళిక, 
చారిత్రక పరిస్థితులను పరిశీలించవలసిన అవసరం ఉంది. ముందున్న యుగాలలో 
వాటి స్వరూప స్వభావాలను, కాలక్రమంలో వచ్చిన భిన్న పరిణామాలను విశ్లేషించవలసిన 
అవసరం కూడా ఉంది. వివిధ రాజవంశాల పాలక విధానాల, వాటి ముందు ఉన్న 
స్థితిగతులకు మధ్య ప్రజా జీవనం వంటి అనేక విషయాలను ప్రామాణికంగా శోధించవలసి 
ఉంటుంది. భౌగోళిక పరిస్థితులలో వ్యత్యాసం కనబడుతుంది. ఈ వ్యాత్యాసాన్ని 
అనుసరించి కళారూపాల్లో కూడా వైవిధ్యం కనిపిస్తుంది. అలాగే నాటకరంగానికి 
సంబంధించి భౌగోలిక పరిస్థితులకు అనుసంధానంగా ఉంటుంది. 

ఉత్తర తెలంగాణాలో కరీంనగర్‌ జిల్లాకు అనాది నుంచి ఉజ్వలమైన సంస్కృతి, 
చరిత్ర ఉంది. గోదావరి నదినానుకొని దక్షిణంగా ఉన్న ఈ జిల్లా చరిత్ర పూర్వకాలం 
నుంచి మహోన్నతమైన సంస్కృతి, నాగరికతలను నిలయంగా భాసిల్లింది. కరీంనగర్‌ 
జిల్లాలో అన్ని కులాలు, మతాల ప్రజలు జీవిస్తున్నారు. వీరికి సంబంధించిన ఆచారాలు 
సాంప్రదాయాలు, పండుగలు, జాతరలు విసృతంగా ప్రచారంలో ఉన్నాయి. వీటిని 
అనుసరించి కళారూపాలు, నాటకాలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. జిల్లాలో పండే 
పంటలను కళాకారులకు ఇచ్చి ప్రదర్శనలను జరిపిస్తారు. ముఖ్యంగా ఎక్కువగా 
వ్యవసాయం చేసే జిల్లా వాసులు తీరిక సమయాలలో జానపద కళల ప్రదర్శనలలు 
మరియు యక్షగానాలు ప్రదర్శించేవారు. అలాగే ఖనిజ విలువలను వెలికితీసే కార్మికులు 
శ్రమ తెలియకుండా పాటలు పాడటం, కూనిరాగాలు తీయడం, తీరిక సమయాలలో 
వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నదులు ఈ జిల్లా వాసులకు ఎంతో ఉపయోగకరంగా 
ఉన్నాయి. పరిశ్రమలు అభివృద్ధిచెందిన తర్వాత కొంతమంది కలిసి నాటకరంగ సంస్థలను 
ఏర్పర్చుకుని తమ కోసం నాటకాలు ప్రదర్శిస్తున్నట్టు చెప్పవచ్చు. జిల్లాలో రహదారులు 
ప్రయాణినికి ఎంతో సౌలభ్యంగా ఉన్నాయి. విద్యుత్‌చ్చక్తి ప్రస్తుతం ప్రదర్శనకు ఎంతో 
అవసరం. దీని ద్వారా లైటింగ్‌ ఎఫెక్ట్‌, ఇతర పరికరాలు నడపడానికి ఉపయోగపడుతుంది. 
వ్యవసాయం పంటలు, పర్వతాలు, నదులు, రహదారులు, వర్షపాతం, శీతోష్టస్థితి, ఖనిజ 
నిల్వలు, పరిశ్రమలు, విద్యుత్‌చ్చక్తి వంటివి పరోక్షంగా నాటకరంగానికి అవసరం. కాబట్టి 
14 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


జిల్లాలోని భౌగోళిక నైసర్గిక స్థితిగతులను గురించి తెలుసుకోవడం అవసరం. ప్రస్తుతం 
కరీంనగర జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, దర్శనీయ ప్రదేశాల గూర్చి వివరించడం 
జరిగింది. 
1.1 కరీంనగర్‌ జిల్లా భౌగోళిక, నైసర్గిక స్వరూపం 

కరీంనగర్‌ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలో అత్యంత 
భాగ్యవంతమైన జిల్లాగా పరిగణింపబడుతుంది. 'జిల్లా 17°5, -19°5 ఉత్తర అక్షాంశ 
రేఖలకు, 78°29' - 80, 22' తూర్పు దీర్జాంశ రేఖలకు మధ్య ఉన్నది. ఈ జిల్లా 
ప్రధాన కేంద్రం కరీంనగర్‌ పట్టణం కావడంతో జిల్లాని కూడా కరీంనగర్‌గా 
వ్యవహరిస్తున్నారు. సయ్యద్‌ కరీమొద్దీన్‌ అనే ఖిల్లాదారుడు దీనిని నిర్మించడం వలన 
కరీంనగర్‌ అని పేరు వచ్చింది”. ఈ జిల్లా పూర్వం సబ్బినాడుగా పిలిచేవారని తెలుస్తుంది. 
దీనికి ఆధారంగా కాకతీయ ప్రోలరాజు, (ప్రతాపరుద్రుడు ప్రకటించిన శిలాశాసనాలు 
కరీంనగర్‌లోను మరియు శ్రీశైలంలోను లభ్యమైనవి. ఈ జిల్లా భౌగోళిక, నైసర్గిక 
స్థితిగతులకు సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి. 


“జిల్లా పరిపాలన కేంద్రం _- కరీంనగర్‌ 

విస్తీర్ణం - 11823 చ.కి.మీ. 
అడవులు - 2,51,675 హెక్టార్లు 
సాగైన భూమి - 50,02,431 చ.కి.మీ. 
నీరు అందిన భూమి - 50,02,431 చ.కి.మీ. 
జనాభా (2001 లెక్కల ప్రకారం) - 34,77,079 

జన సాంధ్రత - 294 / చ.కి.మీ. 
గ్రామీణ జనాభా - 27,98,135 

పట్టణ జనాభా - 6,78,944 

స్త్రీపురుష నిష్పత్తి - 1000:954 
లక్షరాస్యత - 56.00% 
నిరక్షరాస్యత - 43.02% 

కార్మికులు - 18,46,323 

అడవుల విస్తీర్ణం - 23.8% 
మున్సిపాలిటీలు - 2. కరీంనగర్‌, జగిత్యాల 
రెవెన్యూ మండలాలు - 56 

గ్రామాలు - 1084 


గ్రామ పంచాయతీలు - 


725 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 15 


నగరాలు 10 

అసెంబ్లీ నియోజకవర్గాలు - 13 
పార్లమెంటరీ స్థానాలు - 2 (పెద్దపల్లి, కరీంనగర్‌) 
చిన్నతరహా పరిశ్రమలు - 4616 

భారీ, మధ్య తరహా పరిశ్రమలు - 11 
ఆసుపత్రులు = 62 
బ్యాంకులు : 169 

తలసరి ఆహారధాన్యాల ఉత్పత్తి | 284 కిలోలు 
రోడ్ల పొడవు (100 చ.కి.మీ.) - 13.56 కి.మీ. 
రైలు మార్గం పొడవు (100 చ.కి.మీ.) - 0.74 కి.మీ. 
పోస్టాఫీసులు (లక్ష జనాభాకు) - 22. 8% 
తంతి కార్యాలయాలు (లక్ష జనాభాకు) - 4.5%”” 


పై విషయాలకు సంబంధించిన ముఖ్యాంశాలను సంక్షిప్తంగా వివరించడం 
జరిగింది. 
1.1.1 ఎల్లలు 

“సరిహద్దు పొడవున గోదావరి 176 మైళ్ళు (ప్రవహిస్తుండగా, దక్షిణాన వరంగల్‌, 
మెదక్‌ జిల్లాలు, తూర్పున మధ్యప్రదేశ్‌, పశ్చిమాన నిజామాబాద్‌లు ఉన్నాయి. కరీంనగర్‌ 
జిల్లా వైశాల్యం 11823 చ.కి.మీ.లు. ఇది రాష్ట్ర వైశాల్యంలో 4.29 శాతం కలదు.” 
1.1.2 గ్రామాలు - పట్టణాలు: 

జిల్లాలో కరీంనగర్‌, పెద్దపల్లి అనే రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మైడారం 
(ఎస్‌సి), నేరెళ్ళ (ఎస్‌సి), మంథని, పెద్దపల్లి, హుజూరాబాద్‌, కమలాపూర్‌, ఇందుర్తి, 
కరీంనగర్‌, చొప్పదండి, జగిత్యాల, మెట్‌పల్లి, సిరిసిల్లా, బుగ్గారం అనే 13 అసెంబ్లీ 
స్థానాలు ఉన్నాయి. 8 రెవెన్యూ డివిజనులు, 209 నివాస గ్రామాలు, 1009 గ్రామ 
పంచాయతీలు ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 57 మండలాలు ఉన్నాయి. 1985లో 
అంతకుముందున్న తాలూకాలను రద్దుచేసి మండలాలుగా విభజించారు. 
1.1.2 గ్రామాలు - పట్టణాలు 


న్నే రామగుండం 6. ముత్తారం 
2. కమన్‌పూర్‌ 7: తాడిచెర్ల 

8. మంథని ది. ముత్తారం 
4. కాటారం 9. శ్రీరాంపూర్‌ 
ర్‌ మహదేవపూర్‌ 10. ఓదెల 


116! కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


tl. జమ్మికుంట 85. సుల్తానాబాద్‌ 


12. కమలాపూర్‌ 36. వీణవంక 

13. ఎల్మతుర్తి 37. హుజూరాబాద్‌ 
14. భీమదేవరపల్లి 38. సైదాపుర్‌ 

15. హుస్నాబాద్‌ 39. చిగురుమామిడి 
16. కొహెడ 40. తిమ్మాపూర్‌ 
17: బెజ్జంకి 41. కేశవపట్నం 
18. ఇల్లంతకుంట 42. మానకొండూర్‌ 
19. సిరిసిల్లా 43. కరీంనగర్‌ 
20. ముస్తాబాద్‌ 44. బోయినపల్లి 
21. గంభీరావుపేట 45. వేములవాడ 
22. ఎల్లారెడ్డి పేట 46. కొడిమ్యాల 
23. కోనారావుపేట 47. మేడిపల్లి 

24. చందుర్తి 48. కోరుట్ల 

25. కథలాపూర్‌ 49. జగిత్యాల 

26. మెట్‌పల్లి 50. గొల్లపల్లి 

27. ఇబ్రహీంపట్నం 51. _ పెగడపల్లి 
28. మల్లాపూర్‌ 52. జూలపల్లి 

29. రాయికల్‌ 58. చొప్పదండి 
30. సారంగపూర్‌ 54. రామడుగు 
81. ధర్మపురి ర5్‌ర్‌. గంగాధర్‌ 

32... వెల్లటూర్‌ 56.  మాల్యాల” * 
38. ధర్మారం 57. ఎలిగెడు 


34. పెద్దపల్లి 
1.1.3 పర్వతాలు - నేలలు 

నేలలు పంటలకు, పరిశ్రమలు అనుకూలంగా ఉన్నాయి. “మెట్టుపల్లి 
తాలూకాలోని గొర్రెపల్లి వద్ద ప్రారంభమైన ఒక పర్వతశ్రేణి ఈశాన్య దిశగా వెళ్ళి జగిత్యాల 
మీదుగా వేములకుర్తి వరకు విస్తరించి ఉంది. సమాంతరంగా ఉన్న ఈ పర్వత శ్రేణుల 
మధ్య దూరం 51 కి.మీ.లు జిల్లాకు నైరుతి దిశగా మరో పర్వత శ్రేణి ఉంది. ఇది 
మానేరు నదిలోయ ప్రాంతం నుంచి బయలుదేరి ఈశాన్య దిశగా ప్రయాణం చేసి 


రాంగిర్‌నిదాటి శనిగారం పర్వత శ్రేణిని విడదీస్తూ ముందుకుపోయి గోదావరి ప్రాంతంలో 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 17 


అంతమౌతుంది. జిల్లాలో బాల్‌ఘాట్‌ పర్వత[శ్రేణికి చెందిన మూడు పర్వతపంక్తులు ఉ 
న్నాయి. ఇవికాక కందకల్లు కొండలు, రాఖీ కొండలు, అక్కడక్కడ చిన్న చిన్న కొండలు, 
గుట్టలు జిల్లాలో ఉన్నాయి. తక్కిన భాగం మొత్తం పీఠభూమి. ఈ జిల్లాలో ముఖ్యంగా 
65 శాతం (గ్రామాలలో దుబ్బ నేలలు, 27 శాతం రేగడి నేలలు, 5 శాతం చేలక నేలలు 
ఉన్నాయి.* 
1.1.4 నదులు 

జిల్లాలో ప్రవహించే నదులు జిల్లా వాసులకు చాలా రకాలుగా ఉ 
పయోగపడుతున్నాయి. నదీ జలాలను పంటలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గోదావరి 
నది ఉత్తరాన ప్రవహిస్తుండగా మధ్యభాగంలో మానేరు నది ప్రవహిస్తుంది. 
1.1.4.1 గోదావరి నది 

“మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో ముంబాయికి ఈశాన్యంగా సుమారు 
70 మైళ్ళ దూరంలో నాసికా త్రయంబకం వద్ద జన్మించి, దాదాపు 1770 కి.మీ.ల 
దూరం ప్రయాణించి బంగాళా ఖాతంలో కలుస్తుంది. త్రయంబకేశ్వరస్వామివారి ముఖం 
నుండి ఉద్భవించే చిన్నపాయనీరు నదిగా రూపాంతరం చెంది, దక్షిణ భారతదేశంలో 
1465 కి.మీ.లు ప్రయాణిస్తూ, ఆదిలాబాద్‌ జిల్లా బాసరవద్ద రాష్ట్రంలో (ప్రవేశిస్తుంది. 
కరీంనగర్‌ జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి ప్రాంతంలో ప్రవేశించి వేములకుర్తి 
యమాపూర్‌, మల్లాపూర్‌, వాల్లోండ, వేంపల్లి వెంకట్రావ్‌ పేట, ఓబులాపూర్‌, రాయికల్‌ 
మండలం, ధర్మపురి, కోటలింగాల, గోదావరిఖని, మంథని, మహదేవపూర్‌, కాకేశ్వరముల 
ద్వారా మొత్తం 285 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తర్వాత ధర్మపురి, రాయచూర్‌లను 
విడదీస్తూ ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రవేశిస్తుంది. గోదావరినది కరీంనగర్‌ జిల్లాను తూర్పూన 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం చాందా, బస్తర్‌ జిల్లాల నుంచి, ఉత్తరాన ఆదిలాబాద్‌ జిల్లా నుంచి 
వేరు చేస్తుంది. గోదావరినది, దాని ఉప నదుల పరివాహక ప్రాంతం మొత్తం విస్తీర్ణం 
3,12,810 కి.మీ.లు కాగా మహారాష్ట్రలో 1,52,200 కిలో మీటర్లు, మధ్యప్రదేశ్‌లో 
62,250 కిలోమీటర్లు మరియు ఒరిస్సాలో 17,700 కిలోమీటర్లు కలదు. ఈ నదికి 
ఇరువైపులా 3 కోట్ల 50 లక్షల తీర్థాలు ఉన్నాయని పురాణ కథలు తెలుపుతున్నాయి. * 
1.1.4.2 మానేరు నది 

మానేరు నది గోదావరి నదికి ఉపనది. “ఈ నది కల్మూరు గ్రామం వద్ద పుట్టి 
పడమటి నుంచి తూర్పునకు కర్ణగుంట వరకు ప్రయాణిస్తుంది. అక్కడి నుంచి ఉత్తరంవైపు 
తిరిగి కొంతదూరం ప్రవహించి మహదేవపురం వద్ద గోదావరిని చేరుతుంది. జిల్లాలో 
ఈ నది 232 కి.మీ.లు ప్రయాణం చేస్తుంది. ఈ నది నైరుతి దిశ నుంచి సిరిసిల్ల 
మండలంలో (ప్రవేశించి కరీంనగర్‌ పట్టణానికి సమీపంగా దక్షిణ ప్రాంతం నుంచి వెళ్ళి 
118! కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


కార్ణంగుడు వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ నదికి రెండు ఉపనదులు కలవు. అవి 
చిన్నవాగు పెద్దవాగు. ఈ ఉపనదులు కరీంనగర్‌ మరియు హుజూరాబాద్‌ మండలాలలో 
ఉన్నాయి. 
1.1.5 అడవులు 

జిల్లాలోని అడవులు సకాలంలో వర్నాలు పడటానికి సహకరిస్తున్నాయి. 
“జిల్లాలోని అడవుల విస్తీర్ణం 2.52 లక్షల హెక్టార్లు. ఇది జిల్లా విస్తీర్ణంలో 21.29 
శాతం. జిల్లాలో అడవులన్నీ 78°20-79°45 తూర్పు దీర్జాంశ రేఖలకు మధ్య ఉంటాయి. 
ఇక్కడి అడవులు దక్షిణ దీర్దాంశ రేఖలకు మధ్య ఉంటాయి. అలాగే ఇవి దక్షిణ చిత్తడి 
డెసిడస్‌కోవకు చెందినవి.* ఈ అడవుల్లో టేకులాంటి మంచి కలప లభ్యమౌతుంది. 
అమూల్యమైన అటవీ సంపదతో కరీంనగర్‌ జిల్లా లెక్కలేనంత మంది శ్రామికులకు 
జీవనోపాధి కల్పిస్తున్నది. “కార్తీక మాసాలలో వ్యవసాయం పనులు లేనప్పుడు చెట్లను 
పడవేయడం, కలపను రవాణా చేయడం, ఇతర అటవీ సంపదను సేకరించడంలోను, 
చాటలు, గంపలు, చాపలు, తోళ్ళు పదును పెట్టడం, తాడు తయారుచేయడం, బీడీల 
తయారీలో ఉపయోగించే తునికాకును సంగ్రహించడం, ఇప్పపువ్వు సేకరించడం, బీడీలు 
తయారుచేయడం, రైలు ట్రాక్‌ నిర్మించేటప్పుడు ఉపయోగించే కలపముక్కలను 
తయారుచేయడం, కాథా తయారు చేయడంలాంటి పనులతో కార్మికులు నిమగ్నులై ఉ 
ంటారు. ఏప్రిల్‌, మే మాసాలలో చిన్నా, పెద్ద అందరూ కలసి తునికాకు సంగ్రహించడం 
కొరకు అడవులకు వెళ్ళడం అనేది ఇక్కడ చాలా మామూలైన విషయం. ఆదిలాబాద్‌ 
జిల్లా చెన్నూరు తాలుకా నుంచి ఈ జిల్లాలోని కాళేశ్వరం, మహదేవపురానికి కాలాగుణంగా 
పనులు చేసుకోడానికి వలసవస్తూ ఉంటారు. కాథా పరిశ్రమ సహాయంతో జీవనోపాధి 
ఏర్పరచుకోడానికి రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ల నుంచి అనేక మంది ఈ జిల్లాకు 
వలస వస్తుంటారు. ఇప్పచెక్కను రైల్వే లైన్లను నిర్మించడంలోను ఉపయోగిస్తారు. ఈ 
ఇప్పచెక్క కరీంనగర్‌ జిల్లా అడవులలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది. జిల్లాలోని 
చిన్న చిన్న అడవులలో పండే వివిధ వస్తువులు ప్రభుత్వానికి మంచి ఆదాయాన్ని ఆర్జించి 
పెడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా పేర్ళొనదగినవి తునికాకు, చింతకాయలు, సీతాఫలాలు, 
కొండలమీద మొలిచే గడ్డి, వంట చెరకు, జిగుర్లు, తేనె, తేనె మైనము మొదలైనవి ఈ 
అడవుల్లో లభిస్తాయి. ఈ అడవులలో దొరికే కలపటేకు, ఎర్రమద్ది, నల్లమద్ది, చిన్నంగి, 
చిరుమాను, ఇప్ప, సోమిబొజ్జ, సంద్రబిజాసల్‌ మొదలైన్ల చెట్ల నుంచి వచ్చే కలపతో 
తయారుచేసే గుంజలు ఇక్కడ ఎక్కువగా అమ్ముతారు”. 
1.1.6 శీతోష్ణస్థితి 

జిల్లాలో ఉష్ణోగ్రత ఎక్కుగానే ఉంటుంది. రాష్ట్ర ఉష్ణోగ్రతలో రామగుండం మొదటి 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 19 


స్థానంలో ఉంటుంది. “నైరుతి రుతుపవనాలప్పుడు తప్ప పొడిగా ఉండి, సంవత్సరంలో 
డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు చలికాలం, మార్చి నుంచి మే నెల వరకు వేసవి 
కాలం, జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు వర్షాకాలం, అక్టోబర్‌ నుంచి నవంబరు వరకు 
వర్షాలు వెనుకబడే కాలంగా ఉంటుంది. ఇక్కడ మే నెలలో మామూలు ఉష్ణోగ్రత 470 
సెల్సియస్‌, డిసెంబరు నెలలో 90సెల్సియస్‌ ఉంటుంది” 
1.1.7 ఖనిజ సంపద 

జిల్లా ఖనిజ సంపదలైన నిల్వలలో బొగ్గు, సున్నపు నిల్వల వల్ల జిల్లా వాసులకు 
ఎక్కువగా ఉపాధి లభించిందని చెప్పాలి. ఈ జిల్లాలో నేలబొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. 
“బొగ్గు గొండ్వానా రకానికి చెందినది. 40 శాతం ఇనుముగల ఇనుప ఖనిజం లభిస్తుంది. 
సున్నపురాయి, సబ్బురాయి లభ్యమవుతున్నాయి. రామగుండానికి 11 కిలోమీటర్లు 
ఈశాన్యంగా ఖాజీపేట బల్లార్న రైలు మార్గంలో బొగ్గు లభ్యమవుతుంది. ఈ ప్రాంతంలో 
300 మీటర్ల లోతులో 1430 లక్షల మెట్రిక్‌ టన్నులు, 450 మీటర్లలోతులో 2040 
లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. సింగరేణి 
కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ వారు ఇక్కడ బొగ్గు నిల్వలను వెలికి తీస్తున్నారు. ఈ ప్రాంతాన్ని 
(దక్షిణ గోదావరి బొగ్గు క్షేత్రంగా) వ్యవహరిస్తున్నారు. బొగ్గును వెలికితీసే కార్యక్రమాలను 
“గోదావరి గ్రూపు ఆఫ్‌ ఇన్‌క్లెవ్‌ అని అంటారు. * 
1.1.8 వ్యవసాయం 

కరీంనగర్‌ జిల్లాలో వ్యవసాయం అభివృద్ధిలో ఉంది. అన్ని పంటలు 
పండుతాయి. వరి, గోధుమ, మొక్కజొన్న చెరకు, పసుపు పండుతాయి. ఇక్కడి భూములు 
ఖరీఫ్‌ కాలంలో వర్షాధార పంటలు పండించడానికి లేదా నీటిపారుదల బాగా ఉండే వరి 
పండించడానికి వీలుగా ఉంటాయి. రబీ కాలంలో రక్షిత సాగునీటి సహాయం కింద 
ఇతర పంటల్ని పండించవచ్చు. సాగు చేస్తున్న మొత్తం భూమిలో 78.08 శాతం విస్తీర్ణంలో 
ఆహారపంటలు పండిస్తున్నారు. 
1.1.8.1 పంటలు 

“ఈ జిల్లాలోని నికర పంట భూమి 4,74,288 హెక్టార్లు. రాష్ట్రంలో 
మొక్కజొన్న పంట అధికంగా ఈ జిల్లాలో పండుతుంది. ఇది కాక వరి, జొన్న 
పెసర్లు, ఉలవ, కంది, శనగ, నువ్వులు, మిరప, పొగాకు, పసుపు, పత్తి, చెరకు 
పండుతున్నాయి. కొంతమేరకు ధనియాలు, ఆముదాలు, వేరుశనగ పండుతున్నాయి. 
మొత్తం పంటలో మొక్కజొన్న 16.73 శాతం, వరి 35.26 శాతం, జొన్నలు 1.60 
శాతం పండిస్తున్నారు. ఆహార పంటలు 535 వేల హెక్టార్లలోను, ఇతర పంటలు 41 
వేల హెక్టర్లలోను పండుతున్నాయి. ఆహారధాన్యాల ఉత్పత్తి 8.87 లక్షల టన్నులు. 
20 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


జిల్లాలో వ్యవసాయం, తత్సంబంధిత అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐసిఎఆర్‌ (భారత 
వ్యవసాయ పరిశోధన సంస్థ) సహాయంతో జమ్మికుంట కేంద్రంగా సాగుభూమిగల 
కరీంనగర్‌ జిల్లాలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినా, వ్యవసాయ ఉత్పత్తులు 
పెరిగినప్పటికి, జిల్లాలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు అభివృద్ధి చెందడం లేదు. 
దీనివల్ల జిల్లాలో పండిన పంటల్లో సగానికిపైగా పంటలు రైతుల చేతుల్లోంచి మధ్య 
దళారుల నేతృత్వంలో రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్తున్నాయి. ఐ.సి. ఎ.ఆర్‌ ఆధ్వర్యంలో 
గల “కృషి విజ్ఞాన కేంద్రం” సంస్థచే జిల్లాలో 4,700 ఎకరాలలో మల్చరీ తోటల 
పెంపకం చేపట్టి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు" దీని ద్వారా ఎక్కువ నేత కేంద్రాలు 
ఏర్పడ్డాయి. 
1.1.9 నీటిపారుదల 

“జిల్లాలో మొత్తం సాగవుతున్న విస్తీర్ణంలో (161 వేల హెక్టార్ల) 49 శాతం 
భూమికి సాగు నీరందుతున్నది. ఇందులో (58 వేల హెక్టార్లు) 49 శాతం బావుల 
ద్వారా, చెరువుల ద్వారా (78 హెక్టార్లు) 63.70%, కాలువల ద్వారా (25 హెక్టార్లు) 
25%, ఇతరంగా (7 వేల హెక్టార్లు) 3%, భూమి సాగుకు నీరందుతున్నది. 1956- 
57 సంవత్సరంలో ఈ జిల్లాలో ఒక్క విద్యుదీకరించిన పంపు సెట్‌ కూడా లేదు. ఇప్పుడు 
1,56,217 పంపు సెట్లతో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఈ జిల్లాలో 
శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. ఈ ప్రాజెక్టు మొదటి దశ ద్వారా 2.80 
లక్షల హెక్టార్డు, రెండోదశ ప్రాజెక్టు ద్వారా 3.85 లక్షల భూమికి సాగునీరు 
అందుతుంది . ఈ ప్రాజెక్టు వలన నిజామాబద్‌, వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, 
కరీంనగర్‌ జిల్లాలు లాభపడుతున్నాయి. అలాగే జిల్లాలో మెట్‌పల్లి, జగిత్యాల, కరీంనగర్‌, 
ప్రాంతాలు లబ్టిపొందుతున్నాయి. దీనితో జిల్లాలో శనిగరం, చెజువు, పెద్ద చెజువు, 
గోటు చెజువు, సింగసముధ్రం చెజువు, అకృపల్లి చెబువు, కమలాపురంలో ఉన్న పెద్ద 
చెబువు, మానేరు ప్రాజెక్టు, దిగువ మానేరు ప్రాజెక్టు, మూలువాగు, బక్కవాగు, జింగిల్‌ 
వాలా ప్రాజెక్టులు పేర్ళొనదగినవి. 
1.1.10 విద్యుత్‌చ్చక్తి 

భారతదేశంలో విద్యుదీకరణ ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 
నెలకొల్పిన గ్రామీణ విద్యుదీకరణ సంస్థల్లో సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా కేంద్రం 
(సెస్‌) దేశంలోనే (ప్రథమ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ మండలి వారి 
థర్మల్‌ స్టేషన్‌ ఒకటి రామగుండంలో ఉంది. 1984 నవంబరు వరకు ఇక్కడ రెండు 
థర్మల్‌ స్టేషన్‌లు ఉండేవి. ఒకటి పాతబడిందని మూసివేశారు. “కరీంనగర్‌ జిల్లా 
రామగుండం వద్ద నిర్మించిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌.టి.పి.సి.) "* 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 21 


ప్రాజెక్టులలో ఈ ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలో మొదటిదిగాను మరి భారతదేశంలో 
మూడవదిగాను గుర్తింపు పొందింది. కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 41౫60 
మెగావాట్ల శక్తి కలదు. రామగుండం 'బి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 41౫110 మెగావాట్ల 
శక్తి కలదు. ఈ స్టేషన్‌ 3౫200 నుంచి మెగావాట్ల శక్తి అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కి 
580 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేయబడుతుంది. మొదటి యూనిట్‌ అక్టోబర్‌ 
1983లోను, రెండవది మే 1984లోను, మూడవది డిసెంబరు 1984లోను 
ప్రారంభించారు. 
1.1.11 పరిశ్రమలు 

ది నిజాం షుగర్‌ ఫాక్టరీ - ముత్యంపేట్‌ (మెట్‌పల్లి) ది ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ 
ఆఫ్‌ ఇండియా రామగుండం, కేశోరామ్‌ సిమెంట్స - బసంత్‌నగర్‌, ది సింగరేణి 
కాలరీస్‌ లిమిటెడ్‌ - గోదావరిఖని వంటి పరిశ్రమలు జిల్లాలో కలవు. “జిల్లాలో బొగ్గు, 
నున్నమవరాయి నిక్షేపాలు ఉండడంవల్ల పారిశ్రావికాబి వృద్ధికి మంచి 
అవకాశాలేర్చడ్డాయి. జిల్లాలోని 11 పరిశ్రమల మొత్తం పెట్టుబడి రూ. 60,006 
లక్షలు కాగా, అవి 32,435 మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. పైన చెప్పిన నాలుగు 
పరిశ్రమలుగాక, మూడు ఆహార పరిశ్రమలు కూడా జిల్లాలో ఉన్నాయి. వాటి పెట్టుబడి 
రూ. 280 లక్షలు నేక్‌ టిపిసి, సిన్నర్‌ బీడీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌, స్పిన్నింగ్‌ మిల్లులు 
జిల్లాలో ముఖ్యమైన పరిశ్రమలు. ఇవికాక చిన్న తరహా పరిశ్రమలు 3854 వరకు 
కలవు. వీటిలో దాదాపు 50 వేల మంది పనిచేస్తున్నారు. జిల్లాలో బీడీలు, చేనేత 
ఫిలిగ్రీ మొదలైన చేతివృత్తులు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. వెండి నగిషీ కళను 
ఫిలిగ్రీ అంటారు. కరీంనగర్‌ జిల్లా ఈ కళకు పెట్టింది పేరు. ఇక్కడ సన్నని వెండి 
దారాతో అతి సున్నితమైన, ఆకర్షణీయమైన వస్తువులు తయారౌతాయి. ఉదా : గంధపు 
గిన్నెలు, పళ్ళిములు, పక్షులు, జంతువులు, బొమ్మలు రకరకాల పెట్టెలు, చెవిపోగులూ, 
గొలుసులూ, ట్రేలు, అగర్‌బత్తి స్థాండులు వంటి అనేక వస్తువులు కళాకారుల 
సృజనాత్మకతను చాటి చెబుతుంటాయి. 
1.2 జిల్లా పూర్వయుగ చరిత్ర 

ఉత్తర తెలంగాణాలో ప్రత్యేకంగా గోదావరిలోయలో గల కరీంనగర్‌, ఆదిలాబాద్‌ 
జిల్లాలోని రాతియుగపు స్థావరాలు పరిశీలించి, పరిశోధించి అక్కడి రాతి పనిముట్లను, 
రాతియుగపు సంస్కృతులు, కళలు వివిధ దశలలో పరిణామం చెందిన క్రమమును 
గూర్చి శ్రీ ఠాకూర్‌ రాజారాం సింగ్‌ గారు మరియు పురావస్తుశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన 
డాక్టర్‌ డి.వి.వి. కృష్ణశాస్త్రిగారు కరీంనగర్‌ జిల్లా రాతియుగపు చరిత్రను ఈ క్రింది 
విధంగా వివరించారు. 
౨22 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


శిలా (రాతి యుగం 
| 
పాత రాతియుగం సూక్ష్మ రాతియుగంకొత్త రాతియుగం 
తొలిపాత రాతియుగం మధ్య రాతియుగం తర్వాత పాత రాతియుగం 


TT Tl 
1.2.1 తొలి పాతరాతి యుగం (క్రీపూ. 1,50,000 నుంచి 50,000వరకు) 
కరీంనగర్‌ జిల్లాలో అనేక ప్రాచీన శిలాయుగపు స్థావరాలు కనుగొనబడినాయి. 
వీటి గురించి జైశెట్టిగారు “పెద్దపల్లి ప్రాంతంలోని అల్లూరు, జనగాం గ్రామాలలో ఈ 
యుగానికి చెందిన చేతిగొడ్డళ్ళు, బిచ్చరాళ్ళు, గీకుడు రాళ్ళు వంటి రాతి పనిముట్లు 
మరియు గోదావరి ఒడ్డు ప్రాంతాలైన రామగుండం, గోదావరిఖని, మంథని, బసంత్‌నగర్‌, 
కాళేశ్వరం గుట్టలపైన చేతి గొడ్డళ్ళు, చక్రాల్లాంటి పనిముట్లను యల్‌.మున్‌చే 
కనుగొనబడినాయో అని (తన (గ్రంథంలో) వివరించారు. 
1.2.2 మధ్య పాతరాతి యుగం (క్రీపూ. 50,000 నుంచి 30,000 వరకు) 

ఈ యుగంలో మానవుని స్థావరాలు జిల్లాలో అధికమైనయని వివరిస్తూ 
జైశెట్టిగారు “ఇలాంటి స్థావరాల నుండి కత్తి ఆకారపు అంచు, ముక్కోణపు ఆకారంలో 
గల బల్లెపు మొనలు, చదును వస్తువులకు రంధ్రాలు చేసే పనిముట్లు వందలాదిగా 
లభించాయి. ఈ పనిముట్లు క్వార్ట్‌ జైట్‌ గులకరాళ్ళతో మలచబడినవి. పెద్దంపేట, మేడిపల్లి, 
బుచ్చయ్యపల్లె, మల్కాపూర్‌, ఖాజిపల్లె, గుండారం, కమాన్‌పూర్‌, వకీలు పల్లె, లక్ష్మిపూర్‌ 
వంటి బొగ్గుగని ప్రాంతాలలో లభించాయి”*” అని చెప్పారు. 

1.2.3 తర్వాత పాతరాతి యుగం (క్రీపూ. 30,000 నుంచి 10,000 వరకు) 

ఈ కాలంలో మానవుడు తన పనిముట్లను బ్లేడు ఆకారపు బిచ్చరాళ్ళతో 
తయారుచేసుకొని బరువును తగ్గించుకున్నారని తెలుస్తుంది. “ఇవి కరీంనగర్‌, జగిత్యాల, 
ధర్మపురి, మంథని, పెద్దపల్లి, గారిగుండం, ఎదురుగాగల, సబ్బీతం ప్రాంతాలలో విస్తరించి 
ఉన్నాయి. గౌరిగుండం ప్రాంతాన్ని ఠాకూర్‌ రాజారాంగారు మరియు డాక్టర్‌ వి.వి. 
కృష్ణశాస్త్రిగారు స్వయంగా పరిశీలించి రాతిపనిముట్లను, ముదిపదార్థాలను కనుగొన్నారు. 
వందలాది పదునైన కొచ్చని పనిముట్లు కొనుగొన్నారు” 

1.2.4 సూక్ష్మరాతి యుగం (క్రీపూ. 10,000 నుంచి 3,000 వరకు) 

ఈ యుగం గురించి రమణగారు తన [గ్రంథంలో “ఈ సూక్ష్మరాతి యుగంలో 
చర్జ్‌, ఎగేట్‌, చాన్స్‌డోని, జాస్పర్‌ వంటి గట్టిరాళ్ళపై పెచ్చులు తీసి వాటిని పనిముట్లుగా 
తయారుచేశాడు. ఎముకలు, కర్రపనిముట్లు ఎక్కువగా వాడారు. లూనెట్స్‌, ట్రిపిజయం, 


త్రికోణాలు, పోయింగ్‌ లాంటి సూక్ష్మ పనిముట్లు (2 లేదా 3 సెం.మీ. పొడవు) వాడకలో 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 23 


ఉండేవని తెలుస్తుంది. పెద్దపల్లి ప్రాంతంలోనే 50కిపైగా బయల్పడ్డాయి అని 
వివరించారు. 
1.2.5 కొత్తరాతి యుగం (క్రీపూ. 3,000 నుంచి 1,000 వరకు) 

భారతదేశంలో ఇతర ప్రాంతాల వలె కరీంనగర్‌ జిల్లా గూడా కొత్తరాతి యుగపు 
ఉనికి మానవునికి సానుకూలంగా ఉంది. ఇక్కడి నైసర్గిక భూగర్భ పరిస్థితులు గూడా 
వీరి స్థావరాలు ఏర్పడుటకు తోడ్పడ్డాయి. “ఈ యుగపు పనిముట్లకు నల్ల సరపు రాళ్ళను 
వాడారు. ఇవి 6 నుంచి 20 సెం.మీ. పొడవు కలవు. కదంబాపూర్‌, హుస్నాబాద్‌కు 
సమీపానగల రేగడ, బూడిగపల్లి వద్ద గల కొండచరియలలో ఆవాసాలు కలవు. 
హుజూరాబాద్‌ సమీపానగల రంగనాయకుల గుట్టలో రాక్‌షెల్టర్స్‌ గలవు. ఇక్కడ 
మాతృదేవత లేదా నగ్న బంధ ప్రతిమ ఒకటి లభ్యం కావడం ఈ ప్రాచీనతను సూచిస్తుంది. 
ఏడాది అంతా జీవనదిగా ప్రవహించు మానేరునది ఒడ్డున తోగర్రాయి గ్రామ సమీపానగల 
పాండవుల గుట్ట వద్ద నూతన శిలాయుగపు పనిముట్లు తయారుచేయు స్థలమొకటి 
కనుగొనబడింది. గొడ్డళ్ళు, బండబాడిశలు, ఉలులు, రాతిగుండ్లు, ధాన్యం దంచే 
పనిముట్లు, నూరేరాళ్ళు, మృణ్మయవాత్రలు, పెంకులు వంటివి లభించాయి. బూడిగపల్లి 
వద్దనున్న వలస గుట్టలపైన కొండ చరియ ఆవాసాల కప్పలమీద జాజురంగులో గీచిన 
వివిధ రకాల చిత్రాలు కనుగొనబడినాయి”ో". 

1.2.6 బృహత్‌ శిలా యుగం (క్రీపూ. 10,000 నుంచి 2,000 వరకు) 

ఈ యుగంలో సమాధుల (రాకాసి గుళ్ళు)కు సంబంధించిన మానవుని 
సంస్కృతి వివరాలు కరీంనగర్‌ జిల్లాలో విస్తారంగా ఉన్నాయి. “గుట్టలలోని రాళ్ళలో 
గుండ్రటి రాళ్ళను ఎంపిక చేసి వాటిని సమాధుల చుట్టు ఉంచడం వంటివి ఈ కాలపు 
పద్ధతి. ఈ పద్ధతి కర్నాటక రాష్ట్రంలో హల్లూరవద్ద కలదు. కరీంనగర్‌ జిల్లాలో బృహత్‌ 
శిలా సమాధులు ఎక్కువగా హుజూరాబాద్‌ సమీపంలో సింగాపూర్‌, తుమ్మనపల్లి, చేల్చూర్‌, 
సిరిసిల్ల, హుస్నాబాద్‌ మండలంలో బూడిగపల్లి, సుల్తానాబాద్‌ మండలంలో కదంబాపూర్‌, 
తొగర్రాయి, జమ్మికుంట మండలంలో బిజిగిరి షరీఫ్‌, వేములవాడ మండలంలో నాంపెల్లి, 
రాయికల్‌ మండలంలో వస్తాపర్‌, జగిత్యాల మండలంలో కల్లెడ వంటి ప్రాంతాలలో 
లభ్యమయ్యాయి. కదంబాపూర్‌ గుట్టల సమీపంలో 500పైగా ఈ కాలపు సమాధులు 
లభించాయి. డాక్టర్‌ వి.వి. కృష్ణశాస్త్రి నేతృత్వంలో (1974-75) ఇక్కడికి 5 సమాధులు 
త్రవ్వి పరిశోధనలు జరుపగా రెండు రకాల సమాధులు బయల్పడినాయి. ఒకటవది 
గీత సమాధి' గోతి త్రవ్వి, అడుగు భాగాన పెద్ద శిలాఫలకం నిలిపేవారు. ఉత్తర దిశలోని 
రాతి ఫలకమునకు ఒక రంధ్రం చేసేవారు. రంధ్రం ద్వారా శవాన్ని అతడు వాడిన 
వస్తువులను గోతిలో ఉంచి సమాధి చేసేవారు అని శాస్తి గారు తెలిపారు. 2001లో 
4 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


కరీంనగర్‌కు సమీపాన గల రేకుర్తి వద్ద కాలువ మరమత్తులకై మట్టి తీయుచుండగా 
బృహత్‌ శిలాసమాధులు బయల్పడినాయి. * 
1.2.7 తొలి చారిత్రకయుగం 
ఈ యుగం గురించి రమణ గారు తన [గ్రంథంలో “ఆంధ్రులు అతి 
ప్రాచీనులని ఐతరేయ బ్రాహ్మణము తెలుపుతుంది. షోడశ మహజనపదాల్లో అస్మక 
ఒకటనీ అదియే ఆంధ్ర జనపదమని బౌద్ధ సాహిత్యం తెలుపుతున్నది. ఈ జానపదాలు 
6వ శతాబ్దంలో భారతదేశంలో వెలసిన 16 రాజ్యాలు. నేటి ఉత్తర తెలంగాణాయే 
అస్మకరాజ్యం అని దీని రాజధాని పోదన అంటే నేటి బోధన్‌ అని మరియు 
మూలకనాడు అంటే కరీంనగర్‌ ప్రాంతమే అని డాక్టర్‌ కృష్ణశాస్త్రిగారు వివరణ ఇచ్చారు. 
ఆంధ్రప్రదేశ్‌ పురావస్తు శాఖ వారు కరీంనగర్‌ జిల్లాలో (1968-74 కాలంలో) 
పెద్దబోంకూరు, ధూళికట్ట, కోటి లింగాలలో త్రవ్వకాలు జరిపించారు. ఇచ్చటి 
త్రవ్వకంలో శాతవాహనుల కాలం కంటే పూర్వపు స్థరాలు లేదా వరుసల, పోరల 
నాణాలు (క్రీ.పూ. 600-400) లభ్యమైనవి. వీటి మూసలు ధూళికట్ట త్రవ్వకాలలో 
దొరికాయి. కోటిలింగాలలో సమగోప, రాణిగోభద, నారన, కనయసి వంటి నాణాలు 
లభ్యమైనవి. ఈ నాణాలు శాతవాహనుల కాలం కంటే పూర్వము ఈ ప్రాంతమును 
పాలించిన రాజులవని, సమగోప నాణేము ఆధారంగా ఈ రాజులు ఆంధ్రగోవ 
వంశజులని ఠాకూర్‌ రాజారాంగారు నిర్ధారించారు. క్రీపూ. 500 మరియు 400 
సంవత్సరాల ప్రాంతములో గోదావరి లోయలోని నేటి కరీంనగర్‌, నిజామాబాద్‌, 
మెదక్‌ ఆంధ్రుల అసలు రాజ్యమైయుండునని శాస్త్రిగారు వివరించారు.” సీముకుని 
కంటే పూర్వం పాలించినవారి సత, సర నాణేములు దొరికాయి. కోటిలింగాలలో 
మహతలవర నాణేలు బయల్పడినాయి. ఇక్కడ శాతవాహనుల రాజుల నాణిములు 
లభించాయి. “కరీంనగర్‌ జిల్లా కప్పరావుపేట వద్ద దొరికిన చిముకని ఆరు నాణిములు 
ధర్మపురివాసి కీ.శే. సంగనబట్ల నరహరి గారు పి.వి. శాస్త్రిగారికి అందజేశారు. వీటిపై 
లిపి నాసిక్‌ వద్ద నున్న నానాఘాట్‌ శాసనాలతో పోలి ఉందని, ఇది 1వ శతాబ్దమునకు 
చెందినదని శాస్త్రిగారు ధృవీకరించారు. కోటిలింగాలలో శాతవాహన కాలపు అడుగు 
పొరలలో 59 బంగారు పూసలుగల కంఠహారము లభ్యమైంది. ఈ పూసలు కొన్ని 
తాబేలు, కప్పలు, సూర్యుడు, నందిపాదం, వజం వంటి రూపాలలో కలవు. జైనమత 
సాహిత్యం ప్రకారం తాబేలు శనికి, కప్ప బృహస్పతికి చిహ్నములని తెలుపును. ఈ 
హారమును డాక్టర్‌ వి.వి. కృష్ణశాస్త్రిగారు 'గ్రహమాలగి పేర్కొన్నారు. అంతేకాక 
రమణగారు ఇదే గ్రంథంలో ఇంకొక చోట పెద్దపల్లి నుంచి చొప్పదండి పోవు రహదారికి 
సమీపాన గల కాచాపుర్‌ గ్రామపు గుట్టబోరుల వద్ద 6 నుంచి 7 హెక్టార్ల ఎత్తు 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 25 


తక్కువ దిబ్బ ఉంది. నల్లని ఎర్రని పెంకులు, ఎర్రని పాలిష్‌ పెంకులు, ఇటుక 
ముక్కలు లభ్యమైనాయి. ఈ యుగంలో మానవులు (గ్రామాలు, పట్టణాలు, దుర్గాలు 
నిర్మించుకొని చక్కటి నాగరిక జీవితం గడిపారని తెలుస్తుంది. రాజ ప్రసాదములు, 
పెద్ద భవనాలు, రహదారులు, నీటి సరఫరా, మురికినీటి కాలువలు నిర్మించుకొన్న 
స్థావరాలు దూళికట్ట మరియు కోటిలింగాలతో గుర్తింపబడ్డాయి” * అని వివరించారు. 
1.3 జిల్లాను పరిపాలించిన రాజవంశాలు 

కరీంనగర్‌ జిల్లా ప్రాంతాన్ని వివిధ వంశస్థులు పరిపాలించినట్లు చరిత్ర వల్ల 
తెలుస్తుంది. వారిలో నందరాజులు, మౌర్య చక్రవర్తులు, శాతవాహనులు, చాళుక్యులు, 
పోలావస రాజులు, కాకతీయులు, వెలమ రాజులు మరియు విజయనగర రాజులు 
ముఖ్యులుగా చెప్పవచ్చు. 
1.3.1 నంద రాజులు 

గోదావరి లోయలోని దక్కన్‌ ప్రాంతం నంద రాజుల ఆధీనంలో ఉండుటవలన 
కరీంనగర్‌ ప్రాంతం కూడా వారి పాలనలో ఒక భాగమై ఉండేది. కరీంనగర్‌ జిల్లాలోని 
గంగాధర్‌ ప్రాంతంకు సమీపానగల నందగిరి, కోట నరసింహులపల్లె గ్రామనామాలు 
నందులను గుర్తుచేస్తుంది. వీటి చుట్టూ మట్టికోట ప్రాకారపు చిహ్నముల అగడ్తల గుర్తులు 
నేటికీ అగుబడుచున్నవి”. చో 
1.3.2 మౌర్య చక్రవర్తులు 

దక్కన్‌ ప్రాంతంలో కరీంనగర్‌ జిల్లా మౌర్య చక్రవర్తుల ఏలుబడిలో ఉండేది. 
వారి పంచ్‌ నొక్కెటి నాణిములు 418 వరకు జిల్లాలో లభ్యమైనవి. వీటిని శ్రీనివాస్‌ గారు 
పరిశోధించి మౌర్యుల కాలానికి చెందినవని గుర్తించినారు. ఇవి ప్రస్తుతం హైదరాబాద్‌ 
మ్యూజియంలో ప్రదర్శింపబడుచున్నవి. * 
1.3.3 శాతవాహనులు 

ఇంతవరకు కరీంనగర్‌ ప్రాంతాన్ని పాలించిన తొలి రాజులు శాతవాహనులను 
అభిప్రాయం తారుమారైంది. వీరి కంటే పూర్వమే ఆంధ్ర రాజ్యంలో వెలసిన కోటిలింగాలలో 
జరిపిన త్రవ్వకాలలో సమగోప, గోభద, కపయ, నారన్న వంటి పాలకుల నాణాలు 
లభ్యమైనాయి. వీటితోపాటు శాతవాహనుల నాణలపై చిముకుడు అని ఉంది. ఇది 
శ్రీముఖుడు రాజుల కాలంలోనిది. జిల్లాలో ప్రత్యేకంగా తూర్పు ప్రాంతాన శాతవాహన 
కాలపు స్థావరాలు అనేకం ఉన్నాయి. వీరికి సంబంధించిన 284 పూర్ణ నాణెములు, 
116 విరిగిన నాణిలు బయల్పడినాయి. పెద్ద బోంకూర్‌ త్రవ్వకాలలో మొదటి శాతకర్ణి, 
గౌతమపుత్ర శాతకర్ణి, వళిష్టపుత్ర తోమవి, శివశివులోమావి, యజ్ఞశాతకర్ణి మరియు 
రుద్ర శాతకర్ణి చక్రవర్తుల నాణాలు లభ్యమైనవి. శాతవాహనుల కాలంలో ఈ ప్రాంతం 
26 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


వర్తక వాణిజ్యములకు కేంద్రంగా ఉండేది. రోమన్‌లతో జరిపిన వాణిజ్యం ఆ ప్రాంత 
ఆర్థిక అభివృద్ధికి తోడ్చడింది. కరీంనగర్‌కు 15 కి.మీ. దూరంలో గల నుస్తులాపూర్‌ 
వద్ద 1952లో బయల్పడిన ఒక కుప్ప యందు 39 రోమన్‌ వెండి నాణాలు, 8 ఇతర 
వెండి నాణాలు, 30 ఇతర నాణాలు లభ్యం కావడం ఈ ప్రాంత వాణిజ్య విశిష్టతను 
తెలుపుతున్నది. వీరికాలంలో ముఖ్యవృత్తి స్వర్ణకార, కమ్మర, వడ్రంగి, కుమ్మరి వంటి 
17 రకాల వృత్తి శ్రేణులు ఉన్నాయి.*ో 
1.3.4 చాళుక్యులు 

కరీంనగర్‌ జిల్లాలో విభిన్న చాళుక్య వంశములు అనగా బాధామి చాళుక్యులు, 
వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు వరుసగా 7వ శతాబ్దం నుంచి 18వ 
శతాబ్దం వరకు పాలించడం వలన చాళుక్యుల కళారీతి, వారి నిర్మాణ కౌశల్యం యొక్క 
ప్రభావం ఈ ప్రాంతపు దేవాలయాల నిర్మాణంలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. వాల్లోండ, 
రాయికల్‌, ధర్మపురిలోగల దేవాలయాల శిబిరాలు చాపరేఖాకృతిని కల్లి చాళుక్యుల 
కళారీతులను చాటుతుంది. 
1.3.4.1 వేములవాడ చాళుక్యులు 

కరీంనగర్‌ ప్రాంతంలో వేములవాడ చాళుక్యుల పరిపాలనను పరిశీలిస్తే 
వీరు మొదట బోధన్‌ను కేంద్రంగా చేసుకొని పరిపాలించినట్లు తెలుస్తుంది. “బోధన్‌ను 
తర్వాత వేములవాడను రాజధానిగా చేసుకొని క్రీ.శ. 750 నుంచి క్రీశ. 995 వరకు 
రాష్ట్ర కూట వంశీయులకు సమకాలీనులై వారికి సామంతులుగా పాలించారు. 
శాసనాలలో వేములవాడను లేంబులవాటక, లేబులవడి, లేంబులవాడ, ఏములవాడ, 
సండాలగా పేర్కొనబడింది. వీరి కాలంలో జైన, శైవ మతాలు ఆదరించారు.” వీరు 
వేయించిన శాసనముల, అన్యరాజవంశీయుల శాసనముల ఆధారంగా బి.ఎస్‌. శాస్త్రి 
వేములవాడ చాళుక్య తొలి వంశపు తొలి నలుగురు రాజుల కాలనిర్ణయం ఈ క్రింది 
విధంగా సూచించారు. “సత్యశ్రయ రుణవిక్రముడు (క్రీ.శ. 641-660), పృథ్వీపత 
(క్రీ.శ. 660-695), మహారాజు (క్రీ.శ. 695-725), రాజా దిత్యప్పథ్వీ విక్రముడు 
(క్రీ.శ. 725-750), ప్రముఖ చరిత్ర కారులైన నేలటూరి వెంకటరమణ్యగారు 
వేములవాడ చాళుక్యుల వంశావళిని ఈ క్రింది విధంగా రూపొందించారు. వినయాదిత్య 
యుద్ధ మల్లుడు (క్రీ.శ. 750-775), మొదటి అరికేసరి (క్రీ.శ. 775-800), మొదటి 
నరసింహుడు (క్రీ.శ. 800-825), రెండవ యుద్ధమల్లుడు (క్రీ.శ. 825-850), 
బద్దెగుడు (క్రీ.శ. 850-895), మూడవ యుద్ధ మల్లుడు (క్రీ.శ. 895-915), 
రెండవ నరసింహుడు (క్రీ.శ. 915-930) (భార్య జక్కవ్వ), రెండవ అరికేసరి (క్రీ. శ. 


930-955) (భార్యలు రేవకనిర్మడి, లోకాండిక), నాగరాజు (క్రీ.శ. 955-965) 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 27 


భద్రదేవుడు లేదా రెండవ బద్దిగుడు (క్రీ.శ. 966), మూడవ అరికేసరి (క్రీ.శ. 966- 
973).** 
1.3.4.2 కళ్యాణ చాళుక్యులు 

వేములవాడ చాళుక్యులకు చెందిన శాసనాలు జిల్లాలో పలుచోట్ల ఉన్నాయి. 
వీరి తర్వాత కళ్యాణి చాళుక్యులు పరిపాలించారు. జిల్లాలో వీరి శాసన ఆధారాలు 
లభ్యమైనవి. వీరి వంశావళిని క్రింది విధంగా జైశెట్టి రమణయ్యగారు తన గ్రంథంలో 
వివరించారు. 

రెండవ తైలవుడు (క్రీ.శ. 973 - 997) దశ 


సత్యశయుడు (క్రీ.శ. 997 - 1008) దశవర్శన్‌ లేదా యశోవర్మన్‌ 


ఐదవ విక్రమాదిత్యుడు (క్రీ.శ. 1008 -1015) 


లా 


జగదేక మల్లి రెండవ జయసింహుడు (క్రీ.శ. 1015 - 1042) 
త్రైలోక్యమల్లి మొదటి సోమేశ్వరుడు (క్రీ.శ. 1042-1068) 


నాకా లు 
భువనైక రెండవ సోమేశ్వరుడు త్రిభువనమల్ల ఆరవ విక్రమాదిత్యుడు 
(కీ.శ. 1068-1076) (క్రీశ. 1076-1126) 


భూలోక మల్లమూడి సోమేశ్వరుడు (క్రీ.శ. 1126 - 1138) 


| 


రెండవ జగదేకమల్లుడు మూడవ తైలవుడు 
(కీ.శ. 1138-1151) (కీ.శ. 1151-1163) 


రా! 


కాలచూరీడు (క్రీ.శ. 1163 - 1183) 


తో 
| 


చాళుక్య నాల్లోసోమేశ్వరుడు (క్రీ.శ. 1184 - 1189 


28 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


1.3.5 పోలవాస రాజులు 

జగిత్యాల ఉత్తరాన 6 కి.మీ. దూరంలోనున్న పొలాస గ్రామమే ఆనాటి 
పొలవాస పట్టణం. “పాలవాస దేశమందు మరియు అనుమకొండ విషయమందు 
లభ్యమైన అరడజను శాసనముల పొలవాస రాజుల గూర్చి తెలియజేస్తాయి. వీరికి 
అనుమకొండ రాజులతో సన్నిహిత సంబంధం ఉండేది. వరంగల్‌జిల్లా నర్సింపేట 
తాలూకాలోని క్రీ.శ. 1122 గోవిందాపురంశాసనం పొలావాస వంశావళి గూర్చి 
తెలియజేస్తుంది. పొలవాస రాజుల పూర్వికుడు పౌరాణిక సంబంధమైన పేరుగల 
మాధవ చక్రవర్తి లేదా మాధవ వర్మ అని తెలుపబడింది. 3 పాలాసలో వీరి దేవాలయం 
కలదు.” వీరి వంశావళి గూర్చి జైశెట్టి రమణయ్యగారు తన గ్రంథంలో క్రింది విధంగా 
వివరణ ఇచ్చారు. 

మాధవ చక్రవర్తి లేదా మాధవ వర్తక కుటుంబం 


దుర్గరాజు క్రీ.శ. 1080 వరకు 


బాహా 
మొదటి మేడరాజు (క్రీ.శ. 1080 -1110) 


లాలా 
మొదటి జగ్గదేవుడు (క్రీ.శ. 1110 -1116) 


న లా లాం 


రెండవ మేడరాజు (క్రీ.శ. 1116-1159) మంత్రికూట గుండరాజు 
(కీ.శ. 1116-1138) 


రెండవ జగ్గరేవ రాకుమారుడు" ' 

1.3.6 కాకతీయులు 
కాకతీయులు కరీంనగర్‌ జిల్లాలో అనేక అందమైన దేవాలయాలు 
ప్రధానంగా శివాలయములను నిర్మించారు. “జిల్లాలో నగునూర్‌, కొత్తవల్లి, 
భీందేవరపల్లి, ముత్తారం, కటుకూర్‌, “సైదాపూర్‌, గొడిశాల, మంథని, ఖమ్మంపల్లి 
హ్యమ్లెట్‌ మున్నగుచోట్ల నిర్మింపబడిన అద్భుతమైన దేవాలయాలయందు శిల్పములు 
కాకతీయుల శిల్పకళా సౌందర్యం చాటుతున్నాయి. వీరి బంగారు నాణాలు 
కోనరావుపేట సుద్దలలో 52 వరకు లభ్యమైనాయి. 15 వరకు వీరి శాసనాలు 
జిల్లాలో కలవు. వరుసగా కాకతీయ వంశావళిని ఈ క్రింది విధంగా జైశెట్టి గారు 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | ఆ 


వివరించారు. 
మొదటి బేతరాజు (కీ.శ. 1000 - 1052) 
పారా 
మొదటి ప్రాలరాజు (కీ.శ. 1052 - 1076) 
లాలా 
రెండవ బేతరాజు (క్రీ.శ 1076 - 1108) 


దర్గస్ఫపతి (క్రీశ. 1108- 1116) రెండవ ప్రోలరాజు (క్రీ.శ. 1116 - 1157) 


[న్న 
రుద్రదేవుడు (క్రీ.శ. 1158- 1195) మహాదేవుడు (క్రీ.శ. 1195 - 1198) 
| 


గణపతి దేవుడు (కీ.శ. 1199 - 1261) 


———— 
రుద్రమదేవి (క్రీ.శ. 1261 - 1215) 
మమ్మడమ్మ రుయ్యమ్మ 


ప్రతాపరుద్రదేవుడు (క్రీ.శ. 1295 - 1323) 

1.3.7 రేచర్ల వెలమ రాజులు 

రేచర్ల పద్మనాయక కాకతీయ యుగమందు రాజకీయంగా ప్రధాన పాత్ర 
పోహించారు. “వీరి జన్మస్థలం పిల్లలమర్రి, రేచర్ల దామనాయకుని కుమారుడు వెన్నమ 
నాయకుడు సబ్బి మండలం నాయకుడు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ సైన్యం తెలంగాణాపై దండెత్తగా 
రేచర్ల వెలమ నాయకుడు, పోతుగంటి మైలి మున్నగు సేనానులు వీరోచితంగా పోరాడి 
ఢిల్లీ తురుష్క సైన్యాలను ఓడించారు. ఈ యుద్ధం 1803లో హుజూరాబాద్‌కు సమీపాన 
సైదాపూర్‌ మండలమందున్న ఉప్పరపల్లి (గొడిశాల) వద్ద జరిగింది. వీరు జిల్లాలోని 
పలు ప్రాంతాలలో శాసనాలు వేయించారు. క్రీ.శ. 1613 ఏప్రిల్‌ 15వ తేదీనాటి శాసనం 
ఒకటి మెట్టుపల్లి మండలం వెల్లుల్ల గ్రామంలోను, క్రీ.శ. 1644 సంవత్సరంలోని మరొక 
శాసనం ధర్మపురిలో మండవ స్తంభంపై చెక్కబడి ఉన్నాయి. వీరి వంశావళి పరిపాలనను 
జైళెట్టి గారు క్రింది విధంగా వివరించారు. 


30 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


బేతాళరెడ్డి (మూల పురుషుడు) 


దామనాయకుడు 


వెన్నమ నాయకుడు 
సింగన్న -1 వెన్నమ నాయకుడు పంచమ నాయకుడు 


అనపొత నాయకడు (రాచకొండ) మాదానాయకుడు (దేవరకొండ) 
(క్రీశ. 1361-1384) (కీ.శ. 1421-1430) 


ఇమ్మడి కుమార సింగమ 2 (క్రీ.శ. 1884-1399)  వేదగిరి-2 


మాదనాయ-2 


హహ 
అనపోత నాయకుడు దాచ వల్లభ మాదయవేదగిరి-2 
 — — — — — — —N 
దాయమ 
ముమ్మడి సంగమ 3 (క్రీ.శ. 1430 - 1475) ధర్మనాయకుడు (కీ.శ. 1475-1482)* 
1.3.8 విజయనగర రాజులు 
క్రీశ. 1336లో హరిహరరాయుల జిల్లాలో జగిత్యాల సమీపాన గల గుట్టరాజపల్లి 
గామమందు క్రీ.శ. 1972లో ఒక కుప్పయందు వీరి నాణాలు దొరికాయి. వీరి 
పరిపాలనలో జిల్లా ఉండేది. వీరి తర్వాత బహుమని సుల్తాన్‌లు మరియు గోల్మొండ 
కుతుబ్‌షాహి సుల్తానులు ఈ ప్రాంతాన్ని ఏలారు. 1309లో అల్లావుద్దీన్‌ ఖిల్లి సైనికాధికారి 
అయిన మాలిక్‌ కాఫర్‌ దండయాత్రలో ఓరుగల్లు సామ్రాజ్యం పతనం చెంది, జిల్లాలోని 
ఎల్లందు, మలంగూరు కోటలు ముస్లిం పాలకుల వశమైనాయి. నిజాం అలీఖాన్‌, ఉ 
స్మాన్‌ అలీఖాన్‌ పరిపాలనలో జిల్లా వీరి అధీనంలోకి వెళ్ళింది. వీరి కాలంలో జిల్లాలోని 
చారిత్రక కట్టడాలు కూల్చడం జరిగింది. కొన్ని దేవాలయాలను నామరూపాలు లేకుండా 
చేశారు. జమిందారు వ్యవస్థను ఎక్కువగా అవలంబించారు. య 


1.4 జిల్లాలోని శాసనాలు 


“కరీంనగర్‌ జిల్లాలో తెలుగు కావ్య సాహిత్యం కన్నా ముందుగా శిలాశాసన 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | ప్ర శే 


సాహిత్యం కనిపిస్తుంది. ఆ శాసనాల్లో పద్య, గద్యాత్మకాలు ఉన్నాయి. జిల్లాలో 80 
వరకు లభమైన శాసనాలు సంస్కృతం, కన్నడ, తెలుగు భాషలలో కలవు. ప్రతి శాసనంలో 
దేవాలయాలు కట్టించిన వారిని గూర్చి, చెరువులు, బావులు త్రవ్వించిన వారిని గూర్చి 
లేదా యుద్దాలను గూర్చిన వివరాలే కనిపిస్తాయి. * వాటిలో, అతి ముఖ్యమైన శాసనాలను 
ఈ దిగువ వివరిస్తున్నాను. 
1. వేములవాడ చాళుక్యుల కాలంనాటి శాసనాలు 
2. కల్యాణి చాకుక్యుల కాలంనాటి శాసనాలు 
3. కాకతీయుల కాలం నాటి శాసనాలు 
1.4.1 వేములవాడ చాళుక్యుల కాలంనాటి శాసనాలు 

వినయాదిత్య - యుద్ధ మల్లుడు (క్రీ.శ. 750-775) ఈ రాజవంశ 
మూలపురుషుడు చివరి రాజు. మూడవ అరికేసరి క్రీశ. 966 వరకుపాలించాడు. ఆ 
వంశరాజులు మొత్తం పదిమంది వరకు ఉన్నారు. వీరు మొదట బోధన్‌ రాజధానిగా 
పరిపాలించి తర్వాత వేములవాడకు రెండవ అరికేసరి (క్రీ.శ. 980-955) శాసనాలలో 
సంస్కృతం, కన్నడ భాషల్లో మరియు ఒక్క శాసనంలో తెలుగు పద్యాలు కనిపంచాయి. 
జినవల్లభుడి కురిక్యాల శాసనం : శాసనకర్త - జినవల్లభుడు, శాసన కాలం - అరికేసరి 
-2 (క్రీ.శ. 930-955). శాసనకవి : పంపకవి, జినవల్లభుడు. అడవి సోమలపల్లి 
శాసనాలు : మంథని తాలుకా మానేరు నది ఒడ్డున సోమనపల్లి గుహలున్నాయి. అక్కడ 
రామేశ్వర గుహాలయం చెంత శాసనమున్నది. ఈ శాసనంలో గద్యం - మూడు పంక్తులు 
కలవు. మొదటి శాసన కాలం - 10వ శతాబ్దం, శాసనకర్త - కంపన, రెండవ శాసన 
కాలం - 11వ శతాబ్ది కర్త - పెనుగంట ముచ్చిరెడ్డో*” పై శాసనాలు వీరి కాలంలోనివి. 
1.4.2 కల్యాణి చాళుక్యుల కాలంనాటి శాసనాలు 

వీరు కరీంనగర్‌ జిల్లాలో శనిగారం, పొలాస, వేములవాడ, నగునూర్‌, 
రామగుండం, మంథని ప్రాంతాల్లో వీరు వేయించిన శాసనాలలో 21 వరకు లభించాయి. 
వీటిలో గంగావరపు శాసనాలు : (తెలుగు గద్య శాసనం) శాసనకర్త - మంథని గుండెరాజు 
శాసనకాలం : భూలోక మల్లదేవుడు (క్రీ.శ. 1126-1137) నగునూరు శాసనాలు : 
ఈ శాసనాలు వేర్వేరు వీరగల్లులపై గల వ్రాతలు. శాసనకర్త - నగునూరు దొమ్మరాజు 
వంటి శాసనాలు వీరి కాలంలో వేయించినవి. 
1.4.3 కాకతీయుల కాలం నాటి శాసనాలు 

ఈ జిల్లాలో కాకతీయ చక్రవర్తుల శాసనాల్లో రుద్రదేవుని తమ్ముడు గణపతి 
దేవునికి తండ్రి అయిన మహదేవరాజు కాలపు శాసనం మంథని సమీపంలో 'సుందిళ్ళిలో 
లభించింది. ఇంకా ఇతర శాసనాల వివరణ ఇలా ఉన్నాయి. 
32 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


రుద్రమదేవుని కాలం : (క్రీ.శ. 1158-95) తెలుగు శాసనాలు రెండు లభించాయి. 
మహదేవుని కాలం : (క్రీ.శ. 1196-1198) తెలుగు శాసనం ఒకటి లభించింది. 
గణపతి దేవుని కాలం : (క్రీ.శ. 1199-1262) సంస్కృతంలో ఐదు శాసనాలు మరియు 
తెలుగులో మూడు శాసనాలు లభించాయి. 
రుద్రమదేవి కాలం : (క్రీశ. 1262-1289) సంస్కృతంలో ఒక శాసనం మరియు 
తెలుగులో ఒక శాసనం లభించాయి. 
ప్రతాప రుద్రని కాలం : (క్రీ.శ. 1289-1323) సంస్కృతంలో ఒక శాసనం లభించింది.” 
(పై శాసనాలను పూర్తిగా పరిశీలిస్తే అందులో కొన్నింటిని ముఖ్య శాసనాలుగా గుర్తించి 
విశ్లేషించడం జరిగింది). 
నగునూరు శాసనం : కాకతీయ రుద్రమదేవుని మంత, నగునూరు రాజధానిగా 
సబ్బిసహస్ర మండలం సామంత ఆంధ్ర భాషా శాసనం. కాలం 13. 1. 1171. 
మేడారం శాసనం : ఇక్కడ శిథిలాలయ వేదికపై కాకతీయ శిల్పకళారీతిలో ఒక నంది 
విగ్రహమున్నది. దానిపైన శిలా శాసనం కలదు. శాసనకాలం క్రీ.శ. 1175, శాసకర్త 
: బండి బ్రహ్మనాయకుడు. 
గొడిశాల శాసనం (ఉప్పరపల్లి) : కాకతీయ గణపతి దేవుని దండనాయకుడు కాటయ 
వేయించిన దాన శాసనం. ఇది తెలుగులో గద్యపద్యాలతోను, చివరి భాగాన వివరాలతో, 
చారిత్రక ప్రాధాన్యత కలదు. శాసన కాలం : క్రీ.శ. 1286 కరీనంగర్‌ రాగిరేకుల 
శాసనం : ఇది రెండు రాగి రేకులపై నాలుగు ప్రక్కల దేవనాగిరి లిపిలో వ్రాయబడిన 
శాసనం. ఈ శాసనం కిర్‌ పంక్తుల్లోని మొదటి 22 పంక్తులు సంస్కృత గద్యం, చివరి 
13 వరుసలు తెలుగు వచనం దేవనాగిరి లిపిలో ఉంది. 

ఎలిగేడు శాసనం : చెరువు కట్ట చెంత శివాలయం ప్రాంగణంలో ఉంది. 
శాసనకాలం : ప్రతాపరుద్రుని (క్రీ.శ. 1296-1324) శాసనకర్త : ప్రతాపరుద్ర చక్రవర్తి 
భార్య లకుమాదేవి*%. ఆ శాసనాల ద్వారా జిల్లాలోని పూర్వ చరిత్ర, సంస్కృతి 
తెలియజేయబడుతుంది. గుళ్ళు, గోపురాలు, చెరువులు, యుద్దాలు, దానాలు చేయడం, 
ఇనాం గా భూములు ఇవ్వడం వంటి విషయాలతో పాటు కళారూపాల ప్రస్తావనలు 
కూడా అక్కడక్కడా శాసనాల్లో కనిపిస్తాయి. 
1.5 జిల్లా పర్పాటు 

ఆంధ్రప్రదేశ్‌లో గల కరీంనగర్‌ జిల్లాను క్రీ.శ. 1805కు పూర్వం 'సర్మార్‌ 
ఎల్లందులి అని వ్యవహరించేవారు. 1897లో సర్మారు ఎల్లందుల ప్రాంతం క్రింద 
చిన్నూరు, జగిత్యాల, జమ్మికుంట, కరీంనగర్‌, లక్సెట్టిపేట, మహదేవపర్‌, సిద్ధిపేట, 
సిరిసిల్ల, సుల్తానాబాద్‌ అనే తాలుకాలుండేవి. 1906లో హైదరాబాద్‌ రాష్ట్రం పునర్‌ 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | పాత 


వ్యవస్థీకరణ ఫలితంగా దీని పేరు 'కరీంనగర్‌'గా మారి చీలిపోయింది. ఈ సందర్భంలోనే 
ఈ జిల్లాకు, సిద్ధిపేట తాలుకాను మెదక్‌ జిల్లాకు బదిలీ చేశారు. అయితే అదే సందర్భంలో 
వరంగల్లు జిల్లాలోని పర్మాల తాలుకాను కరీంనగర్‌ జిల్లాలో విలీనం చేశారు. ఈ జిల్లాలో 
జగిత్యాల, జమ్మికుంట, కరీంనగర్‌, మహదేవపురం, సిరిసిల్ల, సుల్తానాబాద్‌, పర్మాల 
అనే ఏడు తాలూకాలు మిగిలాయి. తర్వాత 1913 వరకు ఎలాంటి మార్పులు జరగలేదు. 
1913లో మాత్రం జిల్లా ప్రధాన కార్యాలయాన్ని జమ్మికుంట నుంచి హుజూరాబాద్‌కు 
మార్చారు. 1950లో జాగ్టీరారీ పద్ధతిని నిర్మూలించడంతో స్వతంత్ర ఉపతాలూకాగా ఉ 
న్న మెట్‌పల్లి జిల్లాలో ఎనిమిదవ తాలూకా అయ్యింది. మళ్ళీ 1953వ సంవత్సరంలో 
ఖమ్మం జిల్లా ఏర్పాటు సమయంలో పర్మాల తాలూకాను తిరిగి వరంగల్లు జిల్లాకి బదిలీ 
చేశారు. అప్పటి నుంచి కరీంనగర్‌ జిల్లాలో చెప్పుకోదగ్గ మార్పులు ఏవీ కనబడలేదు. 
కానీ సుల్తానాబాద్‌ తాలూకా పేరును మాత్రం పెద్దపల్లి తాలూకాగా మార్చారు. ** 
1.6 దర్శనీయ ప్రదేశాలు 

ప్రాచీన సంస్కృతిక సంపద, చారిత్రక వారసత్వం మానవ నాగరికతకు, 
సంస్కృతికి అద్దం పడతాయి. కరీంనగర్‌ జిల్లాలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కట్టడాలు, 
స్మారక చిహ్నాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు ఆనవాలైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, 
వినోదం, విజ్ఞానం కలబోసుకున్న సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో 
ఆదరణ కరువై ఆలనాపాలనా లేనివి కొన్నికాగా, ప్రజాదరణ పొంది దినదిన 
(ప్రవర్తమానమవుతున్న చారిత్రక సందర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రదేశాలు కొన్ని ఉ 
న్నాయి. సందర్శనీయ ప్రాంతాల్లో ఎక్కువగా చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి. దేవునికి 
సంబంధించిన యక్షగానాలు, వీధి నాటకాలు, జానపద కళలు ఈ ప్రాంతంలోనే అభివృద్ధి 
చెందాయి. బ్రహ్మోత్సవాలు, జాతరల సమయంలో జిల్లా వాసులు నాటక ప్రదర్శనలు 
ఇవ్వడం కొన్ని చోట్ల ఆనవాయితీగా వస్తుంది. 
1.6.1 కాళేశ్వరము 

భారతదేశంలో గల 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాళేశ్వరం కరీంనగర్‌ జిల్లా 
మహదేవ్‌పూర్‌ మండలంలో ఉన్నది. ఇది కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 130 కి.మీ.లు 
దూరంలో గల గోదావరి నది తీరమున కలదు. మహదేవపూర్‌ నుంచి 16 కి.మీ.లు 
దూరంలో ఇక్కడ త్రివేణి సంగమం వలే గోదావరి - ప్రాణహిత - సరస్వతి నదులు 
కలుస్తాయని ప్రజల భావన. శ్రీశైలం, ద్రాక్షారామంలతోబాటు కాళేశ్వరంలోని ప్రధాన 
ఆలయంలో కాళేశ్వరం, ముక్తేశ్వరం, లింగాలు ఒకే పానపట్టంపై ఉండటం ఇక్కడి 
విశేషం. మొదటి కాళేశ్వరంలో ఒకే ముక్తేశ్వరుడు శివుడు ఉండగా, అప్పుడు యముడు 
తన ఆయుధాలన్నీ తుప్పుపట్టిపోగా శివుని కోసం తపస్సు చేయగా శివుడు సాక్షాత్మరించి, 
ప్రశ! కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


తన ప్రక్షనే లింగమై పూజలందుకొనే వరం ఇవ్వడంతో ముందుగా కాలుడిని (యమ 
ధర్మరాజును) పూజించిన తర్వాతనే ముక్తేశ్వరుడిని పూజించిన ముక్తి కలిగేలా 
వరమిచ్చునట్లు, ఆ విధంగా కాలుడు, ఈశ్వరుడు వెలసిన క్షేత్రం కాబట్టి కాళేశ్వరం అని 
పేరు వచ్చిందని “స్కంధ పురాణం” చెబుతుంది. ఇక్కడి లింగంపై ఉండే నాసికలో ద్రవం 
పోస్తే త్రివేణి సంగమంలో కలుస్తుందని ప్రతీతి. ఇక్కడి ప్రధాన ఆలయానికి సుమారు 
కిలో మీటరు దూరంలో ఆదిముక్తేశ్వరాలయం కలదు. ఈ ఆలయం చుట్టుప్రక్కల చిన్న 
చిన్న రాళ్ళలో విభూది లభించడం ఆశ్చర్యం కలిగించే విషయం. 

కాళేశ్వరం వద్ద గోదావరి తన ఉపనదిని కలుపుకొంటుంది. ఈ చారిత్రక 
ప్రదేశం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ కలిసే చోటు కావడం విశేషం. ఇక్కడ 
గోదావరి ఆవలి ఒద్దున మహారాష్ట్రలో చాందా జిల్లా, మధ్య టప్రదేశ్‌కి చెందిన బస్తర్‌ జిల్లాలు 
ఉన్నాయి. కాళేశ్వరంలో గల దేవాలయాలు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం, 
సరస్వతి మాత దేవి మందిరం, శ్రీ రామాలయం సూర్యదేవాలయం, బ్రహ్మదేవుని ఆలయం, 
ఆదిముక్తేశ్వరాలయం”” వంటి దేవాలయాలు ఉన్నాయి. 
1.6.2 వేములవాడ 

దేశ పురాణాల్లో ప్రసిద్ధి అయిన శివక్షేత్రాలలో దక్షిణ కాశిగా పిలువబడి, ప్రశస్తి 
పొందిన అతి ప్రాచీన పుణ్యక్షేతం శ్రీ రాజరాజేశ్వర దేవాలయం. తెలంగాణ ప్రాంతానికి 
శ్రీశైలం వంటిది వేములవాడ. కరీంనగర్‌ పట్టణానికి ౩8 కిలో మీటర్ల దూరంలో ఉంది. 
పలు దేవాలయాలతో గల శ్రీరాజరాజేశ్వర ఆలయాన్ని ఆలయ సముదాయంగా 
చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం ముందు చాళుక్యరాజుల నాటి శాసనాలు 
కనబడుతున్నాయి. ఇటీవల ఇచ్చట కన్పించిన ముద్దులొలుకు సూర్యవిగ్రహమును బట్టి 
పూర్వం ఈ చోట సూర్యోపాసన ఉండేదని గ్రహించవచ్చు. చాళుక్యరాజులు వేములవాడను 
రాజధానిగా చేసుకొని సుమారు 195 సంవత్సరాలు పాలించినట్లుగా శాసనాలు 
తెలుపుతున్నాయి. పద నాలుగవ శతాబ్దారంభం వరకు వేములవాడ కాకతీయుల పాలనలో 
ఉండేది. వేములవాడ పరిపాలించిన రాజులందరు ఈ క్షేత్రాన్ని పవిత్రంగా చూశారని 
తెలుస్తుంది. వేములవాడలో గల ధర్మగుండం ప్రశస్తి పొందినది. దక్షయజ్ఞానానికి వెళ్ళి 
అక్కడ వీరభద్రునిచే చేతులు నరకబడిన సూర్యుడు ధర్మగుండంలో స్నానం చేసి 
పోగొట్టుకున్న చేతులు తిరిగి పొందాదని ప్రతీతి. ధర్మగుండం చుట్టు అయిదు లింగాలు, 
రెండు మండపాలు ఉన్నాయి. చాళక్యరాజైన రాజాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని 
చరిత్రకారులు భావిస్తున్నారు. పూర్వం ఈ ఆలయం వెలసిన గ్రామాన్ని లెంబాల వాటిక 
అని పిలిచేవారు. అది క్రమేణా లేములవాడగా అనంతరం వేములవాడగా మారిందని 


స్థానికుల కథనం. ఈ దేవాలయంలో గల కోడే పూజను అత్యంత విశేషంగా చెప్పవచ్చును. 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 35 


కోడేను కట్టుట, మొక్కుబడి అతి ముఖ్యమైన పూజ. ధర్మదేవత నాలుగుపాదములతో 
ఈశ్వరుని వాహనమైన నంది ఇక్కడ ప్రత్యేక పూజలందుకొంటుంది. లక్షలాది యాత్రికులు 
ఏటా లక్షల సంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకొంటారు. శ్రీ రాజరాజేశ్వరిదేవి, శ్రీ 
మహావిష్ణు, శ్రీ అనంత పద్మనాభస్వామి, శ్రీ సీతారామస్వామి ఆలయాలతో పాటు, ఇరువది 
రెండు శివలింగ్లాలు కలవు. (బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో త్రి స్వరూపం 
కనబడుతుంది” . ఈ వేములవాడలో హిందూ, జైన, ముస్లిం మతాలకు సంబంధించిన 
ఆలయాలు నెలకొనడం వల్లన ఈ క్షేత్రాన్ని మతసామరస్యానికి ప్రతీకగా పేర్మొనవచ్చు. 
ఈ ఆలయంలో మహమ్మదీయ మతానికి చెందిన దర్గా ఉండటం విశేషం. ప్రతి సోమవారం 
అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినాలలో 
ప్రతి రోజు లక్షలమంది భక్తులు వస్తుంటారు. ఈ ప్రాంతంలోనే భీమేశ్వరాలయం, 
బద్దిపోచమ్మ ఆలయాలు ఉన్నాయి. 

వేములవాడ పట్టణానికి పౌరాణిక మహత్యంతోపాటు, చారిత్రక విశిష్టత కూడా 
ఉంది. ఎప్పుడు యాత్రికులతో కళకళలాడే శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం రాష్ట్రంలో 
తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆదాయంలో రెండవ స్థానాన్ని పొందుతుంది. 
వేములవాడ హైదరాబాద్‌ నుంచి 160 కి.మీ.ల దూరంలో ఉండగా, నిజామాబాద్‌ 
నుండి 110, వరంగల్‌ నుండి 106, కామారెడ్డి నుండి 65 మరియు జగిత్యాల నుండి 
50 కిలోమీటర్ల దూరంలో ఉంది. 
1.6.3 ధర్మపురి 

సంస్కృతాంధ్ర మహాకవులకు ఆధ్యాత్మిక వేత్తలకు, సంగీత నృత్య కళాకారులకు 
నిలయమైన అతి ప్రాచీన సుప్రసిద్ధ తీర్ధం ధర్మపురి. పవిత్ర గోదావరి నది తీరమున గల 
ధర్మపురి కరీంనగర్‌ పట్టణానికి 80 కి.మీ.ల దూరంలో కలదు. “పూర్వం ఆంధ్రదేశమును 
పాలించిన బలివర్మ మహారాజు తన కుమారుడు అర్జాయుష్ముడని తెలిసి మృత్యువును 
జయించుటకు ధర్మదేవత యాగం చేసి విజయం పొందినందున, అచటి ప్రజలు 
ధర్మమార్గమున నడుచుకొనుచున్నందున, ఆ నగరానికి ధర్మపురి అని పేరు వచ్చినదని 
బ్రహ్మాండ పురాణంలో పేర్ళొనబడింది. బలి వర్మ కుమారుడు ధర్మవర్మ తపస్సు చేయగా, 
బ్రహ్మాది దేవతలు కోరిన ప్రకారం ప్రసన్నుడై వరము కోరుకొమ్మనగా ధర్మవర్శ భక్తుల 
సంరక్షణార్థమై శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అక్కడ వెలయమని కోరగా అతని కోరికను 
మన్నించి స్వామి పద్మాసనుడై లక్ష్మీ సమేతంగా వెలసినట్లు స్థానికుల కథనం. 

క్రీ.శ. 1425లో ఈ ప్రాచీన నరసింహాలయం ధ్వంసం కాగా క్రీ.శ. 1724- 
50 మధ్య ధర్మపురి వాసులు తిరిగి శ్రీ లక్ష్మీనరసింహాలయాన్ని నిర్మించుకొన్నారు. 1803 
పరాతుల నారాయణ దీక్షితులు కొత్త నరసింహస్వామి ఆలయాన్ని యోగానంద 
36 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


లక్ష్మీనరసింహస్వామిని ప్రతిష్టించారు. ఇదే కాలంలో భూంపల్లి చలం అనే భక్తుడు 
గోపాలస్వామి గుడిని కట్టించాడు. ధర్మపురిలో ప్రధానంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ 
రామలింగేశ్వర ఆలయాలు పక్కపక్మనే ఉండి శైవ-వైష్ణవ ఆలయాలకు ప్రతీకగా నిలిచాయి. 
ధర్మపురిలో ఇతర దేవాలయాలు కలవు. అవి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీ 
వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ 
గౌతమేశ్వరాలయం, (బ్రహ్మపుష్కరిణ, శ్రీ రామాలయం, శ్రీ మహాలక్ష్మి మందిరం, శ్రీ 
వేణుగోపాల స్వామి దేవాలయం, శ్రీ దత్తాత్రేయ దేవాలయం, శ్రీ ఆంజనేయస్వామి 
దేవాలయం, శ్రీ శివసాయి బాలాజి అయ్యప్ప దేవాలయం, శ్రీ సత్యవతి దేవాలయం 
(ఇసుక స్తంభం), శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయం, వీటితోపాటు గోదావరిలో 
బ్రహ్మగుండం, పాలగుండం, సత్యవతి గుండం, మాయగుండం, చక్రగుండం ఉన్నాయో. 
1.6.4 కొండగట్టు 
జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కొండగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాయలం 
ఒకటి. కరీంనగర్‌ జిల్లా మల్యాల మండల పరిధిలోని కొండగట్టు గుట్టపైన ఈ ఆలయం 
వెలసింది. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 85 కి.మీ.ల దూరంలో కొండగట్టు ఉంది. 
ప్రకృతి సౌందర్యంతో నిండిన కొండపైన విశాలమైన ప్రదేశంలో దేవాలయం వెలసి 
భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. కొండపైన విశాలమైన ప్రదేశంలో దేవాలయం వెలసి 
భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. కొండగట్టు ఆంజనేయస్వామి కోరిన కోర్మెలు తీరుస్తాడని 
భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుమారు 3800 సంవత్సరాల క్రితం సిగం సంజీవుడు అను 
పశువుల కాపరి తన మంద నుండి తప్పిపోయిన పశువు గురించి వెదుక్కుంటు ఆ 
కొండపై అలసటతో నిద్రించగా తనకి శ్రీ ఆంజనేయస్వామి కలలో దర్శనమిచ్చి తాను 
ఆ కొండపైన వెలసిన ప్రదేశంతోపాటు తప్పిపొయిన పశువు కూడా తిరిగి రావడంతో 
అతను సంభ్రమాశ్చర్యానికిలోనై భక్తి పారవశ్యంతో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు. 
అదే ఇప్పటి కొండగట్టు ఆలయం. 
సుమారు 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్‌ముఖ్‌ అను అతను ఈ 
దేవాలయాన్ని పునరుద్ధరించి కొంత భూమిని దానం చేశారు. పదహారు స్తంభాలతో 
కూడిన మండపంతో శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ వెంకటేశ్వర ఆళ్వారుల విగ్రహాలు, శ్రీ 
లక్ష్మీదేవతా మూర్తులు కూడా ఆలయంలో ఉన్నాయి. అంతేగాక సంతానం లేని మహిళలు 
40 రోజుల పాటు ఇక్కడ ఉండి దైవ దర్శనం చేసుకుంటే వారికి సంతానం కలుగుతుందని 
భక్తుల నమ్మకం. ఆలయానికి దక్షిణ వైపున కొండలరాయుని, బోజ్జపోతన, 
కొండలరాయుని గుర్రపు డెక్కల గుర్తులు, సీతమ్మ వారి కన్నీటి గుహలు ఇక్కడ కలవో. 
ఏప్రిల్‌ 5వ తేదీన జరిగే శ్రీ ఆంజనేయస్వామి జయంతినాడు మాలధరించిన లక్షలమంది 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 37 


భక్తులు వచ్చి దర్శించుకుంటారు. కేరళలో కార్తిక పూర్ణిమ రోజు అయ్యప్ప స్వామి భక్తులతో 
శబరిమళశై ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. 1968లో దేవస్థానాన్ని దేవాదాయ శాఖ 
తన ఆధ్వర్యంలోకి తీసుకుంది. ఇక్కడ 95 ధర్మశాలలు కలవు. టి.టి.డి. వారు 5 
లక్షలతో బుగ్గమఠం ఏర్పాటు చేశారు. 
1.6.5 ఇల్లంతకుంట 

జమ్మికుంట మండలంలో ఇల్లంతకుంట అనే గ్రామం కలదు. ఇక్కడ శ్రీ 
సీతారామచంద్రస్వామి దేవాలయం కలదు. జమ్మికుంట మండలానికి 15 కి.మీ.ల 
దూరంలో ఉంది. పూర్వం శ్రీ రామ చంద్రుడు, సీతా సమేతంగా దండకారణ్యంలో 
విహరిస్తూ ఈ ప్రాంతాన్ని చేరుకున్నారట. నల్లగొండ జిల్లాకు చెందిన రాఘవరెడ్డి ఈ 
దేవాలయాన్ని ప్రతిష్టించారని, అందుకు సంబంధించిన కథ కూడా ప్రచారంలో కలదు. 
ప్రతి సంవత్సరం శ్రీ రామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ ఉత్సవం జాతర 
జరుగుతుంది. రాజుల పరిపాలనలో వారి ప్రాబల్యం చాటుకునేందుకు నిర్మించిన అనేక 
కట్టడాలు, దేవాలయాలు జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన చారిత్రక చిహ్నాలు క్తూర్డా 
ఉన్నాయి. ఇల్లంద అనగా ఇంధ్రవెల్లీ వృక్షమనీ, కుంట అనగా 'ఫలం” అని అర్థం. 
1.6.6 మంథని 

మంత్ర కూటముగా ప్రసిద్ధి చెందిన మంథని కరీంనగర్‌ పట్టణానికి 70 కి.మీ.ల 
దూరంలో ఉంది. ఇది గోదావరి తీరమున అతి ప్రాచీన కాలం నుంచి ఒక చారిత్రాత్మకమైన 
నగరంగా, దివ్యక్షేత్రంగా విద్వాంసకులకు, వేద పండితులకు, కవులకు, (గ్రంథకర్తలకు, 
సంగీత విద్వాంసులకు నిలయమై విరాజిల్లుచున్నది. “తమ్మ చెరువు వద్దగల 
ఆంజనేయస్వామి దేవాలయం వద్ద లభ్యమైన శిలాశాసనము ద్వారా కాకతీయ గణపతి 
దేవుని సామంత రాజైన చెన్నూరు దేశం అల్లం ప్రోలరాజు గణపతి దేవుని అనుమతితో 
మంచి చరోపాధ్యాయ పూజారి కొంత భూమిని దానంగా ఇచ్చినట్లు, దీనితో పూజారి 
ఒక (గ్రామం నందు చెరువు కట్టించినట్లు, మంత్ర కూటములందుగల బ్రాహ్మణ 
పండితులకు ఇళ్ళ స్థలాలను ఇచ్చినట్లు తెలుస్తుంది. మంథనిలో బ్రాహ్మణోత్తమ 
వేదాధ్యయము చేయుటలో మిన్న అని కాశీ పండితులు ప్రశంసించారు. మహారాష్ట్ర 
ప్రభువులకు రాజకీయ పరిపాలనా పద్ధతులలో సలహాలిచ్చి వారిచే అగ్రహారములు 
బహుమానంగా పొందారు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు మంథనికి ధర్మపీఠమని 
బిరుదును ప్రదానం చేశారని ఇక్కడ బ్రాహ్మణ పండితుల కథనం. మంథనిలో అనేక 
ఆలయాలు ఉన్నాయి. ఇది బౌద్ధ, జైన క్షేత్రాలకు ఒక మహాకేంద్రంగా ఉండి చివరకు 
వేదిక, అద్వైత క్షేత్రంగా మార్చు చెందింది. గోదావరి నది తీరాన గౌతమేశ్వరాలయం, 
(ఇక్కడ ఎనిమిది శివలింగాలు ప్రతిష్టించి ఉన్నాయి), శిలేశ్వరం, సిద్ధేశ్వరాలయం, 
38 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


47 

వరదరాజు స్వామి ఆలయంతోపాటు, ఇతర ఆలయాలు ఉన్నాయి”. . నేటికినీ ప్రాచీన 
వైదిక నంన్కృతి వైభవములు ఇక్కడ వరీక్షింవబడుతూ భావితరాలకు 
అందించబడుతున్నాయి. 
1.6.7 కోటిలింగాలు 

ఈ జిల్లాలో కోటిలింగాలు చెప్పుకోదగిన మరో ప్రదేశం. వెల్లటూర్‌ మండలంలో 
కోటిలింగాల గ్రామం ఉంది. ఇది వెల్లటూర్‌కి 3 కి.మీ.ల దూరంలో ఉంది. “శైవ 
సాంప్రదాయ దృష్టితో ఇక్కడ కోటిలింగాలు కలవని ప్రజల అభిప్రాయం. గ్రామంలో 
ఎక్కడ చూసిన లింగములు, శిల్పకళాఖండాల ఖండికలు కనిపిస్తాయి. కోటిలింగాలు 
శాతవాహనుల కాలం నాటి నాణెములు ఇతర స్మారక చిహ్నాలు బయల్పడినాయి. ఇక్కడ 
దొరికిన నాణములపైన “శ్రీముఖుడు? అని రాసి ఉంది. గోదావరి నది ఒడ్డున శ్రీ 
కోటీశ్వరస్వామి దేవాలయం కలదో. 
1.6.8 ఓదెల 

కరీంనగర్‌ జిల్లాలో ఓదెల మండలం కేంద్రం సుల్లానాబాద్‌కు 25 కి.మీ.ల 
దూరంలో కలదు. ఇక్కడ మల్లికార్జున స్వామి దేవాలయం కలదు. “పూర్వం ఇక్కడ 
దట్టమైన అడవులతో కూడుకొని ఉండేది. చింతకుంట శంకరయ్య అనే రైతు తన 
నేలను దున్నుతుండగా నాగలి కర్రుకు ఒక శిలా విగ్రహం తగిలి వెంటనే ఒక పెద్ద 
శబ్దంతో ఆ రైతు వంశం నిరువంశం అగుగాక అని అదృష్యవాణి శపించినట్లు 
“స్థలపురాణం'లో కలదు. ఆ నాగలి కర్రుకు తగిలిన శివలింగాకరాం గల మల్లికార్జునుడు 
స్వయంగా ఆవిర్భవించెనని, ఆ లింగంను మల్లికార్జునస్వామి అని లేదా మల్లనదేవుడని 
ప్రజలు వ్యవహరిస్తుంటారు”, ప్రతి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్ద ఉత్సవం 
జరుగుతుంది. 
1.6.9 కొత్తకొండ 

భీందేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో ఉన్న శ్రీ వీరభద్రస్వామి 
దేవస్థానం అతిపురాతనమైనది. “కాకతీయ రుద్రేశ్వరస్వామి కాలంలో క్రీ.శ. 1410 
ప్రాంతంలో శ్రీ మల్లికార్జుని మనుమడు కేదారి పండితునిచే ఈ ఆలయం 
ప్రతిష్టించబడినట్లు చరిత్రకారుల భావన. ప్రతిష్టించిన పిదన 200 సంవత్సరాలు ఈ 
దేవాలయం ఉచ్చస్థితిలో ఉండేది. కాని కాలక్రమేణ క్షీణదశకు చేరుకుంది. 

క్రీ.శ. 1600 సంవత్సరంలో కొందరు కుమ్మరులు బండ్లపై కొండ నుంచి 
కర్రలు తెచ్చుకొనుటకు వెళ్ళగా అక్కడ వారి బండ్లు అదృశ్యం కావడంతో వారు అక్కడే 
నిదురించగా, ఆ రోజు వారికి స్వామి కలలో కనబడి నన్ను కొండపై నుంచి క్రిందగల 
ఆలయంలో ప్రతిష్టిస్తే మీ బండ్లు దొరుకునని అదృశ్యమైనట్లుగా పురాణగాథ. స్వామి 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 39 


ఆజ్ఞ ప్రకారం కుమ్మర్తెలు స్వామి వారిని క్రిందకు తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టించారు". 
ప్రతి జనవరి నెల సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్తకొండ జాతర జరుగుతుంది. 
1.6.10 బెజ్జంకి 

కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే దారిలో బెజ్జంకి గ్రామం ఉంది. 
కరీంనగర్‌కు 40 కి.మీ. దూరంలో గల బెజ్జంకి మండల కేంద్రానికి దగ్గరలోనే 
విశాలమైన ఒక బండపై చెక్కుచెదరని కాకతీయుల కాలం నాటి శ్రీ లక్ష్మీనృసింహస్వామి 
ఆలయం ఉంది. కాకతీయ గణపతి దేవచక్రవర్తి సేనాధిపతి రేచర్ల రుద్రుడు క్రీ.శ. 
1913లో రామప్పదేవాలయం వాస్తుశిల్పం రీతులు దేవాలయంలో స్పష్టంగా 
అగుపిస్తాయీ*. 
1.6.11 రామగిరి దుర్గం 

జిల్లా కేంద్రానికి 40 కి.మీ.ల దూరంలో గల కమాన్‌పూర్‌ మండలంలోని 
బేగంపేట గ్రామ శివారులలో పచ్చని చెట్లతో ఒక పర్వతం కనిపిస్తుంది. అదే రామగిరి 
పర్వతం లేదా రామగిరి దుర్గం “తెలంగాణాలో అతి పెద్ద శత్రుదుర్భేద్యమైన కోటగా 
రామగిరి కోటను అభివర్ణిస్తారు. ఇది జెషధ వనమూలికలకు నిలయం. రామగిరి 
దుర్గాంతగాన సీతారాముల దేవస్థానము, శ్రీరాముడు స్థాపించిన లింగం, శ్రీరాముడి 
పాద చిహ్నాలు, సీతమ్మవారి పాద చిహ్నాలు పసుపు కుంకుమ భరణి, గంగగౌరి సవతుల 
బావులు, గౌరి గుండం, (బ్రహ్మగుండం, బృందావనం ఉన్నాయి. రామగిరికి నైరుతిగా 
రాముని పాదాలకు పశ్చిమంగా “పాండవలంకి అనే పుణ్యస్థలం కలదు *. ఈ పర్వతానికి 
రెండు మైళ్ళ దూరంలో “'బహుగుళ్ళు” అను పేరుతో ఒక కొండ ఉంది. ఆ కొండపై 
శ్రీరామచంద్ర తష్టఫలము కొరకు మునులు అనేక లింగాలు నెలకొల్పుకొని పూజించిన 
కారణంగా 'బహుగుళ్ళ' అని పేరు వచ్చింది. పర్వత గిరిపై ఒక పొడవాటి “ఫిరంగి” 
గుండా దూరిన వారికి సంతానం కలుగుతుందని ప్రజల నమ్మకం. శాతవాహనుల 
కాలంలోని ఇరువై మూడవ రాజు అయిన గౌతమి పుత్ర శాతకర్ణి రామగిరి దుర్గాన్ని 
ఆంధ్ర సామ్రాజ్యం జాబిల్లిగా వెలిగించెనని ప్రతీతి ఉంది". ఈ గిరికి సంబంధించిన 
వివరాలు ఇప్పటికి కమాన్‌పూర్‌ గ్రామంలో పార్శీ భాషలో ఉన్న ఒక్క శిలా శాసనంపై 
కన్పిస్తాయి. 

కరీంనగర్‌ జిల్లాలోని కళారూపాలు ఎక్కువగా దైవదర్శన ప్రదేశాలు మరియు 
సందర్శనీయ ప్రదేశాలలో అభివృద్ది చెందాయి. దర్శనం నిమిత్తం ప్రజలు దేవాలయానికి 
ఎక్కువగా వచ్చేవారు. అక్కడ ఉండే జాతరలలో సంతలు ఎక్కువగా ఉండేవి. ఆ కాలంలో 
రాత్రిళ్ళు అక్కడే నిద్రపోయేవారు. యక్షగానాల ప్రదర్శనలు, వీధి నాటకాల ప్రదర్శనలు 
ఎక్కువగా అభివృద్ధి చెందాయని చెప్పుకోవచ్చు. 
40 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


1.7 కరీంనగర్‌ జిల్లా ఉద్యమకారుల స్తూపాలు - హుస్మాబాద్‌ 

హుస్నాబాద్‌ పట్టణంలో “పీపుల్స్‌వార్‌ అమరవీరుల స్మారకార్థం 1990 
సంవత్సరంలో ఒక స్టూపాన్ని నిర్మించారు. నిజాం ప్రభుత్వాన్ని తలపించే విధంగా ఉన్న 
నేటి పాలకుల భవితవ్యాన్ని ఉనికిని ప్రశ్నించే విధంగా గత పోరాట వీరుల స్మారకార్థం 
ముందు తరాల వారికి ఒక సాక్షిగా నిలవాలని ఈ స్టూపాన్ని నిర్మించారు. ఈ స్థూపం 
88 అడుగుల ఎత్తు కలిగివుంది. తర్వాత కాలంలో కూల్చివేయడం జరిగింది. భారతదేశంలో 
మొదటిది కాగా, ఆసియా ఖండంలో రెండవది. అయితే మొదటి స్థానంలో చైనాలోని 
తియన్నార్‌ స్వ్వేర్‌ - 104 అడుగుల ఎత్తు ఉంది. వార్‌ అమరవీరుల స్తూప నిర్మాణానికి 
దాదాపు 12 లక్షలు ఖర్చు చేశారు. ఈ స్థూపంపై 88 పేర్లు కలవు. దీనిపై ఇలా రాసి 
ఉంది. 

మా తరాల నెత్తురంత ఎగరేస్తాం ఎర్రజెండా 


వీళ్లలో నీళ్లయింది పరచినది పంచెకాదు 

బిడ్డలారా! ఈ గడ్డన కడుపుకోత వేగులారా 
మీరొడ్డిన రక్తమింక ఒడిని పట్టి మా త్యాగం 
ఇంకనివ్వం నేలలోన మీతరానికి కందిస్తాంో 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 41 


1.8 ముగింపు 

కరీంనగర్‌ జిల్లా భౌగోళిక, సాంస్కృతిక చరిత్ర అనే మొదటి అధ్యయనంలో 
మొదట జిల్లా యొక్క భౌగోళిక, నైసర్గిక స్వరూపంలో జిల్లాకు సంబంధించిన ఎల్లలు, 
(గ్రామాలు, పట్టణాలు, పర్వతాలు, నేలలు, నదులు, అడవులు, వర్షపాతం, ఖనిజ సంపద, 
వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్‌చ్చక్తి, రవాణా, తంతి తపాలా, బ్యాంకులు, పరిశ్రమలు, 
విద్య వంటి అంశాలను పరిశీలించి వివరించడం జరిగింది. తర్వాత కరీంనగర్‌ 
పరిపాలించిన రాజవంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, నందరాజులు, మౌర్య చక్రవర్తులు, 
శాతవాహనులు, చాళుక్యులు, పొలావాసరాజులు, వెలమరాజులు, విజయనగరరాజుల 
గూర్చి వివరించడం జరిగింది. తర్వాత జిల్లాలోని శాసనాలను వివరిస్తూ జిల్లా ఏర్పాటును 
మరియు కరీంనగర్‌ జిల్లాలోని ముఖ్యమైన సందర్శనీయ ప్రదేశాలన క్షుణ్ణంగా పరిశీలించి 
వివరించడం జరిగింది. ఈ మొత్తం పరిశీలన అనంతరం కరీంనగర్‌ జిల్లా భౌగోళిక, 
నైసర్గిక పరిస్థితులు ప్రజల ఆర్థిక స్థితులకు అనుగుణంగా ఉండడంతో కళారూపాలు 
ప్రజల తీరిక సమయాల్లో వినోదపరంగానే ప్రదర్శించబడ్డాయని చెప్పవచ్చు. ఇంతేకాక 
జిల్లాలోని దర్శనీయ స్థలాలు, చారిత్రాత్మక నేపథ్యానికి కల్గియుండి, ఆధ్యాత్మకంగానేగాక, 
వినోద కాలక్షేపాలకు కేంద్రాలై కళారూపాల ఉనికికి, ప్రగతికి ఆధారాలైనయని కూడా 
జిల్లా దర్శనీయ స్థలాల నేపథ్యాన్ని బట్టి చెప్పవచ్చు. 


42 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


న స ఇ న జ 


పాదసూచికలు 


ఆంధ్రప్రదేశ్‌ దర్శిని 
ఆంధ్రప్రదేశ్‌ ఇయర్‌ బుక్‌-2004 
ఆంధ్రప్రదేశ్‌ దర్శిని 
ఆంధ్రప్రదేశ్‌ ఇయర్‌ బుక్‌ - 2004 
ఆంధ్రప్రదేశ్‌ దర్శిని 
ఆంధ్రప్రదేశ్‌ దర్శిని 
ఆంధ్రప్రదేశ్‌ దర్శిని 
ఆంధ్రప్రదేశ్‌ దర్శిని 
ఆంధ్రప్రదేశ్‌ దర్శిని 
ఆంధ్రప్రదేశ్‌ దర్శిని 
ఆంధ్రప్రదేశ్‌ దర్శిని 
ఆంధ్రప్రదేశ్‌ ఇయర్‌బుక్‌ 
ఆంధ్రప్రదేశ్‌ ఇయర్‌బుక్‌ 
ఆంధ్రప్రదేశ్‌ ఇయర్‌బుక్‌ 
ఆంధ్రప్రదేశ్‌ దర్శిని 
ఆంధ్రప్రదేశ్‌ దర్శిని 
కరీంనగర్‌ జిల్లా చరిత్ర 
కరీంనగర్‌ జిల్లా చరిత్ర 
కరీంనగర్‌ జిల్లా చరిత్ర 
కరీంనగర్‌ జిల్లా చరిత్ర 
కరీంనగర్‌ జిల్లా చరిత్ర 
కరీంనగర్‌ జిల్లా చరిత్ర 
కరీంనగర్‌ జిల్లా చరిత్ర 
కరీంనగర్‌ జిల్లా చరిత్ర 


- పుట - 955 
- పుట - 937 
- పుట - 955 
- పుట - 937 
- పుట - 955 
- పుట - 955 
- పుట - 955 
- పుట - 956 
- పుట - 956 
- పుట - 956 
- పుట - 956 
- పుట - 939 
- పుట - 939 
- పుట - 939 
-పుట - 961 
- పుట - 961 
- పుట - 12 
- పుట - 13 
= సుతు = 18 
= పుట = 14 
= పుట = 15 
= పుటు = 17 
= పుట = 18 
= పుట = 19 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 43 


24. కరీంనగర్‌ జిల్లా చరిత్ర - 
25. _ కరీంనగర్‌ జిల్లా సంస్కృతి - 
26. కరీంనగర్‌ జిల్లా సంస్కృతి = 
27. కరీంనగర్‌ జిల్లా సంస్కృతి - 
28. _కరీంనగర్‌ జిల్లా సంస్కృతి - 
29. కరీంనగర్‌ జిల్లా సంస్కృతి = 
30. కరీంనగర్‌ జిల్లా చరిత్ర సంస్కృతి - 
31. కరీంనగర్‌ జిల్లా చరిత్ర సంస్కృతి - 
32. కరీంనగర్‌ జిల్లా చరిత్ర సంస్కృతి 
33. _కరీంనగర్‌ జిల్లా చరిత్ర సంస్కృతి - 
34. కరీంనగర్‌ జిల్లా సాహిత్యం చరిత్ర - 
35. _ కరీంనగర్‌ జిల్లా సాహిత్యం చరిత్ర జ 
36. కరీంనగర్‌ జిల్లా తెలుగు శాసనములు - 
37. కాకతీయ చరిత్ర - 1997 - 
38. ఆంధ్రప్రదేశ్‌ దర్శిని - 
39. గోదావరి పుష్కరాలు 2003 (ప్రత్యేక సంచిక)  - 
40. విశాలాంధ్ర 44వ వార్షికోత్సవ (ప్రత్యేక సంచిక) - 
41. గోదావరి పుష్కరాలు 2003 (ప్రత్యేక సంచిక) _ - 
42. విశాలాంధ్ర 44వ వార్షికోత్సవ (ప్రత్యేక సంచిక) - 
43. విశాలాంధ్ర 44వ వార్షికోత్సవ (ప్రత్యేక సంచిక) - 
44. గోదావరి పుష్కరాలు 2003 (ప్రత్యేక సంచిక) _ - 
45. గోదావరి పుష్కరాలు 2003 (ప్రత్యేక సంచిక) _ - 
46. గోదావరి పుష్కరాలు 2003 (ప్రత్యేక సంచిక)  - 
47. విశాలాంధ్ర 44వ వార్షికోత్సవ (ప్రత్యేక సంచిక) - 
48. కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్యం చరిత్ర - 
49. కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్యం చరిత్ర 
50. కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్యం చరిత్ర 
51. కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్యం చరిత్ర 
52. _ కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్యం చరిత్ర - 
53. గోదావరి పుష్కరాలు 2003 (ప్రత్యేక సంచిక) 

54. ఆంధ్రజ్యోతి ప్రత్యేక సంచిక - పుట - 55 

44 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


పుట - 38 
పుట - 38 
పుట - 37 
పుటలు - 44, 
పుటలు - 59, 
పుటలు - 7౦, 
పుటలు - 79, 
పుటలు - 88, 


పుటలు - 97 
పుట -5 
పుటలు - 19, 
పుటలు - 75, 
పుట - 25 
పుట - 957 
పుట - 9 
పుట - 145 
పుటలు - 7,8 
పుట - 145 
పుట - 145 
పుటలు - 10, 
పుటల - 12 
పుటలు - 12 
పుట - 145 
పుట -5 
పుట - 20 
పుట - 22 
పుట - 28 
పుట - 24 
-పుట - 11 


47 
70 
71 
88 
89 


- పుటలు - 90,93,95 


14 
76 


11 


సుధా... అగు. 
fen శ్వ Dey Ty / 
Vie, ba ww A 
1] శ్ర శి || 
* శ 


రెండవ అధ్యాయం 


కరీంనగర్‌ జిల్లా 
తెలుగు నాటక రంగం 


Sf లా = ial, 
LS WY ANY ar 30 
a sre" rs 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 45 


2.0 పరిచయం 

కళారూపాల పరిణామ దశను బట్టి మానవుడికి నాగరికత పెరిగిన కొద్ది 
అలవడ్డ సృజనాత్మక నైపుణ్యాన్ని జోడించుకొని కళారూపాలు విభిన్న రూపాలతో 
దర్శనమిస్తూ వివిధ దశల్లో వైవిధ్యాన్ని కనపరుస్తూ, పలువురు పలు పాత్రలు ధరించి, 
కథాత్మకంగా ప్రదర్శించే స్థాయికి ఎదిగిన ప్రక్రియే నాటకం” అని చెప్పవచ్చు. ఈ 
క్రమంలో ఏర్పడ్డ యక్షగానాలు, వీధి నాటకాలు మొదలైన జానపద నాటక 
సంప్రదాయాలే తర్వాత కాలంలో రూపుదిద్దుకొన్న ఇతర నాటక ప్రక్రియలకు మౌలిక 
స్థానాలుగా చెప్పవచ్చు. కరీంనగర్‌ జిల్లాలో దేశంలోని ఇతర (ప్రాంతాలవలే 
యక్షగానాలు, వీధినాటకాలు మొదలగు జానపద కళారూపాలు మొదటి నుంచి తమ 
ప్రాబల్యాన్ని చాటుతూ ప్రచారంలో ఉన్నాయి. కాలక్రమేణ భారతీయ కళారంగంలో 
చోటుచేసుకుంటున్న మార్పులు ప్రాంతీయంగా ఆయా భాషల్లో నాటకాలుగా 
రూపుదిద్దుకొని ప్రాంతీయ ప్రాబల్యాన్ని చాటుతూ ఇటు నాటక రచనల్లోనూ, అటు 
ప్రదర్శనల్లోనూ విప్లవాత్మక మార్పులను, సృజనాత్మక నైపుణ్యాన్ని జోడించుకొని 
ప్రచారంలోకి వచ్చాయి. ఈ దశలో రూపుదిద్దుకొన్న తెలుగు నాటకరంగ ప్రభావం 
కరీంనగర్‌ జిల్లా మీద కూడా చూపించినదని చెప్పవచ్చు. 

ఈ నేపథ్యంలో మొదటి నుంచి కళాభిమానులు, కళాజిజ్ఞానువులు 
అయిన కరీంనగర్‌ వాసులు తెలుగు నాటకరంగ ప్రచారోద్యమానికి స్పందించి 
తమ వంతు పాత్రగా మాతృభాషలో నాటక రచనలు చేయడం, ప్రదర్శనలు 
ఇవ్వడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ అధ్యయనంలో రాష్ట్ర తెలుగు నాటక 
రంగ చరిత్ర వరిశీలనతో మొదలుపెట్టి కరీంనగర్‌ జిల్లాలో వినృతంగా 
ప్రచారంలో ఉన్న జానపద కళారూపాలు, తెలుగు నాటకరంగ ఆవిర్భావం, 


46 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


నాటకరంగ సంస్థలు, సమాజాలు, నటులు, రచయితలు, దర్శకులు మొదలైన 
అంశాలను పరిశీలించడం జరుగుతుంది. 
2.1 తెలుగు నాటక రంగ చరిత్ర 

తెలుగు నాటకరంగం పుట్టుక, పరిణామ దశలను పరిశీలించే ముందు 
ప్రాచీనాంధ్ర సాహిత్యంలో నాటక ప్రస్తావనను పరిగణంలోకి తీసుకోవాల్సిన అవసరం 
ఉంది. సంస్కృత భారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ్య, పాల్కురికి సోమన కవులు తమ 
[గ్రంథాల్లో నాటక ప్రస్తావనలను చేసి నాటక ప్రక్రియ ప్రాచీనత్వాన్ని పరోక్షంగా 
వెల్లడించారు. 
2.1.1 నన్నయ్య 

తెలుగు భాషలో కావ్యరచనా పద్ధతికే గాక, నాటక రచనా పద్ధతికి నన్నయయే 
ప్రథమ తీర్ధం ఇచ్చాడని సాహిత్యాధారాలున్నాయి. తమ భారత అవతారికలో 'ఉ 
దాత్తరసాన్విత కావ్యనాటక క్రమములు పెక్కుచూసితి అని రాజరాజు తనతో చెప్పినట్లు 
వ్రాసినాడు. ఈ నాటక ప్రస్తావన ఇక్కడనే కాక 'సౌపర్గోపాఖ్యానము'లోనూ ఉంది. “నాటక 
ప్రయోగాలతో ఘనరస పాత్ర రంగ రమ్యంబైనది అని నన్నయ్య స్పష్టంగా నాటక 
ప్రయోగం, రస, పాత్ర, రంగ విషయాలను ప్రస్తావించడంచేత ఆ కాలంలో కూడా 
నాటక ప్రదర్శనలు ఉండేవని చెప్పవచ్చు. 

1. నాటకంలో నాందీ శ్లోకము 


2. నాటక ప్రదర్శనం ఎవరి సమక్షంలో జరుగుతుందో వారి గుణవర్ణన 
న సూత్రధారునిచే నాటకకర్తను గూర్చి ప్రస్తావన 

4. బుతువర్ణ 

5. నాటకరంగ స్థలం 

6. కథా సూచన. ' 


2.1.2 పాల్ఫూరికి సోమనాథుడు 

నన్నయ్య తర్వాత నాటకాల గూర్చి చెప్పిన వారు మత ప్రచారం నాటకాల 
ద్వారా చేయడానికి అవకాశమున్నదని మొదట చూపిన వారు సోమనాథుడు. వీరు 
ప్రాచీనాంధ్ర కవులలో నాటకం గూర్చి విపులంగా చెప్పినారు. “పండితారాధ్య చరిత్ర 
అను గ్రంథంలో శ్రీశైలంలో శివరాత్రోత్సవంలో నాటకాలు, రూపక భేదాములలో ప్రధాన 
స్థానం ఆక్రమించినట్లు ఈ క్రింది పద్యం తెలుపుతుంది. 

ప్రథమ పురాతనపటు చరిత్రలు “భారతాది కథల చీరమజుగుల 

క్రమమొంద బహునాటకం లాడువారు _నారంగ బొమ్మల నాడించువారు 


లలితాంగ రస కళాలంకార రేఖ ఆదట గంధర్వ యక్ష విద్వాధ 
కరీంనగర్‌ DASA న యును 47 


లలవీడ బహురూప మాడేడివారు” రాదులై పాడెడు నాడెడువారు” 
(పూ. 485, 486) 

అంతేకాక సోమన్న “బసవ పురాణంిలో కూడా నాటక ప్రశంస కలదు”.” 
2.1.3 _ వల్లభరాయుడి 'క్రీడాభిరామంి 

తెలుగు భాషలో మనకు దొరికిన మొట్ట మొదటి నాటకం “వల్లభరాయుడిచే 
రచించిన క్రీడాభిరామం”. ఇది దశరూపకాల్లో “వీధి” అనే ప్రక్రియలో వ్రాయబడింది. 
మంచన శర్మ టిట్టిభసెట్టి అనే రెండు పాత్రలు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం 
వరకు జరిగిన సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. మంచన కొంత కాలం దేశాంతరం 
వెళ్ళి, తిరిగి ఓరుగల్లు వస్తూ, దారిలో తన స్నేహితుడు, ఆ ఊరికి కొత్త వాడైన 
టిట్టిభసెట్టికి ఆ నగరంలో వింతల్ని విశేషాల్ని వర్ణించడం ఈ నాటకంలోని కథా 
వస్తువు. యక్షగానాలు, వీధి నాటకాలు ప్రచారంలో ఉన్నాయని శ్రీ నాథుడి 
భీమఖండంలో యక్షగానం అను పదం నాటక ఉనికిని తెలియజేస్తుంది. ఇలా పరిశీలిస్తూ 
పోతే ప్రాచీన సాహిత్యాల్ని ఇంకా అనేక చోట్ల నాటక ప్రస్తావనలు సందర్భోచితంగా 
ప్రయోగింపబడి, వర్ణింపబడి కన్పిస్తాయి. మొత్తం మీద తెలుగు నాటకరంగ 
ప్రాచీనత్వాన్ని గూర్చి చెప్పాలంటే నన్నయ్య మహాభారతంలో ప్రస్తావించబడిన తీరును 
బట్టి అతని కాలం నాటికే విసృతంగా నాటక (ప్రదర్శనలు ప్రచారంలో ఉన్నాయని 
చెప్పవచ్చు. అతనికంటే ముందే నాటకాలు ప్రాంతీయతత్వాన్ని భాషాపరంగాను, 
ప్రదర్శన పరంగాను జోడించుకొని ఉండవచ్చని చెప్పవచ్చు. అంచెలంచెలుగా ప్రాచీన 
కాలం నుంచి ప్రచారంలో ఉంటూ వస్తున్న నాటకాలను ఆధునిక కాలపరంగా 
వివరించడం జరిగింది. 
2.1.4 ఆధునిక తెలుగు నాటకరంగం 

క్రీ.శ. 1857వ సం॥లో మన దేశంలో బొంబాయి, కలకత్తా, మద్రాసు మూడు 
చోట్ల విశ్వవిద్యాలయాలు ప్రారంభమై, ఇంగ్రీషు భాషను నేర్పడం మొదలుపెట్టారు. “1860 
సంవత్సరపు సమయంలో కోరాడ రామచంద్రశాస్త్రిగారు “మంజరీమధుకరీయము” అనే 
స్వతంత్ర నాటకాన్ని రచించారు. ఇది ఆధునిక కాలంలో తొలి తెలుగు రూపకం. 1871లో 
కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు 'నరకాసుర విజయవ్యాయోగము'ను తెలుగులోకి 
ఆంధ్రీకరించారు. 1872లో పరవస్తు వెంకట రంగాచార్యులుగారు అభిజ్ఞాన శాకుంతలన్ని 
తెనిగించారు. 1857లో వావిలాల వాసుదేవశాస్తిగారు షేక్స్‌పియర్‌ జూలియస్‌ సీజరు” 
నాటకాన్ని 'సిజరు చరితము” అనే పేరుతో తెనిగించారు. ఈయన 1880లో స్వతంత్ర 
నాటకంగా “నందక రాజ్యము” అనే సాంఘిక నాటకము వ్రాశారు. ఇది తెలుగులో 
మొట్ట మొదటి సాంఘిక నాటకము. తెలుగులో నాటక ప్రదర్శన ప్రారంభించిన వారు 
48 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


కందుకూరి వీరేశలింగం పంతులుగారు. 1857లో ఆయన అభిజ్ఞాన శాకుంతలాన్ని 
అనువదించారు. 1880లో బ్రాహ్మ వివాహము చదవటానికి అనువుగా ప్రాచుర్యం 
పొందింది. ఇదే మొదటి ప్రహసనము. తర్వాత “వ్యవహార ధర్మ బోధిని అనే నాటకం 
వ్రాశారు. ఈ రెండు నాటకాలు 'హస్య సంజీవిని అనే పత్రికలో ప్రచురించబడ్డాయి. 
“వ్యవహార ధర్మబోధిని” నాటకం వ్యవహార భాషలో వ్రాయడం జరిగింది. 1880-81 
ప్రాంతంలో అలటేకర్‌ హిందు డ్రమేటిక్‌ కంపెని (ఎహెచ్‌డిసి) అనే ధార్వాడ నాటక 
సమాజం వాళ్ళు తెలుగు దేశంలో సంచరించి నాటక ప్రదర్శనలిచ్చారు. వారు 
రాజమహేంద్రవరంలో కూడా ప్రదర్శనలిచ్చారు. ఇది చూసి అక్కడి పంతులుగారు కాలేజీ 
విద్యార్థులతో ఒక నాటక సమాజాన్ని స్థాపించి, రెండు నాటకాలు ప్రదర్శించారు. తర్వాత 
పంతులగారు “మాళవికాగ్ని మిత్రము పౌరాణిక నాటకాన్ని అనువదించారు. పంతులుగారు 
తన ప్రహసనాలతో సంఘంలోని దురాచారాలన్నింటిని ఎత్తి చూపారు. పంతులుగారు 
మొత్తం 16 రూపకాలు రాశారు. తర్వాత పద్దాది సుబ్బారాయుడు గారు, వేణీ సంహారము, 
విక్రమోర్వశీయము, ప్రబోధ చంద్రోదయం లాంటి అద్భుతమైన 7 నాటకాలు రాశారు. 
వీరివన్నీ సంసృృతానువాదాలే, అన్నింటి నుంచి విద్యార్థులకు పాఠ్యాంశాలుగా తీసుకోవడం 
జరిగింది. వీరు 'హిందూ నాటకోజ్జీవక సమాజంి అనే సంస్థను స్థాపించి, దాని ద్వారా 
అనేక ముఖ్యపాత్రలు ధరించి, దర్శకత్వం వహించి ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 
1886లో ఆంధ్ర నాటక పితామహుడుగా పేరొందిన ధర్మవరపు రామకృష్ణచార్యులు 
“సరస వినోదిని” అనే సంస్థను స్థాపించి, దీని ద్వారా తెలుగు నాటక వికాసానికి ఎంతో 
కృషి చేశారు. వీరు 217 పద్యాలు, 63 పాటలు, 15 సంవాద గేయాల చిత్రనళియము, 
మదనవిలాసము, వరూధిని, విషాద సారంగ ధరము, పాదుకా పట్టాభిషేకము, 
ప్రమీలారునీయము, రోషనారా, శివాజి, ముక్తావళి, అజామిళ, చంద్రహాస అనునాటకాలను 
ప్రదర్శించారు. సరసవినోదిని సభలో నాయక పాత్రలు ధర్మవరంగారు ధరించారు. వీరు 
రామకృష్ణ విలాస్‌” అనే సొంత థియేటర్‌ను నాటకాల కోసం 1905లో కట్టుకున్నారు. 
ఆ తర్వాత 1912లో “సరసవినోదిని” సభ నుంచి విడిపోయి “అభినవ సరస వినోదిని” 

సంస్థను స్థాపించారు". 
శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహగారు నాటకకర్తగా, సంఘ సంస్కర్తగా పేరొందారు. 
“ఇమ్మానేని హనుమంతరావుగారు, నాయుడుగారు, చిలకమర్తిగారు, టంగుటూరి ప్రకాశం 
పంతులుగారు కలిసి “హిందూ నాటక సమాజం) అనే సంస్థ ద్వారా ఎన్నో నాటకాలు 
ప్రదర్శించారు. వీరి గణపతి అనే రచన అందరికీ సుపరిచితం. లక్ష్మీ నరసింహంగారి 
'స్వీయ చరిత్ర ప్రసిద్ధి చెందింది. వీరు తమ సమాజానికి 1903లో సొంతగా పెంకులతో 
నాటకశాలను కట్టుకున్నారు. పౌరాణిక నాటకాలలో ప్రసిద్ధి చెందిన వీరి రచనలు కీచక 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 49 


వధ, ద్రౌపది పరిణయము, గయోపాఖ్యానము, పారిజాతాపహరణం, సీతా కళ్యాణం, 
భావ నాటకాలు, ప్రహ్లాద చరిత్రము. ఆ తర్వాత కళాప్రపూర్ణ బిరుదు పొందిన వేదం 
వెంకటరాయశాస్తిగారు పతాపరుద్రీయం, అభిజ్ఞాన శాకుంతలం, బొబ్బిలి యుద్ధం, 
మాళవీకాగ్ని మిత్రం మొదలైన చిరస్మరణీయమైన నాటకాలను వ్రాశారు. తన రచనల 
ద్వారా సంఘ సంస్మరణలే కాక నాటక రచనా విధానంలోని మార్చు తీసుకురాగలగిన 
మహా వ్యక్తి గురజాడ వెంకట అప్పారావుగారు. 'కన్యాశుల్మం” నాటకంలో వేదికి భాషను, 
మాండలిక భాషను వాడి నాటకరంగ చరిత్రలో ఒక గొప్ప మలుపును తీసుకువచ్చారు. 
పద్యాలు, కఠిన సమాసాలతో నాటకాలు ప్రదర్శింపబడుతున్న ఆ రోజుల్లో హఠాత్తుగా 
నాటకం మొత్తం సమాజానికి దగ్గరగా ప్రతివారికి అర్థమయ్యే రీతిలో, చక్కని హాస్యంతో, 
సమాజంలోని దురాచారాల్ని సంభాషణల్లో బాణాల్లా సంధించి, ఆచారం పేరుతో అన్యాయం 
చేస్తున్న దురాచారుల గుండెల్లోకి (కన్యాశుల్మం నాటకరూపంలో) విసిరారు గురజాడ. 
అందులో గిరీశం, మధురవాణి, బుచ్చమ్మ, రామప్ప పంతులు, లుబ్బావధాని లాంటి 
పాత్రలు ప్రతివారికి పరిచయమే. అవి పాత్రలు కావు. సమాజంలోని వ్యక్తుల గుణాన్ని 
తీర్చిదిద్దాయి. శ్రీ కోలాచలం శ్రీనివాస రావుగారు ప్రపంచ నాటక చరిత్రను ఇంగ్లీషులో 
రాశారు. 'రామరాజు చరిత్రము’ అనే వీరి నాటకం ఖ్యాతి వహించింది. వీరు పాతివ్రత్యం, 
భక్తి, సత్యము, ధీరత్వము లాంటి నీతుల్ని నాటకాలలో ఎక్కువ రాసేవారు. “సాక్షి? 
వ్యాసాలతో ప్రసిద్ధులైన పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు నాటక రచనలో కూడా 
నిష్ణాతులు. వీరు 30కిపైగా నాటకాలు రాశారు. వీరి రాధాకృష్ణ “విప్రనారాయణ 
'కంఠాభరణం' ప్రసిద్ధి వహించిన నాటకాలుగా పరిగణింపబడుతున్నాయి. 

1900 సంవత్సరం నాటికి తెలుగుదేశంలో నాటకరంగం బాగా విస్తరించింది. 
ఎన్నో నాటక సమాజాలు వెలిశాయి. రచయితలు ప్రజల అభిరుచిని అనుసరించి తమ 
నాటకాలలో పద్యాలు, పాటలు జోడించడం జరిగింది. కళాప్రపూర్ణ, కవి సార్వభౌమ 
బిరుదులు గల శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు 82 నాటకాలను రాశారు. వీరు “బొబ్బిలి 
యుద్ధం” నాటకం ఎంతో ప్రసిద్ధి గాంచింది. అలాగే తిరుపతి వేంకటకవులుగా పిలవబడే 
శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు, శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు కలిసి 16 నాటకాలు, 
రెండు ప్రహసనాలు రాశారు. వీరు రాసిన 'పాండవోద్యోగం” నాటకము చాలా ప్రసిద్ధి 
చెందింది. అలాగే శ్రీ కాళ్ళకూరి నారాయణరావుగారు సమాజంలోని దురాచారాలపైన 
చింతామణి, మధుసేవ,వరవిక్రయము అనే నాటకాలు రాశారు. తర్వాత శ్రీరాముల 
సచ్చిదానంద శాస్త్రిగారి “సావిత్రి, సుబ్రహ్మణ్యం శాస్త్రిగారి 'శ్రీకృష్ణ లీలలు’, 'లవకుశలు”, 
అచ్యుత రామశాస్తిగారి “ద్రౌపది వస్తాహరణం” అనే మూడు నాటకాలు వ్రాశారు. వీటిని 
ఎక్కువగా 'మైలవరం కంపెని” ప్రదర్శించింది. 1920వ ప్రాంతంలో ప్రయోగాత్మకమైన 
50 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


నాటకాలు, జాతీయోద్యమానికి, దేశభక్తికి సంబంధించిన నాటకాలు వచ్చాయి. వచ్చిన 
సాంఘిక, పౌరాణిక నాటకాలలో దేశభక్తిని చొప్పించడం జరిగింది. దామరాజు 
పుండరీకాక్షుడు రచించిన గాంధీ మహోద్యమము,, “గాంధి విజయము, పాంచాలి 
పరాభవము మరియు శ్రీ పాదగారి 'తిలకుమహారాజూ), డి. సీతారామయ్యగారి “స్వరాజ్య 
ధ్వజం), బుద్ధవరపు పట్టాఖిరామయ్యగారి 'మాతృదాస్య విమోచనం' చెప్పుకోదగ్గవి. పాశ్చాత్య 
దేశాల్లోవలే భారతదేశంలో మార్పు వస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఆధునిక 
భావాలతో నాటకాలు రాయడం జరిగింది. అలాంటి వారిలో త్రిపురనేని రామస్వామి 
చౌదరిగారి “కురుక్షేత్ర సంగ్రామము’, శంభుక వధ, ముద్దుకృష్ణ గారి అశోకము, ఆమంచర్ల 
గోపాలరావుగారి హిరణ్యకశిపుడు, చలంగారి చిత్రాంగి, శశాంక, విడాకులు, సావిత్రి 
లాంటి నాటకాలు రాయడం జరిగింది. 
అంతేగాక చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా తక్కువ వ్యవధిలో చెప్పడం 
కోసం ఏకాంకికల రచనలు, ప్రదర్శనలు ప్రాచుర్యం పొందాయి. అలాంటి వారిలో పివి 
రాజమన్నార్‌ గారి తప్పెవరిది? ఏమి మగవాళ్ళు, నిష్పలం లాంటి నాటికలు, విశ్వనాథక, 
విరాజుగారి - దొంగాటకం పేర్కొనదగినవి. ఈ కాలంలో షెరిడాన్‌, మోలియర్‌ 
ప్రభావంతో భమిడిపాటి కామేశ్వరరావు పూర్వరంగం, వెళ్ళి ట్రైనింగ్‌ తప్పనిసరి 
అనుసరణలు, ఎప్పుడు ఇంతే, కాచలతపులు, బాగుబాగు వంటి స్వతంత్ర హాస్య నాటికలను 
1942 ప్రాంతంలో విశ్వవిద్యాలయంలో నాటక రంగం కృషి, ప్రజానాట్యమండలి ద్వారా 
అనేక ప్రదర్శనలు, ఆంధ్ర నాటక కళాపరిషత్‌ ద్వారా తెలుగు నాటకరంగం వ్యాప్తి 
చెందింది. 1943లో ఆంధ్ర యూనివర్శిటీ, ఎక్స్‌పర్‌మెంటల్‌ థియేటర్‌ విభాగాన్ని 
స్థాపించింది. అంతేకాక నాటక పోటీలు నిర్వహించింది. ప్రజానాట్యమండలిని ఇండియన్‌ 
పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ అనే సంస్థకు అనుబంధంగా డాక్టర్‌ గరికపాటి రాజారావు 
గారు స్థాపించారు. సుంకర, వాసిరెడ్డిగార్లు రచించిన మా భూమి, ముందడుగు నాటికలు 
విరివిగా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. తెలుగు నాటకరంగంలో కొత్త పద్దతులను 
ప్రవేశపెట్టాలని ఉద్దేశంతో అబ్బూరి రామకృష్ణారావుగారు ప్రయత్నించారు. కొప్పరపు 
సుబ్బారావుగారు లిటిల్‌ థియేటర్‌ను స్థాపించారు. ఇతను - అల్లిముఠా, నేటి నటుడు 
నాటికలు వ్రాశారు. 1954లో ఆంధ్రప్రదేశ్‌ నాట్య సంఘం ఏర్పడింది. 1957లో 
ఆంధ్రప్రదేశ్‌ సంగీత, నాటక సమాజం ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక 
సహాయంతో, సంగీత, నాటక అకాడమి సహకారంతో హైదరాబాద్‌ నడిబొడ్డున “రవీంధ్ర 
భారతి” అనే నాటకశాల నిర్మించబడింది. ఈ ఆధునిక తెలుగు నాటకరంగంలో 
రచయితల కృషి ఎంతగానో ఉందని చెప్పుకోవచ్చు. వీరి రచన వలన ఉత్తమమైన 
నాటకాలు, నాటికలు అందాయి. శ్రీ ఆత్రేయగారు రచించిన అశోకసామాట్‌, ఎన్‌. జి. ఓ., 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 8 1 


కప్పలు, ఈనాడు, భయం, పరివర్తన, విశ్వశాంతి, ఎవరు దొంగ ఎంతో ప్రసిద్ది చెందాయి. 
పినిశెట్టిగారి పల్లెపడుచు, గొల్లపూడి మారుతీరావుగారి రాగరాగిణి, గణేశ్‌పాత్రో గారి 
పావలా, అసురసంధ్య, ఎం.వి. ఎస్‌. హరనాథరావుగారి జగన్నాథ చక్రాలు, శశిమోహన్‌ 
గారి కోహినూర్‌, ఇసుకపల్లి మోహనరావుగారి ఓ బూతు నాటకం, డియర్‌ ఆడియన్స్‌ 
సిన్సియర్లీ, యువర్స్‌ దివాకర్‌బాబుగారి కుందేటి కొమ్ము, ఆకెళ్ళ నారాయణరావుగారి 
పెద్దబాల శిక్ష అత్తిలి కృష్ణారావుగారి సిద్ధార్థ యండమూరి వీరేంద్ర నాథ్‌ గారి కుక్క 
రుద్రవీణ, పరుచూరి గోపాలకృష్ణగారి దారితప్పిన ఆకలి లాంటి ఎన్నో ఉత్తమమైన 
రచనలు మన తెలుగు నాటక రంగంలో రావడం గర్వకారణం. 
2.1.4.1 ఆధునిక తెలుగు నాటక రంగంలో పార్శీ నాటకరంగ ప్రభావం 

ఇంగ్లీషు నాటకరంగ ప్రభావం తొలుత మహారాష్ట్ర నాటకరంగంపై పడింది. 
దీని ద్వారా ఆంధ్ర నాటకరంగం (ప్రేరణ పొందింది. (ప్రేక్షక జనరంజకంగా పార్మి నాటక 
సమాజం నాటకాలను ప్రదర్శించేది. “ఈ సమాజం రంగస్థలంపై ఎన్నో అద్భుతాలను 
చూపేది. నటులు ధరించే దుస్తులు, రంగాలంకరణ మహాద్భుతంగా ఉండేది. భూతాలు 
గాలిలో ఎగురుతూ నాట్యం చేసేవి. నాయక పాత్రలు కోట గోడలపై నుంచి దూకేవారు. 
నారదుడు మేఘాలపై నుంచి క్రిందకు దిగుతున్నట్లు చూపించేవారు. ఆ కాలంలోనే 
“భాగవతి నాటక ప్రదర్శనకు సుమారు లక్ష రూపాయలు విలువైన సీనరీ సెట్టింగ్‌లను 
కొనుగోలు చేశారట, ఈ పారి నాటక సమాజం వారు 1885 ప్రాంతంలో ఉత్తర 
కర్ణాటక, మైసూరు, ఆంధ్రప్రదేశ్‌లో సంచారం చేసి నాటక ప్రదర్శనలకు ఇచ్చారో. ఈ 
వివరణను బట్టి తెలుగు నాటకరంగం విభిన్న ప్రయోగాలను సంతరించుకోవడంలో 
ఇతర భాషల నాటకాల (ప్రభావం కూడా కారణమైనట్టు చెప్పడానికి అవకాశముంది. 
2.1.4.2. ఆధునిక తెలుగు నాటక రంగంలో దార్వాడ నాటక సమాజ ప్రభావం 

తెలుగు నాటక ఆవిర్భావానికి దోహదం చేసిన అంశాలలో దార్వాడ నాటక 
సమాజం ప్రదర్శించిన నాటకాలు కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ధార్వాడ నాటక 
సమాజం ప్రదర్శనను గూర్చి వివరిస్తూ దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగారు 
తన స్వీయ చరిత్రలో ఈ విధంగా పేర్కొన్నారు. “ధార్వడ నాటక సమాజం గుంటూరులో 
నాటకములను ప్రదర్శించి ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించుచూ గొప్పతనమారించెను. 
వీరు వీధులలో నాటకములాడ పెద్ద పాక వేసి ఆ పాకలో పెద్ద నాటకరంగమేర్చరచి 
దానిలో పలు రంగుల తెరలు అమర్చి, అలంకరించి, ఆకర్షణీయంగాజేసి నాటక పాత్రలకు 
వీధి నాటికలవలే మోటుగా కిరీటములు, భుజకీర్తులు మొదలగు అలంకారములు చేయక 
వారి వారి స్థితులననుసరించి సహజంగా ప్రజలు ధరించు దుస్తులను ధరింపజేసి వచన 
శైలి సామాన్యంగా నొకరితో నొకరు మాట్లాడినట్టి నాటక ప్రదర్శనమును గావించుచుండిరి” 
52 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


అని తెలిపారు. దార్వాడ వారు మన రాష్ట్రంలో సంచారంచేసి వెళ్ళిన తర్వాత వీరి ప్రచారం 
క్రమంగా విస్తరించింది. అప్పటి నుండి కాగడాలు, అర్ధళాలు, బడి చెక్కనగలు, 
మాయమయ్యాయి. గాజు దీపాలు, నాజూకు వర్ణాల వలే, హారాలు, చెమ్మీలు, పక్క 
తెరలు, దిగే తెరలు ఆరంభమయ్యాయి. 1885లో దార్వాడ నాటక సమాజం రెండవ 
పర్యాయం వామనభట్టు జోషి, సీతారామ్‌, జోషి నాయకత్వంలో ఆంధ్రదేశంలో 
పర్యటించింది. మూడుపక్కలా తెరలు కట్టి ముందు భాగంలో పైకి కిందకి కదిలే సినరీల 
ద్వారా జరిగే వీరి నాటకాలు (ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. 30౫ 561 అంటే 
ఏమిటో ఈ ధార్వాడ కంపెనీ ద్వారానే మనకు తెలుస్తుంది. ఆరుబయట నాటకం (Open 
Air Theatre) ప్రదర్శనలు కూడా ఆనాడే ప్రారంభమయ్యాయి అని చెప్పవచ్చు. 
ఒక్కపార్శీ నాటక ప్రభావమేకాక, ప్రయోగాల్లో భిన్న ధోరణులు జొప్పించే ధార్వాడ 
నాటక సమాజ ప్రభావం కూడా తెలుగు నాటకరంగ పటిష్టతకు కారణమైందిగా ఈ 
వివరణను బట్టి చెప్పవచ్చు. 
2.1.5 ఆధునిక తెలుగు నాటక రంగంలో ప్రయోగ వైవిధ్యాలు 

ఆధునిక తెలుగు నాటకరంగంలోగల ప్రయోగ వైవిధ్యాలైన కొన్ని ముఖ్యమైన 
వాటిని వివరించడం జరిగింది. 
2.1.5.1 ప్రహసనాలు 

ప్రహసన ప్రక్రియను పలు నాటక గ్రంథాలలో పలు రకాలుగా నిర్వహించారు. 
“ఫెద్ద నవ్వు, ఆక్షేపము, హాస్యరస ప్రధానమైన ఒక దృశ్య కావ్యం”) అని ఆంధ్రదీపికలోను 
“పెద్ద నవ్వు, హాస్యం, పరిహాసం, నాటకం”*ే అని ఆంధ్ర వాచసత్వం లోను “శుద్దము, 
వికృతము, సంకరము అని మూడు విధాలుగా”* తెలుగు విజ్ఞాన సర్వస్వంలోను పలువురు 
ప్రహసన ప్రక్రియ నిర్వచనాన్ని పలురకాలుగా వివరించారు. అన్ని (గ్రంథాలలో వివరించన 
ప్రహసన నిర్వచనము వేర్వేరు అర్థాలను కల్గియున్నది. “ప్రహసనమనే పదానికి శబ్ద 
దీపిక యందు హాస్యపూరితమైన ఏకాంక నాటకము, పెద్ద నవ్వు, పరిహాస ఎగతాళి” వే 
అని అర్థాలు కలవు. ఎన్ని అర్థాలు కలిగియున్నా “సంఘంలో ప్రజల సొమ్మును పిప్పిచేస్తున్న 
ఉద్యోగుల లంచగొండితనం, వేశ్యాలం పటత్వం, పురోహిత వర్గాలవారి ద్వంద్వ ప్రవర్తన, 
మతాచార పరిరక్షకుల అవినీతి, ఆత్మవంచన వంటివి ఒకరికి కష్టం కలిగించే 
దురాచారాలపై మన తెలుగు నాటక కవులు తమ కలాలకు కత్తికన్నా పదును పెట్టి 
సంఘంలో కనిపించీ కనిపించని సమస్త హేయమైన ప్రవృత్తిని ప్రహసనమనే ప్రక్రియ 
ద్వారా చీల్చి చెండాడారు”*. మొత్తానికి ప్రహసనమంటే సాంఘిక ప్రయోజనాన్ని ఆశించి 
హాస్యం, వ్యంగ్యం మొదలగు అంశాలకు నాటకాన్ని ప్రయోగించడం ప్రహసనం అని 
స్థూలంగా చెప్పవచ్చు. మన తెలుగు సాహిత్యానికి ప్రహసన ప్రక్రియను శ్రీ కందుకూరి 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 5 3 


వీరేశలింగం పంతులుగారు, శ్రీ పానుగంటి, శ్రీ చిలకమర్తి పంతులు, శ్రీ భమిడిపాటి 
కామేశ్వరరావుగార్లు అందించారు. మూఢనమ్మకాలు, దౌర్జన్యాలు, అవినీతి, కన్యాశుల్మం, 
వరశుల్మం వంటి దురాచారాలు, వేశ్యావృత్తులపై వీరు తమ తమ రచనల ద్వారా విమర్శలు, 
మెత్తమెత్తగా తలవంచే చీవాట్లతో వారికి అందమైన బహుమతులుగా ప్రహసన ప్రక్రియ 
ద్వారా అందించారు. 
2.1.5.2 పారాణిక నాటకాలు 

అమూల్యాలకు ప్రతినిధులుగా నిలిచే ప్రత్యేకాత్మక పాత్రలతో పురాణగాథలు, 
పురాణాలుగా దర్శనమిస్తాయి. పురాణం వినేది అయితే ఆ గాథలలోని పాత్రలు రంగస్థలం 
మీద నటుల ద్వారా ప్రదర్శించబడేదే “పౌరాణిక నాటకం”. పూర్వకాలంలో కథాంశాలను 
పౌరాణిక ఇతిహాసాల నుంచి తీసుకుని పండితులు పురాతన ప్రవచన ద్వారా హరికథల 
ద్వారా, సాహిత్యాన్ని సంగీత నృత్యాల్ని అభినయాల్ని అందించే ప్రక్రియ పౌరాణిక 
నాటకోత్పత్తికి ఆధారం. “ధర్మవరం కృష్ణమాచార్యులు గారు ధార్వాడ నాటక విధానాలను 
స్ఫూర్తిగా తీసుకుని 'చిత్రనళీయంి అనే పౌరాణిక నాటకాన్ని రచించి ప్రదర్శించారు. 
1895లో సురభి గ్రామం వారు శ్రీ రామిరెడ్డి, శ్రీ చెన్నారెడ్డి సంపన్న కుటుంబానికి 
చెందినవారు. వివాహ సందర్భంలో వినోద కార్యక్రమంగా గోవిందప్పగారు 'కీచకవథ' 
అను నాటకాన్ని ప్రదర్శించారు. చిలకమర్తిగారు పార్వతీపరిణయం, భాష నాటకాలను 
సంస్కృతం నుండి అనువదించారు. అలాగే కీచకవధ, ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం 
రచించారు. వేదం వెంకట్రామశాస్తిగారు ప్రతాపరుద్రీయం మరియు బొబ్బిలియుద్ధం, 
కందుకూరి వారు హరిశ్చంద్ర, పానుగంటి వారు పాదుకపట్టాభి షేకం, రాధాకృష్ణ, 
విజయరాఘవం, విప్రనారాయణ, కంఠాభరణం, తిరుపతి వేంకటకవులు కలిసి 5 
నాటకాలు రాశారు. వాటిలో పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రం వంటి నాటకాలు 
ప్రసిద్ధి చెందినవి. బలిజేపల్లి లక్ష్మీకాంతంగారి సత్యహరిశ్చంద్ర, ధర్మవరం గోపాలచార్యుల 
గారి భక్తరామదాసు, ముత్తరాజు సుబ్బరావుగారి శ్రీ కృష్ణతులాభారం, కాళ్ళకూరి వారి 
చింతామణి, మధుసేవ, వరవిక్రయం, ఆవటపల్లి హనుమంతరావుగారు రచించిన 
మహాకవి కాళిదాసు, తాండ్ర సుబ్రమణ్యంగారి శ్రీ రామంజనేయ యుద్ధం లాంటి 
నాటకాలెన్నో జనరంజకంగా ఈ నాటికి పల్లెటూళ్ళలోను ప్రదర్శింపబడుతున్న 
ఆణిముత్యాలు. ఇక ప్రదర్శన మరియు నటులపరంగా చూస్తే పద్య నాటక రచనా 
వైదుష్యంతో పాటు ఆనాటి నటీనటుల నటనా ప్రావీణ్యం చేతనే ఆనాటి పౌరాణిక 
నాటకాలు మహోన్నత స్థాయిని పొందాయని చెప్పాలి. ఇందులో ఎందరో మహానుభావులు 
కలరు. యడ్లవల్లి సూర్యనారాయణ, ఉప్పలూరి సంజీవరావు, అద్దంకి శ్రీరామ్ఫూర్తి, 
గురజనాయుడు, మంజులూరి కృష్ణారావు, పింగళి లక్ష్మీకాంతం, బళ్ళారి రాఘవ, వేమూరి 
54 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


రామయ్య, వేమూరి గగ్గయ్య, డి.వి. సుబ్బారావు, వి. సుబ్బారావు, బందా 
కనకలింగేశ్వరరావు మొదలగువారు ఉన్నారు. ముఖ్యంగా పౌరాణిక నాటకాల్లో స్త్రీ పాత్రలు 
ధరించే నటులు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. బలిజెపల్లి లక్ష్మీకాంతం, 
సుబ్బారావు, రేబాల రమణ మొదలగువారు కలరు. అయితే తర్వాత స్తీ పాత్రలు స్త్రీలే 
ధరించడం జరిగింది. అలా ప్రథమ స్ర్తీ పాత్రధారణ చేసిన వారిలో సురభి నాటక 
సమాజానికి సంబంధించిన వనారస పాపాయమ్మగారు తర్వాత కమలాబాయిగారు 
ప్రసిద్దులుగా ఉన్నారు. 
2.1.5.3 దేశభక్తి నాటకాలు 

తొలి ప్రంచ యుద్ధం ముగిసిన వెంటనే స్వాతంత్ర్యం వస్తుందని భావించిన 
భారతీయుల కోరిక, కోరికగానే మిగిలిపోయింది. ఆంగ్లేయులను ప్రత్యక్షంగానో, 
పరోక్షంగానో సమర్థిస్తున్న రాజకీయ మితవాదులు కూడా స్వాతంత్ర్య సమరశంఖారావాన్ని 
పూరించి తిరుగుబాటు బావుటను ఎగురవేశారు. జాతిపిత గాంధీజీ దేశ సంచారంలో 
భాగంగా మన రాష్ట్రాన్ని సందర్శించారు. గాంధీజీ ఆశయాలతో కూడిన దేశభక్తి పూరితమైన 
నాటకాలను రచించి ప్రదర్శనలు జరిపి, ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోయాలని తెలుగు 
నాటకకర్తలు నడుం బిగించారు. “ఈ స్వాతంత్ర్య పోరాటాన్ని గూర్చి సుప్రసిద్ధ కవులు 
శ్రీ చిలకమర్తి, శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, శ్రీ దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, శ్రీ గరిమెళ్ళ 
సత్యనారాయణ ప్రభృతులు ఎన్నో రచనలు చేశారు. దేశభక్తి పూరితమైన నాటకాలను 
మూడు విధాలుగా విభజించవచ్చునని డాక్టర్‌ పి. ఎస్‌.ఆర్‌. అప్పారావుగారు తెలుగు నాటక 
వికాసంలో పేర్కొన్నారు. అవి పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు, స్వాతంత్ర్య 
సమరాన్ని ప్రత్యక్షంగా వ్యాఖ్యానించిన నాటకాలు”. తెలుగు నాటకరంగం దేశభక్తిని 
జోడించుకొని ఆ మర్గాంలో తమ ఉనికిని, ప్రాబల్యాన్ని చాటుతూ స్వాతంత్ర సమయంలో 
తమ వంతు పాత్ర పోషించిందని చెప్పవచ్చు. 
2.1.5.4 హేతువాద నాటకాలు - నాటికలు 

మతం విషయంలోగాని, రాజ్యం విషయంలోగాని తమ వివేచన చెప్పే విధంగా 
నడుచుకునే వారిని హేతువాదులని పిలవడం 17వ శతాబ్దం నుంచి వాడుకలో ఉన్నట్లు 
జోనవ్‌ మకేట్‌ తన జీవిత నివృుంటువులో పేర్కొన్నాడు. అభిప్రాయాలు 
ఏర్పరచుకోవడంలోగాని ఆచరణకు ఉపక్రమించడంలో గాని హేతువును ప్రామాణికంగా 
స్వీకరించే సూత్రాన్ని హేతువాదమంటారు". హేతువాద నాటకకర్తలు సమూలమైన 
మార్చును కోరి భావ విప్లవ నిరోధకాలైన మానవుని మనస్సు పొరల్లో పాతుకుపోయిన 
దైవం, మతం, కులం మొదలైన అంశాలను విస్ఫోటనం చేయడానికి హేతువాదాన్ని 


ఆశ్రయించి పౌరాణిక నాటక ప్రక్రియను చేపట్టారు. “ఆంధ్ర సారస్వత క్షేత్రంలో పౌరాణిక 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 55 


నాటకాలను పండించిన కవి కృషీవలులు ఎందరో ఉన్నారు. హేతువాద దృక్పథంతో 
రాసిన నాటకాలు తక్కువగా ఉన్నాయి. ఇతివృత్తాలను బట్టి హేతువాద దృక్పథంతో 
రాయబడిన పౌరాణిక నాటకాలను 4 వర్గాలుగా విభజించారు. 1) 
రామాయణాంతర్గతమైనవి : శంభుక వధ (1922)ని త్రిపురనేని రాశారు. ముద్దు కృష్ణగారి 
అశోకం (1934), చలంగారి సీత అగ్నిప్రవేశం, నార్ల వేంకటేశ్వరరావుగారి జాబిలి 
(1965), సీత జోస్యం (1976), 2) భారతాంతర్గతమైనవి : త్రిపురనేని కురుక్షేత్ర 
సంగ్రామం (1912), చలంగారి సావిత్రి, భానుమతి, జి.వి. కృష్ణారావుగారి 
యాదవప్రళయం, శ్రీరామకృష్ణగారి చార్వాకుడు (1976), 3) భాగవతాంతర్గత మైనవి 
: త్రిపురనేనిగారి ఖూని (1935), ఆమంచర్ల గోపాలరావుగారి హిరణ్యకశిపుడు, చలంగారి 
శశాంక, నరసింహావతారం (1951), జి.వి. కృష్ణారావుగారి దారంధార (1952) 4) 
పురాణాంతర్గతమైనవి : చలంగారి హరిశ్చంద్ర (1924), జి.వి. కృష్ణారావుగారి భిక్షాపాత్ర 
మరియు ధమ్మిలం (1951), నార్ల వెంకటేశ్వరరావుగారి నరకంలో హరిశ్చంద్రుడు. * 
ఇలా దైవం, మతం, కులం వంటి వాటిని ప్రతిఘటించి, విమర్శించే హేతువాద నైజం 
తెలుగు నాటకరంగంలో ప్రవేశించడంతో తెలుగు నాటకరంగం మరో కొత్త రూపు 
సంతరించుకొన్నదిగా చెప్పవచ్చు. 
2.1.5.5 సంఘ సంస్కరణోద్యమ నాటకాలు 

ఆధునిక సమాజం ఎంతో ఉన్నతిని పొందడానికి ఎందరో మేధావులు, 
మహానుభావుల కృషే కారణం. వారి సంస్క్మరణాత్మక దృక్పథం వల్లనె సంఘంలో ఎన్నో 
మార్పులు వచ్చాయి. సంఘంలో వ్యాపించి ఉన్న దురాచారాలను రూపు మాపి సంఘాన్ని 
సంస్కరించడం కోసం ఎందరో మహా వ్యక్తులు కృషిచేశారు. కవులు, రచయితలు, 
కళాకారులు, మేధావులు, రాజనీతివేత్తలు తమతమ కృషిని సాగించి సంఘాన్ని 
సంస్మరించారు. కర్మశమైన మూఢవిశ్వాసాలు, దురాచారాలు నాటుకుపోయిన సమాజంలో 
సంఘ సంస్మరణోద్యమం నడిపారు. సాహిత్య ప్రక్రియలన్నింటిలో నాటకమే తిరుగులేని 
ఆయుధమని గుర్తించిన పెద్దలు రంగస్థలంపై దురాచారం యొక్క సమగ్ర స్వరూపాన్ని 
అనర్థాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తే (ప్రేక్షకులలో చెరగని ముద్రవేస్తుందని ప్రయోగానికి 
పూనుకున్నారు. సంఘ సం్మరణోద్యమానికి శంఖారావం పూరించిన ఆధునిక కవితా 
పితామహుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు. బాల్య వివాహాలను నిరసిస్తూ, 
వింతంతు ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ, విగ్రహారాధన ఖండిస్తూ తన ఉద్యమాలను 
కొనసాగించాడు. రాజారామ్‌ మోహన్‌రాయ్‌ వంగ దేశమున ఎగరవేసిన ఉద్యమ కేతనాన్ని 
వారసత్వంగా అందుకున్నారు. 

“కోలాచలం శ్రీనివాసరావుగారు నాటకాల్లోను, ప్రహసనాల్లోనూ, సంస్మరణోద్యమ 
56 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


పూర్వకంగా సందర్భోచితంగా, సముచిత ఆయా రీతుల్ని చిత్రించి ఉండటం 
గమనించగలం. సమకాలీన కాలంలోని యదార్థ పరిస్థితులను నాటకాలు వివరించాలి 
అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ “00౫ present dramas are behind times, 
Let’s some of the plays contain the ideas and passions of the present 
time” అని చెప్పారు”. బాల్య వివాహాలను, అతివృద్ధ వివాహాలైన కన్యాశుల్కం, 
సతీసహగమనం లాంటి దురాచారాలను తన నాటకాలలో సందర్భోచితంగా చర్చించారు. 
వితంతు వివాహాలను జరిపించుటలో దోషంలేదనే భావాన్ని శిలాదిత్య, ప్రతాపాక్సరీయంలో 
పేర్కొన్నారు. గురజాడ కాలంనాటికి బాల్యవివాహాలు, కన్యాశుల్మంలాంటి దురాచారాలు 
సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. కందుకూరి ప్రయత్నంతో బాల్యవివాహాలు తగ్గుముఖం 
పట్టాయి. కాని, కన్యాశుల్మం లాంటివి ఇంకా పీడిస్తూనే ఉండేవి. గురజాడ అప్పారావుగారి 
కన్యాశుల్మం నాటకం సంఘం సంస్మరణాభిలాషతో వ్రాయబడిన నాటకాల్లో గొప్పది. 
ఇందులోని సన్నివేశాలు ప్రతిపాత్ర అనునిత్యం మన కళ్ళకు కనిపించేవి. 'కన్యాశుల్మం 
దురాచారం, అతి బాల్య, అతి వృద్ధ వివాహాలు, వితంతువుల దితి, వేశ్యా వృత్తి 
వీటినన్నిటినీ గర్జిస్తూ జీవితమంత నాటకంగా గురజాడ వారు వ్రాశారు. కాళ్ళకూరి 
కాలంలో కన్యాశుల్మంతోపాటు వరశుల్మం కూడా ఉండటాన్ని తనలో ఉద్రేకాన్ని 
కలిగించింది. తన సోదరి బాల వితంతువు. ఆమెకు వివాహం జరిపించమని తండ్రిని 
కోరాడు. దానికి అంగీకరించని తండ్రిని ఎదిరించి బయటకు వచ్చి కులాంతర వివాహం 
చేసుకుని సంస్మర్తలకే ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. వీరు వ్రాసిన వరవిక్రయం (1924), 
చింతామణి (1921), మధుసేన (1926) లాంటి నాటకాలు సంఘంలో ఎంతగానో ఉ 
పయోగపడ్డాయి. ** సంస్మరణ మార్గంలో ఎన్నో రచనలు, ప్రయోగాలు జరిగాయని 
చెప్పవచ్చు. 
2.1.5.6 ఆధునిక వీధి నాటకం 
రంగస్థలం, తెరలు, రంగాలంకరణ, ఉద్దీపనలు, మైకులు అవసరం లేకుండానే 
నాటక ప్రదర్శనలో వినూత్నమైన పంథా వచ్చింది. ఇందులో మైదానమే రంగస్థలం. 
అదే ప్రేక్షక మందిరం. నటులకు, ప్రేక్షకులకు మధ్య అడ్డంకులేమీ ఉండవు. నటుల 
ప్రవేశ, నిష్కమణాలు (ప్రేక్షకుల నుండే జరుగుతాయి. ఈ పద్ధతిని పాశ్చాత్య నాటక 
కర్తలు ‘థియేటర్‌ ఇన్‌ ఇది రౌండ్‌’ అనే పిలిచారు. జముకుల కథ, ఒగ్గు కథ, యక్షగానం, 
గొల్లసుద్దులు మొదలగు జానపద ప్రక్రియల్లో ప్రదర్శనారంగం వీధి నాటకాలనికి మాతృకగా 
కనిపించినా, ప్రదర్శన రీతిలో విశాఖ జిల్లాలోని 'వాలకంి, చిత్తూరు జిల్లాలోని తపస్మాన్‌లు 
ప్రాచీన కాలంలోని వీధి నాటకాలుగా ఉంటుంది. దశవిధ రూపకాల వర్ణనలలో కథ 
కల్పితమని రెండు, మూడు పాత్రలు కలిగిన ఏకాంకికమని, విటునికి శృంగార రసం 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన |5"7 


ప్రధానమని, ప్రస్తావన, ముఖ నిర్వాహణ, సంధులు ఉండాలని, గీత వృత్తాదులతో 
కూడిన ప్రశ్ళంసలు ఉండవచ్చునని బాణం వలె వర్ణం ప్రధానమని నాట్యశాస్త్రంలో 
చెప్పబడింది . దశరూపకాల్లో వీధి ఉత్తమమైనదని క్రీడాభిరామంలో చెప్పబడింది. 

లభ్యమైన సమాచారం మేరకు, సేకరించిన వాస్తవాల మేరకు, తెలుగులో 
మొట్టమొదట ఆధునిక నాటకం “వెట్టిచాకిరి”. తర్వాత 25 సంవత్సరాల వరకు సమాచారం 
లేదు. “1973-74లో జననాట్యమండలి తిరిగి ఆధునిక వీధినాటక ప్రక్రియను, 
ప్రజాకళారూపంగా, పోరాట ఆయుధంగా, అన్యాయాన్ని ప్రతిఘటించే శక్తిగా ప్రజల్లోకి 
దూసుకువెళ్ళింది. 'గోర్లు బోయినయ్‌’, బీదల పాట్లు, “రాజకీయ వీధి నాటకం” వంటివి 
జననాట్యమండలి ప్రధాన ప్రదర్శనలుగా చెప్పవచ్చు. వీధి రంగస్థలంలో ఒకేమారు 3 
ప్రదేశాలను చూపించడం, నృత్యం, పాటలను జానపద రీతుల్లో ప్రదర్శించడం 
జననాట్యమండలి ప్రత్యేకతలు. 1974-75 సంవత్సరంలో నవోదయ సంస్థ “జనవాహిని 
కదిలింది”, ఆధునిక వీధి నాటకాలను వందలకొలది ప్రదర్శనలు ఇచ్చింది. 1974లో 
ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు 'యుగ సంధ్య నాటికను వైజాగ్‌ బీచ్‌లో ప్రదర్శించారు. 
1977లో నాట్య భారతి సంస్థ 'టామీ టామీ టామీ” నాటిక ప్రదర్శించారు. 1979లో 
ప్రజానాట్యమండలి వారు ఊరేగింపు, పాలిటిక్స్‌ నాటకాలను హైదరాబాద్‌లో 
ప్రదర్శించారు. ఎల్నిక్‌ ఆర్ట్స్‌ సెంటర్‌ 'ఆలత సంస్థ ద్వారా వీధి నాటకం ఆంధ్రాలోని ఉ 
ద్యమానికి ప్రేరణగా నిలిచింది. 1981-95లో జనసాహితి సంస్థవారు అప్పు అప్పు 
అప్పు, పరిపాలన చక్రం, ప్రభంజనం, శస్త్ర చికిత్స, రాకెట్‌ రాకాసి, జనం తీర్చు, 
పంచాయతీ, తెలుగు గంగ, ఎంఎల్‌ఎ, ధరలు బాబోయ్‌ ధరలు, ప్రతిభా ఓ (ప్రతిభా 
వంటి నాటికలు విశేషంగా ప్రదర్శించింది. 1982లో పెద్దబాల శిక్ష - ఆకెళ్ళగారి నాటిక 
వందకు పైగా ప్రదర్శించింది. విశ్వభారతి 'జంతర్‌మంతర్‌, 'మామూళ్ళ'ను ప్రదర్శించింది. 
1989 సంవత్సరంలో సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థులు గోగ్రహణం, 1990లో నిచ్చెన 
మెట్లు, ముల్లుబోయి కత్తి వచ్చే ఢాం... ఢాం... ఢాం... వంటివి ప్రదర్శించారు. 1990లోనే 
అక్షర కళాయాత్రలో రాష్ట్రమంతటా వివిధ స్వచ్చంద సేవా సంస్థలు “చదువుల వెలుగు”, 
'చదువెందుకు?’ నాటికలను ప్రదర్శించారు. 1989 జనవరి 1వ తేదీన ఢిల్లీ సమీపంలో 
సఫ్టర్‌ హష్మి గారి రచన హల్లాబోల్‌ నాటిక ప్రదర్శన ఇస్తుండగా హత్యకు గురికావడం 
దేశంలోని ప్రజా కళాకారులందరూ ఈ సంఘటనను ముక్త కంఠంతో ఖండించడం ఆ 
తదుపరి జరిగిన పరిణామాల అనంతరం దేశంలో “ఆధునిక వీధి నాటకం) ఓ ఉ 
ద్యమంలా తయారైంది. ఈ ఉద్యమానికి ప్రజానానట్యమండలి సారధ్యం వహించింది. 
హష్మీ ఆశయాల మేరకు రైతు, అద్దం, గారడి, హల్లాబోల్‌, కురుక్షేత్రం, ఆటబొమ్మలు 
లాంటి వీధి నాటికలను రాష్ట్రమంతటా ప్రదర్శనలు ఇచ్చారు.” దీన్నిబట్టి చూస్తే 
58 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


ఆంధ్రదేశంలోనే ఆధునిక వీధి నాటికలు ఎక్కువగా ప్రదర్శించబడ్డట్టు తెలుస్తుంది. 
వ్యక్తులుగానీ, సంస్థలుగానీ, ప్రభుత్వ సంస్థలుగానీ, రాజకీయ పక్షాలుగానీ ఏదో 
ప్రయోజనాన్ని ఆశించి ఆ ప్రయోజనాన్ని ఆధునిక వీధి నాటిక ప్రక్రియ ద్వారా సుసాధ్యమని 
భావించి, లబ్దిపొందుతున్నారన్నది నిజం. 
2.1.6 సురభి నాటక సమాజం 

సురభి వారి అసలు పేరు కాదు. అది వారి చరిత్రకు దర్పణం. 1860 
సంవత్సరంలో వీరి చరిత్ర ప్రారంభమౌతుంది. సురభి పూర్వికులు మహారాష్ట్రలోని శివాజి 
ఆస్థానంలో పనిచేసేవారు. పూణ సమీపంలోగల ఒక కుగ్రామంలో నివసించేవారు. 
శివాజీ, శంభూజీ గతించిన తర్వాత ముస్లింల యేలుబడిలోకి వచ్చిన వీరు చేసే 
అరాచకాలు భరించలేక ఆంధ్రప్రదేశ్‌లో బళ్ళారి, రాయదుర్గం, ఆధోని ప్రాంతాల్లోకి 
వచ్చి ఆరెకాపులు, ఆరెమరారీలుగా మారారు. అయితే దొంగల కాపలా నిమిత్తం బ్రిటిష్‌ 
వారు వీరిని నియమించారు. వీరి సాహసాలకు మెచ్చి బ్రిటిష్‌వారు కొన్ని వేల ఎకరాల 
భూమిని రాయదుర్గంలో ఇనాంగా ఇచ్చారు. మొదట శ్రీవనారస సంజీవరావు వారి 
సోదరులు కలిసి 'శ్రీ శారదా మనో వినోదిని సంగీతనాటక సభి అనే పేరుతో సమాజాన్ని 
స్థాపించారు. అయితే మొదట సురభి నాటకం 1895లో కడప జిల్లా, రాయచోటి తాలూకా, 
సురభి గ్రామంలో సంపన్నులైన చెన్నారెడ్డి, రామిరెడ్డి గార్ల ఇంటి ఆవరణలో 
ప్రదర్శింపబడింది. ఈ 1908 సంవత్సరంలో దాదాపు 50కిపైగా సురభి సమాజాలు ఉ 
డేవి. ప్రాచీన సంస్కృత నాటక ప్రస్తావనల్లో మనకు కనిపించే ముఖ్యమైన లక్షణం 
నటులందరూ ఏక కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. ఈ ప్రసావన నాట్యశాస్త్రం 
కూడా నటీనటులందరూ ఎన్నుకోవడానికి చర్చ ఉంది. ఇందులో వయోరూప గుణాలకు 
అనువుగా పాత్రలను ఆయా వ్యక్తులకు ఇవ్వడం, పురుష పాత్రలు పురుషులు, స్త్రీ పాత్రలు 
స్రీలు ధరించడం ఈ రెండు నియమాలు సురభివారు ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. 
కుటుంబ నాటక సమాజాలు ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించవు. శిక్షణ విషయంలో 
కూడా వీరు నాట్యశాస్త్ర పద్దతులను, గురుకుల పద్ధతిని స్వీకరించారు. ఒక నటనే కాక 
నాటక ప్రదర్శనలను అనువైన అన్ని రంగాల్లోనూ అందరికీ శిక్షణ ఇవ్వబడుతుంది. 
ప్రతి చిన్న బాలుడు తన ఆహార్యాన్ని తనే చేసుకుంటాడు. గాన పద్ధతిని ప్రతి వార్టిక్షి 
శిక్షణ ఉండాలి. తబలా, హార్మోనియం, మృదంగం లాంటి వాయిద్యాల్లో శిక్షణ ఇస్తారు. 
సురభి థియేటర్లన్ని నిజమైన రిపర్టీ థియేటర్లు అని చెప్పవచ్చు. సురభివారి నాటకచక్రం 
(రిపర్టరీ)లో దాదాపు 20 నాటకాలుంటాయి. ఈ నాటకాలన్నీ ప్రతి క్యాంపులో ప్రదర్శిస్తారు. 
ఇందులో ఉత్తరరామచరిత్ర, వసంతసేన నాటకాలు వారి నాటక చక్రంలో బహు 
ప్రసిద్దికెక్కినవి. 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 59 


2.1.7 ఆంధ్ర విశ్వ విద్యాలయ ప్రయోగ రంగస్టలం 

1943ల ఆంధ్ర విశ్వవిద్యాలయ నాటక సమితి (ఆంధ్ర యూనివర్శిటీ ద్రమటిక్‌ 
యూనియన్‌) ఏర్పటయ్యింది. 1946లో గుంటూరు నుంచి వాల్తేరుకు విశ్వవిద్యాలయాన్ని 
తిరిగి తరలించారు. ఆరుబయట రంగస్థలం నిర్మించారు. దీన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయ 
ప్రయోగాత్మక నాటక సమితి (ఆంధ్ర యూనివర్శిటీ ఎక్స్‌పర్‌మెంటల్‌ థియేటర్‌) గా 
వ్యవహరించారు. ఇది 5 ప్రధాన ఆశయాలతో ప్రారంభమైంది. ఈ ఆశయాలు తెలుగు 
నాటకరంగంలో పెను మార్పులు తెచ్చిందని చెప్పవచ్చు. 
1 రంగస్థల కళలకు సంబంధించి అన్ని శాఖలలోనూ శిక్షణ ఇవ్వడం. 
2. కొత్త నాటకాలు ప్రదర్శించడం. 
8. రంగస్థలానికి సంబంధించిన వివిధ శాఖలలో (నటనా శైలి, లైటింగ్‌, దర్శకత్వం, 

ప్రదర్శన) ప్రయోగాలు నిర్వహించడం. 
4. వివిధ రకాల నాటక ప్రదర్శనలకు అనువైన రంగస్థలాల కోసం, ప్రేక్షకగారాల 

కోసం అవసరమైన డిజైన్లు తయారుచేయడం. 
ర్‌. వినోదం సమకూర్చడం. 

నటన, దర్శకత్వం, నాటక నిర్మాణ ప్రక్రియ, ఆహార్యం, దుస్తులు, రంగస్థల 
రూపకల్పన, లైటింగ్‌ మొదలైన శాఖలలో శిక్షణ ఇచ్చేవారు. ఈ శాఖలో శిక్షణ పొందినవారి 
నైపుణ్యం తెలుసుకోవడానికి 1949 నుంచి అంతర కళాశాల నాటక పోటీలు 
నిర్వహించడం ప్రారంభించారు. కాలేజీ, అంతర్‌కళాశాల, జోనల్‌ స్థాయిలో బహుమతి 
పొందిన నాటకాలను విశ్వవిద్యాలయ కళాశాలలో ప్రదర్శించేవారు. వీటిలో బహుమతి 
పొందిన నాటకాలను అంతర్‌ విశ్వవిద్యాలయ కళాశాలల్లో యువజనోత్సవాలకు 
పంపేవారు. 20 సంవత్సరాలు ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రయోగాత్మక సమితి పనిచేసి 
175 నాటకాలను, నాటికలను ప్రదర్శించింది. ప్రతి సంవత్సరం 5 నుంచి 25 వరకూ 
నాటకాలు ప్రదర్శించేవారు. 1961లో థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగం ప్రారంభమైంది. ఈ 
ఘనత వీరికే దక్కుతుంది. ** 
2.1.8 ఆంధ్ర నాటక కళాపరిషత్తు 

మల్లాది విశ్వనాథ శాస్త్రిగారు, శ్రీవనారస గోవిందరావుగారు, కాశీనాథుని 
నాగేశ్వరరావుగారు, వేదం వెంకటరాయశాస్తిగారు, ఆచంట సాంబయ్యశర్మగారు, బళ్ళారి 
రాఘవగారి లాంటి ప్రముఖులు కలిసి తెనాలిలో శ్రీవనారస గోవిందరావు ఆధ్వర్యంలో 
విశ్వనాథ కవిరాజుగారి అధ్యక్షతన మొదటి ఆంధ్ర నాటక కళాపరిషత్తు సభలు 1929 
జూన్‌లో బ్రహ్మాండంగా జరిపారు. 


1929-44 : ఈ దశకంలో ఉత్సవాలను సంవత్సరానికొకసారి జరపడం, 
60 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


ఇందులో నాటకరంగ పెద్దలను ఆహ్వానించి, వారిచేత ఉపన్యాసాలను ఇప్పించడం, 
నాటక వస్తువు, నటన, రంగస్థల ప్రదర్శన వంటి విషయాల మీద చర్చించడం జరిగింది. 
ఈ దశలో పిఠాపురం మహారాజు, వెంకటగిరి, ఉయ్యూరు రాజాలు, బెజవాడ 
రామచంధ్రారెడ్డిగారు ఈ సంస్థకు రాజపోషకులు. ఎంతోమంది కళాకారులను 
సన్మానించారు. ప్రసంగాలు, చర్చలు, ప్రదర్శనల ద్వారా నిజంగా ఉత్సవాలవలే జరిగేవి. 
దీనివలన నటన, నాటకకర్తలు, విమర్శకులు, ఒక చోట చేరి నాటకకళా పురోభివృద్ధికి 
కావాల్సిన చర్చలు జరిపేవారు. 

1944-79 : ఈ రెండవ దశలో స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నది. శ్రీ 
ఎం.ఆర్‌. అప్పారావు గారు అధ్యక్షులుగా, శ్రీవనారసవారు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 
ఈ దశలో బళ్ళారి రాఘవ గారు, భమిడిపాటిగారు, రాగాలాపనకు నాటకంలో చోటులేదనే 
అభిప్రాయానికి వచ్చారు. పరిషత్తు నిర్వహించే నాటక పోటీలకు నియమావళిని 
పొందుపరిచారు. 
1 సాంఘిక నాటక, నాటికలను మాత్రమే ప్రదర్శించాలి. 
ఏ సమాజానికి ఇష్టమైన నాటక, నాటికలను ఆ సమాజం ప్రదర్శించవచ్చు. 
స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించాలి. 
5 సంవత్సరాల క్రితం ప్రకటించిన నాటక, నాటికలు పోటీకి పనికిరావు. 
ఒక్కసారి పరిషత్తు పోటీలో ప్రదర్శించిన నాటకం, నాటిక తిరిగి పరిషత్‌ పోటీలలో 
ప్రదర్శించడానికి వీలులేదు. 
6. ఒక నాటకంలోగాని, నాటికలోగాని వేషం వేసిన వారు ఇంకొక నాటకంలోగాని, 

నాటికలోగాని వేషం వేయరాదు. 

ఈ నిబంధనలు తెలుగు నాటకరంగానికి కొత్త స్వరూపాన్ని ఇచ్చాయి. నాటక ప్రదర్శన 
రీతుల్లో కొత్త ప్రయోగాలకు అవకాశం దొరికింది. ఉత్తమ ప్రదర్శనకు పోటీలలో ఒక 
బహుమతి ఇవ్వడం ద్వారా రంగాలంకరణకు, లైటింగ్‌, సౌండ్‌ విషయాలకు దీనివల్ల 
ప్రాముఖ్యం వచ్చింది. స్తీ పాత్రలు స్త్రీలే ధరించాలన్న నియమం వలన అధిక సంఖ్యలో 
స్త్రీలు ప్రదర్శనలలో పాల్గొనడం జరిగింది. పరిషత్‌ సాధించిన మరో ముఖ్యమైన ప్రగతి 
వినోదపు పన్ను విషయంలో మదరాసు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి మినహాయింపును 
సాధించింది. * 1979లో రజతోత్సవాలను జరుపుకున్న ఆంధ్రనాటక కళాపరిషత్తు ఈ 
50 సంవత్సరాలలో తెలుగు నాటకరంగానికి ఎనలేని సేవ చేసింది. 
2.1.9 ప్రజా నాట్యమండలి : 

1948 జనవరి ప్రాంతంలో అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ సభ బొంబాయిలో 


జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రజానాట్యమండలి మహాసభ, అఖిల భారత అభ్యుదయ 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 6 శే 


లట లు రై 


రచయితల మహాసభ ఆవిర్భవించాయి. ఆంధ్ర వైజ్ఞానిక దళం కొన్ని మన ప్రాచీన 
జానపద కళారూపాలను ప్రదర్శించి పెద్దల ప్రశంసలందుకుంది. హిట్లర్‌ వీధి నాటకం, 
కూచిపూడి కళాకారుల శిక్షణ శిబిరం ద్వారా అద్భుతంగా తయారుచేయబడింది. హిట్లర్‌గా 
శ్రీ మిక్కిలినేనిగారు ప్రశంసలందుకున్నారు. మద్దుకూరి చంద్రశేఖరరావు, పొట్లూరి 
సుందరంగార్లు వైజ్ఞానిక దళాల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. వీరు రచయితలను, 
కళాకారులను సమావేశపరిచి కళారూపాల్లో తీసుకోవలసిన ఇతివృత్తాలు, నాటకాలకు, 
నాటికలకు కథలు ఎన్నిక చేయడం, దర్శకులతో చర్చలు జరపడం, వారికి సూచనలిస్తూ, 
రాష్ట్ర, జిల్లా దళాన్ని తీర్చిదిద్దారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర దళంగా ఏర్పడి ముందడుగు, 
అపనింద, పరివర్తన, మా భూమి వంటి నాటకాలను ప్రదర్శించారు. రాష్ట్ర దళానికి 
డాక్టర్‌ రాజారావు, జిల్లాల దళానికి కోడూరి అచ్చయ్య మొదట్లో దర్శకత్వ బాధ్యతలను 
నిర్వహించారు. ఈ రెండు దళాలకు సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్మరరావు, 
ఆచార్య ఆత్రేయ ప్రభృతులు ఎన్నో నాటకాలు, నాటికలను రాసి ఇచ్చారు. శిక్షణా శిబిరాల్లో 
ఈ నాటకాలు తయారయ్యవి. రచయితలు, దర్శకులు, నటీనటులు అందరూ సమిష్టిగా 
కథను గురించి సావకాశంగా చర్చలు జరిపేవారు. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత 
నాటకాలు రాయబడేవి. అందరి నమక్షంలోనే నటీనటులకు అర్థమయ్యే రీతిలో రెండు 
మూడుసార్లు చదివేవారు. చేయవలసిన మార్పులు చేసిన తర్వాత పాత్ర విభజన జరిగేది. 
పాత్ర విభజన అనంతరం పాత్రధారులచేత సంభాషణలను చదివించేవారు. తర్వాత 
రిహార్సల్స్‌ జరిగేవి. స్థానికంగా ఉన్న విమర్శకుల మ్హ్మందు ప్రదర్శించి, వారి సూచనలు 
తీసుకుని సమిష్టిగా పరిశీలించి, చర్చలు జరిపేవారు. ప్రజానాట్యమండలి వారు 100కు 
పైగా నాటకాలు, నాటికలను ప్రదర్శించారు. వీరు ప్రదర్శించిన ప్రతి నాటకం ఎంతో 
చైతన్యం తెచ్చింది. ప్రజానాట్యమండలివారు ఆధునిక తెలుగు నాటకరంగానికి ఎంతో 
కృషి చేసినారని చెప్పవచ్చు. 
2.1.10 ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు 

స్వాతంత్ర్య సమరోధ్యమకాలంలో తెలుగు నాటకరంగ కార్యకలాపాలు విసృతంగా 
జరగలేదు. కాని అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు మాత్రం జరిగేవి. ఈ సమయంలో 
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఏర్పడింది. 1921-46 సంవత్సరాల మధ్య కాలంలోని వీరి 
నాటకాలను నాలుగు తరగతులుగా విభజించవచ్చు. 1. సాంఘిక సంస్మరణ నాటకాలు 
: ఇవి సంప్రదాయబద్దాలు. నటీనటులు అనుభవశూన్యులైనా, వీరి ప్రదర్శనలకు ఎక్కువ 
మొత్తంలో డబ్బునుగుంజేవి. ప్రేక్షకులు నాటకంలో వ్యసనాలను దర్శించి పరోక్షంగా 
ఆహ్లాదాన్ని పొందేవారు. ప్రదర్శన వాధనంలోని మార్పులు వల్ల ప్రేక్షకులు సంస్మరణ 


బోధనల విసుగును తప్పించుకునేవారు. 2. సమకాలీన రాజకీయాలపై వ్రాసిన నాటకాలు: 
62 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


ఈ నాటకాల్లో చారిత్రక విషయాలు, సంఘటనలు, వ్యక్తుల తత్వాలను వక్రంగా 
చిత్రించబడ్డాయి. అనంతరం ఆంగ్లేయుల అణచివేతకు బలియై వాటి స్థానంలో ఇతర 
నాటకాలు ప్రవేశించాయి. 3. హిందు మతోద్ధరణ నాటకాలు : ఇవి సంస్కృతాంధ్ర 
భాషాకోవిదులైన పండిత ప్రకాండుల కలాలబలంచే వెలువడ్డాయి. ఈ తరహా కవులు, 
మడిమన్యాలననుభవిస్తూ తమ రచనల్లో ఈతరం వారు మరియు భావితరం వారు 
పాటించాల్సిన నియమనిబంధనల్ని మను, కౌటిల్యుడు ధర్మశా[స్తాలనాధారంగా 
ప్రబోధించారు. 4. ప్రతిఘటన నాటకాలు : ఈ నాటకాల్లో బెర్నాడ్‌ షా పోలిన పెద్ద 
సహేతుకంగా ఉండేవి. ఈ కవులు నిరాశ, తిరుగుబాటు తత్వం కలవారుగా కన్పించేవారు. 
వీరు రచనలు ప్రాముఖ్యంలేని పత్రికల్లో ప్రచురింపబడుతూ కేవలం అభిమానుల పరిధి 
కూడా దాటేవికాదు. అందువల్ల ఈ విషయాన్ని గ్రహించిన కవులు విందులూ, వినోదాల 
కాలక్షేపంలో మునిగిపోయారు . అయినప్పటికి ఈ కాలంలో భావినాటకాలను తీర్చిదిద్దే 
వినూత్న ధోరణులు ఏర్పడ్డాయి. 1928 ఇబ్బన్‌ శత జయంతి సమయంలో అందరి 
దృష్టి ఆధునిక పాశ్చాత్య నాటక రంగంవైపు మళ్ళింది. తెలుగు నాటక రంగం చెల్లాచెదురు 
కాకూడదనే ఉద్దేశ్యంతో ఆంధ్రవిశ్వకళా పరిషత్‌ తమ వంతు కృషిచేసింది. 
2.1.11 లిటిల్‌ థియేటర్‌ 

తెలుగు నాటకరంగంలో ప్రయోగాలు పాదుకొన జేయడంలో శ్రీ కొప్పరపు 
సుబ్బారావుగారి కృషీ, పట్టుదల ఎంతైనా ఉంది. “సర్వతోముఖ ప్రతిభావంతులైన శ్రీ 
కొప్పరపు సుబ్బారావు గుంటూరు జిల్లా ముప్పవరం గ్రామంలో 1890 ఏప్రిల్‌ 29న 
జన్మించారు. రసవత్తరమైన ఏకాంకిలను రచించి తెలుగు ప్రేక్షకలోకాన్ని ఆనందడోలికల్లో 
ఉర్రూతలూగించారు. విజయవాడలో లిటిల్‌ థియేటర్‌ను స్థాపించి నాటక శిక్షణాలయాన్ని 
నడిపారు. విద్యార్థులు నాటకరంగ అధ్యయనం చేయడం కోసం 25 వేల [గ్రంథాలను 
సేకరంచారు. ఏ నాటకం కోసం తన జీవితాన్ని ధారపోశారో ఆ నాటకం ప్రదర్శిస్తూనే 
ఫిరంగిపురంలో రంగస్థలంపై ప్రాణాలు విడిచారు. శ్రీ కొప్పవరపు సుబ్బారావు రచించిన 
అల్లీముఠా నాటకం బహుళ ప్రచారాన్ని పొందింది. ఇది దాదాపు 1000 ప్రదర్శనల 
వరకు ఇవ్వబడింది. దేశంలోని అన్ని ప్రాంతాలను పర్యటించి అన్ని భాషలలో నాటకరంగ 
స్థితిగతులను పరిశీలించారు. విదేశాలలో పర్యటించి సాంకేతిక పరిజ్ఞానాన్ని 
పరిశీలించారు.” తాను ఆర్జించిన విజ్ఞానమంతా తెలుగు నాటక రంగంలో నూతన 
ప్రయోగాలను ప్రవేశపెట్టి నవ్యతకు చక్కని బాట వేశారని చెప్పవచ్చు. 
2.1.12 ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమి 

అకాడమి తెలుగు నాటక రంగానికి అవిరళమైన కృషి చేసింది. మరిన్ని 
ప్రదర్శనలు రావటానికి ప్రోత్సహించింది. 1972లో ప్రముఖ దర్శకులు శ్రీ చాట్ల 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 63 


శ్రీరాములు నేతృత్వంలో హైదరాబాద్‌ పట్టణంలో 40 రోజుల పాటు నాటక అకాడమీ 
శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. 1981వ సంవత్సరంలో డిఎస్‌ఎన్‌ మూర్తి ఆధ్వర్యంలో 
హైదరాబాద్‌లో నల్లగొండ అకాడమి ద్వారా 40 రోజుల పాటు శిక్షణా శిబిరాన్ని 
నిర్వహించారు. ఈ శిబిరంలో కె. చిరంజీవి వ్రాసిన 'నీలి దీపాలు’ నాటకాన్ని ప్రదర్శించారు. 
1983లో సంగీత నాటక అకాడమీ నాటకరంగ భవితవ్యం కోసం ర.స.ద.న. (రచనలు, 
సదస్సులు, దర్శకులు, నటులు) కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ సదస్సులో శ్రీ దీన్‌బద్రూ, 
సి.ఎస్‌.రావు చక్కని ఆరు నాటకాలను వ్రాశారు. మన రాష్ట్రంలోని ముఖ్యమైన ఏడు 
పట్టణాలలో ప్రేక్షక సభలు ఏర్పాటుచేసింది. సూర్యాపేట, కర్నూలు, వరంగల్లు, నెల్లూరు, 
తిరుపతి, నిజామాబాద్‌, హైదరాబాద్‌లలో ఈ ప్రేక్షక సంఘాలు ఆరంభించారు. (ప్రతి 
పట్టణంలోన్లూ స్థానికంగా ఒక కమిటీని నియమించి ప్రేక్షకులను సభ్యులుగా చేర్చుకోవడం 
జరిగింది. ఇలా అకాడమీ పలు నూతన ప్రయత్నాలు చేపట్టిందని చెప్పవచ్చు. 
2.1.13 ఆంధ్రప్రదేశ్‌ నాట్య సంఘం 

నాటకరంగం వికాసం కోసం అహోరాత్రులు కృషి చేసిన ప్రముఖ నటులు, 
దర్శకులు, ప్రయోక్త అయిన శ్రీ ఎ.ఆర్‌. కృష్ణగారు నాట్య సంఘం ద్వారా చేసిన కృషి 
మరపురానిది. 1954 అక్టోబరు 1వ తేదీన హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ నాట్య 
సంఘాన్ని భారతీయ నాట్య సంఘానికి అనుబంధంగా ప్రారంభించింది. ఈ నాట్య 
సంఘం (ప్రారంభంలో 5 సమాజాల సమాఖ్యగా రూపుదిద్దుకొంది. ఇండియన్‌ నేషనల్‌ 
థియేటర్‌, కళామండలి, సాధన సంఘం, నాట్య కళానికేతన్‌, నవ కళా కేంద్రం 
సంస్థలు కలిసి ఏర్పడింది. నాట్య సంఘం ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లోనే 
వందకుపైగా నాటక సమాజాలు అనుసంధింపబడ్డాయి. హైదరాబాదు కేంద్రంగా 
విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, నిజామాబాద్‌, వరంగల్లులలో ప్రాంతీయ 
కేంద్రాలుగా ఏర్పడ్డాయి. నటీనటులకు నటన, దర్శకత్వంతో పాటు రంగస్థల సాంకేతిక 
అంశాలలో శిక్షణ ఇవ్వడం, రాష్ట్రంలోని రంగ స్థల కార్యక్రమాలను సమన్వయ పరచడం 
వంటి కార్యక్రమాలను లక్ష్యంగా తీసుకొని ఈ సంస్థ తన ప్రయత్నాన్ని కొనసాగించింది. 
సంస్థ తలపెట్టిన కార్యక్రమాలు : 1. రంగస్థల కళలలో శిక్షణ ఇచ్చే నిమిత్తం నాట్య 
విద్యాలయం నిర్వహించడం. 2. రాష్ట్ర స్థాయిలో ప్రతి ఏటా రంగస్థల నాటకోత్సవాలు 
జరపడం. 8. రంగస్థల సేవా కేంద్రం ద్వారా సహాయ సహకారాలందించడం 4. 
జిల్లా కేంద్రాలలో నాటకశాలల నిర్మాణానికి కృషి చేయడం వంటివి చేపట్టారని 
చెప్పవచ్చు. 

వీరు సాధించిన ఫలితాలు : ప్రారంభించిన సంవత్సరంలో హైదరాబాదు 
నగరంలో రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించింది. 1955వ 
64 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


సంవత్సరంలో హైదరాబాదు నగరంలో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక 
పోటీలకు పూర్తి సహకారం అందించింది. 1959లో 40 రోజుల పాట నిర్వహించిన 
సంగీత, నృత్య, నాటకోత్సవాలు ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక చరిత్రలో మరపురాని ఘట్టం. 
సేవా స్టేజ్‌, పృథ్వీ థియేటర్స్‌, లిటిల్‌ బాలే థియేటర్‌ వంటి ప్రసిద్ధమైన రాష్ట్రేతర సమాజాలు 
ప్రదర్శనలిచ్చాయి. అమెరికా నుంచి వచ్చిన వెన్‌ విశ్వవిద్యాలయం థియేటర్‌ గ్రూప్‌, 
మెయిన్‌ మాస్క్‌ థియేటర్‌ కంపెనీ, జాఫ్రీబాల కంపెనీ, ఇంగ్లాండ్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ 
ప్లే హౌస్‌ కంపెనీ, బ్రిస్టల్‌ ఓల్దలిక్‌ వంటి నాటక సంస్థలచే అద్భుతమైన నాటకాలను 
ప్రదర్శింపచేశారు. 

1956-73 మధ్యకాలంలో శ్రీ ఎ.ఆర్‌. కృష్ణ ఆధ్వర్యంలో ఎన్నో అద్భుతమైన 
ప్రయోగాలు వెలువడ్డాయి. కన్యాశుల్మం, మృచ్చకటికం, శ్రీశ్రీ రచించిన విదూషకుడి 
ఆత్మహత్య, కుందుర్తి వచనా కవితా నాటకం, “ఆశి తెలుగులో వచ్చిన అసంబద్ధ నాటకం. 
సంరక్షకుడు, మానాన్న కావాలి, బంగారు లేడి (శంభు మిత్ర), నిశ్శబ్దం, కోర్టు నడుస్తోంది 
(విజయ టెండల్మర్‌), మిగిలిన చరిత్ర (బాదల్‌ సర్మార్‌), సగం మనిషి (మోహన్‌ రాకేష్‌) 
ప్రదర్శనలు నాట్య సంఘం తరపున వచ్చాయి. తెలుగు నాటకరంగ చరిత్రలో సంచలనాత్మక 
ధోరణిలో ఏకకాలంలో 12 రంగస్థలాలపై ప్రదర్శించబడిన నాటకం మాలపల్లి శ్రీ ఉ 
న్నవ లక్ష్మీనారాయణ నవలకు నగ్నముని నాటకీకరణ, కీలు బొమ్మలు (జి.వి. 
కృష్ణారావుగారి నవలకు నాటకీకరణ), శ్రీ కొర్రపాటి గంగాధంరావుగారి యధారాజు 
తథాప్రజా నాటకాలను ప్రదర్శించి సత్ఫలితాలు రాబట్టారు. దాదాపు 300 సంవత్సరాల 
క్రితం అంజవురు రాజు షాహజీ రచించిన సతిదాన శూరము, యక్షగాన ప్రదర్శనలు 
వంటివి ఈ నాట్యసంఘం ప్రదర్శనల్లో పేరుపొందినవి.** 

2.1.14 తెలంగాణ నాటక రంగం 

కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రదర్శించబడే జానపద 
కళారూపాలు అంధ్రప్రదేశ్‌లో మరెక్కడా లేవని చెప్పవచ్చు. ముఖ్యంగా 'యక్షగాని 
ప్రక్రియ ఇప్పటికి తెలంగాణా పల్లెటూళ్ళలో ఉంది. అలానే వీధి నాటకాలు (భాగవతం, 
చిరతలరామాయణం) కలవు. అయినప్పటికీ ఆధునిక రూపక విధానం ఆలస్యంగా 
జరిగిందని చెప్పుకోవాలి. ’1895-96 ప్రాంతంలో సురభి నాటక సమాజాలు 
కరీంనగర్‌, వరంగల్లు జిల్లాల్లో పలుమార్లు డేరాలు వేసుకొని ప్రదర్శనలిచ్చాయి. 
ధర్మవరం గోపాలాచార్యులు హైదరాబాద్‌లో వకీలుగా ఉంటూ నాటకరంగానికి 
దోహదం చేశారు. 1912లో సరస వినోదిని సభ వారి “చిత్రనళీయంి నాటకం 
ప్రదర్శించారు. 1920లో సికిర్రదాబాద్‌లో రెజిమెంటల్‌ బజారులో మీసాల నాగయ్య 


నాయుడి గారి అధ్యక్షతన ఒక “నాటక సమాజం” ఏర్పడింది. ఇందులో ఎకువగా 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 65 


బందరు నుంచి వచ్చిన కళాకారులు కలరు. వీరు నరకాసుర వధ, హరిశ్చంద్ర, 
చింతామణి, గోపించందు, కనకతార, లవకుశ వంటి పౌరాణిక నాటక ప్రదర్శనలు 
జరిపారు. అయితే స్వాతంత్ర్యానికి ముందు తెలంగాణా జిల్లాల్లో తొలి భాషగా ఉర్లూ 
ఉండేది. నిజాం ప్రభుత్వం నుంచి నాటక సమాజాలకు, సంస్థలకు కళాకారులకు 
ఎలాంటి ఆర్థిక సహాయం అందక, ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ ప్రాంతంలోనే 
నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి తాలూకా రాజంపేటలో నంద్యాల వెంకటరాజయ్యగారి 
నిర్దేశకత్వంలో ప్రముఖ పౌరాణిక నాటకాలైన గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్రుడు 
లాంటివి ప్రదర్శించడం ఎంతో విశేషంి* 

“కరీంనగర్‌ జిల్లా వేములవాడ (1925 (ప్రాంతంలో) రాజరాజేశ్వర 
నాట్యమండలి ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి వెలిశాయి. వీటి రాకతో 
తెలంగాణాలో పౌరాణిక నాటకాల ప్రదర్శనలు ఎక్కువయ్యాయి. అయితే వీరు దేవాలయ 
ఉత్సవాలలో ప్రదర్శనలు ఇచ్చి ప్రజల మన్నన పొందారు. లక్ష్మీనరసింహ 
నాట్యమండలిలోని సభ్యులు, పండితులు, పండిత విద్వాంసులు ఉండటం చేత ఎంతో 
ఉత్తమంగా ఉండేది. పాలెం కృష్ణయ్య, కాకర్ల చంద్రశేఖర శాస్త్రి లక్ష్మీకాంత శాస్త్రి ప్రభృతులు 
ఇందులోని ముఖ్యులు. 1942-43 ప్రాంతంలో మెదక్‌, నిజామాబాద్‌ పట్టణాలలో నాటక 
సమాజాలు వెలిశాయి. నిజామాబాద్‌ ప్రత్యేకాధికారి శ్రీ సయ్యద్‌ గౌస్‌ నాటకాలపై 
అభిమానం కలవారు. వీరి ఆధ్వర్యంలో దోమకొండ సంస్థానంలో శివరామ నాట్యమండలి 
ప్రారంభమై భక్త రామదాసు, భక్త ప్రహ్లాద, భక్త కవీరు లాంటి భక్తి నాటకాలు ప్రదర్శించారు. 
1955లో వరంగల్లు, మంచిర్యాల పట్టణంలోను, 1956లో జనగాం, నిజామాబాద్‌, 
కరీంనగర్‌ పట్టణంలోనూ చక్కని నాటక సమాజాలు ఏర్పడి నాటక ప్రదర్శనలు జరిపారని 
చెప్పవచ్చు. 

కరీంనగర్‌ జిల్లా రేబాలలో శ్రీ కె.ఎల్‌. నరసింహరావు ఆధ్వర్యంలో “గ్రామ 
వెలుగు నాట్యమండలి” ప్రారంభించారు. 1960-61 ప్రాంతంలో వరంగల్లులో 
కాకతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. కాలేజి నాటక సంస్థలోని నూతనోత్సాహం 
వచ్చింది. తెలంగాణా జిల్లాలోని కాలేజి నాటక సంఘాలు ఈ ఉత్సవాలలోని నాటక 
పోటీలలో పాల్ల్గొనేవి. డాక్టర్‌ శర్మ వ్రాసిన “జననీ జన్మభూమి”, “మనిషి నీ గమ్యం 
ఎక్కడికి” వంటి నాటకాలు పోటీల్లో ప్రథమ బహుమతులు వచ్చాయి. జనగాంలో 
డాక్టర్‌ శంకరం గారు, ఇంద్రసేనారెడ్డిగారి ఆధ్వర్యంలో చక్కని నాటక కృషి జరిగింది. శ 
అయితే సాంఘిక నాటకాలను పట్టణ ప్రజలు ఆదరించినంత తీరుగా పల్లె ప్రజలు 
ఆదరించడం లేదు. ఇక్కడ సురభి వారి నాటకాల ద్వారా పల్లె ప్రజలకు ఆనందాన్ని 
కల్లిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లాలో, ఎన్నో నాటక సమాజాలు కలసి నాటకపోటీలకు, 
66 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


వివిధ సాంస్కృతిక ఉత్సవాలలో పాల్గొని ఆయా సంస్థ పేర్లు నిలబెట్టుకున్నాయి. 
అంతేకాక ఈ తెలంగాణా నాటకరంగం రాష్ట్ర స్థాయి పోటీలు, జిల్లా స్థాయి పోటీలు 
నిర్వహించి తెలుగు నాటకరంగానికి తన వంతు కృషి చేస్తున్నదని చెప్పుకోవచ్చు. 
ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, మెదక్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, 
నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్లు జిల్లాలో నాటకరంగం ఎంతో అభివృద్ధి 
జరిగిందని చెప్పవచ్చు. 
2.2 కరీంనగర్‌ జిల్లా నాటకరంగం 

జిల్లాలో పూర్వకాలం నుంచి జానపద కళారూపాలు ఎక్కువ ప్రాచుర్యం 
సంతరించుకున్నాయి. జిల్లాలోని జానపద కలారూపాలను పరిశీలిస్తే అవి భిన్న రూపాల్లో 
కనిపిస్తూ తమ ప్రత్యేకతను చాటుతున్నాయి. ఈ జిల్లాలో ప్రదర్శింపబడే జానపద 
కళారూపాలు, యక్షగానాలు, వీధి నాటకాల ప్రదర్శనలు ఆంధ్రదేశంలో మరెక్కడా లేవని 
చెప్పడం అతిశయోక్తి కాదేమో. జిల్లాలో ఆధునిక నాటకరంగం కోస్తా రాయలసీమ 
ప్రాంతాలతో పోల్చుకుంటే ఆలస్యంగా జరిగిందని చెప్పవచ్చు. 
2.2.1 జానపద కళారూపాలు 

జనపదం అంటే పల్లెటూరు. జనపదాలలో నివసించేవారే జానపదులు. 
జానపదుల నోళ్ళ వెంబడి అలవోకగా వచ్చిన పలుకులే పాటలు, పండగల్లో ఆడే ఆటలే 
కళారూపాలయ్యాయి. వాటినే జానపద కళారూపాలు అంటున్నారు. అయితే కరీంనగర్‌ 
జిల్లాలో జానపద కళారూపాలు ఎక్కువే అని చెప్పుకోవాలి. యక్షగాన బృందాలు జిల్లాలో 
చాలా కలవు. ఇందులో కళా ప్రదర్శనలే వృత్తిగా తీసుకున్న కళాకారులు కొందరైతే, 
జెత్సాహికంగా ప్రదర్శించేవారు మరికొందరు. 

కళారూపాల్లో వృత్తి కళాకారులు ప్రదర్శించేవి : 


1: చిందుయక్షగానం 11. సాధనాశూరులు 

2. దక్కలి జాంబపురాణం 12. పిచ్చకుంట్ల కథ 

8. గోందిళ వీధి భాగవతం 13.  కాకిపడిగెల పటం కథ 
4. గౌడ జెట్టెల గౌడ పురాణం 14. మాచర్య పటం కథ 

ర్‌. ఏనూటి వారి పటం కథ 15 గుర్రం పటం కథ 

6. మల్లన్నలు 16. పూజారి పటం కథలు 
7: మందహెచ్చు కథలు 17: డోలు 

రి. రుంజు కథలు 18: పట్టిక 

9. విప్ర వినోదులు 19. గొండు పురాణం 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 67 


10. బైకాని కథలు 20. _ దాడీల వంశ చరిత్రలు 
సంప్రదాయం లేకపోయినా వృత్తి కళాకారులు ప్రదర్శించే మరికొన్ని కళారూపాలు : 
1 బైండ్ల కథలు 17: నకాశి 

9 దుబ్బుల వారి కథలు 18. శారద కథలు 

8. రాజన్నల వారు 19. డప్పు 

4. హరిదాసు 20. పగటి వేషాలు 

ర్‌ బుదడబుక్కలాట 21. గంటి భాగవతులు 

6 కాటిపాపలు 22, పాములాటలు 

7 ఒగ్గు కథ 28. తత్వాలు 

8 పెద్దమ్మలోల్లు 24. తోలుబొమ్మలాట 

9. శివసత్తులు 25. పిట్టల దొర (తుపాకి రాముడు) 
10. పంబాల కథలు 26. ఎరుక సోదె 

11. మెండోల్లు 27. జంగం వేషం 

12. బహురూపులు 28. మిత్తరి అయ్యవార్ల నాటకాలు 
13. చెక్కబొమ్మలాట 29. కోయ నృత్యం 

14. గంగిరెద్దులాట 30. లంబాడి నృత్యం 

15. జంగాల కథలు 31. గారడీ ఆటలు 

16. బాలసంతు 


వృత్తిగా కాకపోయినా ఇంకా జెత్సాహిక కళాకారులు ప్రదర్శించే కళారూపాలు : 


1. భాగవతం/ వీధినాటకం /యక్షగానం 6. చెక్కభజన 
2. బుర్రకథలు 7. చేతి జోస్యం 
ది చిరుతల రామాయణం డి. కర్రసాధన 
4. హరికథ 9. బతుకమ్మ 
i 83 
ర్‌. కట్టె కోలాటం 10. స్త్రీల కోలాటం 


మొత్తానికి జిల్లాలో జానపద కళారూపాల ప్రాముఖ్యం సంతరించుకోవడమేకాక 
సంఖ్యలు కూడా ఎక్కువై విసృత ప్రచారంలో ఉన్నాయని చెప్పవచ్చు. వీటిలో కొన్ని 
రూపాలు పోటీలలో కూడా పాల్గొని జిల్లాకు పేరు తెచ్చాయి. గోధూరు, వెల్లుల వారి 
డప్పు నృత్య బృందాలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు పొందాయి. 
హరికథ, బుర్రకథలకు సంబంధించిన రచనలు కూడా జిల్లాలో ఉన్నాయి. 
2.2.2 జిల్లాలోని యక్షగానాల, వీధి నాటకాల పరిచయం 

సంస్కృత నాటకాలకు రెండు వేలేండ్ల చరిత్ర ఉంది. తెలుగులో నాటకరంగం 
68 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


మొదట రూపకాలు, యక్షగాన, వీధినాటకాలతో మొదలవుతుంది. “తెలుగులో తొలి 
యక్షగానం కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయము”. ఇది 16వ శతాబ్ది రచన. అలాగే 
కరీంనగర్‌ జిల్లాలో యక్షగాన ప్రదర్శనలు, రచనలు 1రివ శతాబ్ది పూర్వార్థం నుంచి 
కలవు. ధర్మపురి నివాసి శ్రీ శేషప్పగారు 'దర్శపురి రామాయణం” అను యక్షగానాన్ని 
1820 సంవత్సరంలో వ్రాశారు. తర్వాత శ్రీ చెర్లపల్లి కాశీనాథ శాస్త్రిగారు 19వ శతాబ్ది 
పూర్వార్తిలో రచనలు సాగించారు. 1930వ సంవత్సరపు ప్రాంతంలో శ్రీ కోటగిరి చిన్న 
వెంకన్న వీధినాటక బృందం ఉత్తర తెలంగాణా జిల్లాలోనే కాకుండా, మహారాష్ట్రలో కూడా 
ప్రదర్శనలు జరిపారు. వీటిని పరిమిత విద్యావంతులైన కవులు వ్రాశారు. జిల్లాలోని 57 
మండలాలలో దాదాపు 38 మండలాలలో యక్షగాన బృందాలు ఉన్నాయంట, వీటి 
ఆదరణ ఈ జిల్లాలో ఏ విధంగా ఉందో ఆలోచించవచ్చు. అయితే ఈ యక్షగాన రచనలు 
అవసరాన్ని, వ్యాప్తిని చూసి విద్వాంసులు కూడా కొందరి ప్రక్రియలో రచనలు కావించారు. 
భట్రాజులు యక్షగాన రూపకాలను విరివిగా రచించారు. తర్వాత కాలంలో వీధి వర్గాలకు 
చెందిన నటులే ఈ నాటకాలను స్వయంగా రచించారు. ఇక్కడి యక్షగానాలు శతాధికం, 
ఇంచుమించు రచించబడినవన్నీ ప్రదర్శింపబదినవి. ఈ ప్రచురణలు సికింద్రాబాద్‌లోని 
ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థలో ప్రచురించబడినవి. యక్షులనే పేరుతో అత్యంత 
ప్రాచీన కాలం నుంచి వైదిక, బౌద్ధ, జైన సాహిత్యాలలో కలదు. కాళిదాసు మేఘసందేశంలో, 
భట్టి కావ్యంలో యక్షులగానాన్ని గూర్చి సూచనలున్నాయి. వాత్సాయన కామసూత్రంలో 
యక్షరాత్రి ఒక క్రీడ విశేషమని చెప్పబడింది. జక్కులనే జాతివారి గానమే జక్కుల గానమని, 
తర్వాత యక్షగానమని పేరు గడించిందని మరో అభిప్రాయం. యక్షగాన సాహిత్యంలో 
జానపద ఛందస్సులో పద్యాలు, పాటలు ఎక్కువగా ఉంటాయి. ఏల, జోల, సువ్వాల, 
హారతి, ధవళం, చందమామ సుద్దులు, త్రిభంగి, ద్విపద, త్రిపద, చౌపద, అష్ట పద, 
మంజరి, జక్కుల, రేకు మొదలైనవి యక్షగానాలలో కలవు. కర్నాటకలో నేడు 
యక్షగానానికి రాజవైభోగం పట్టింది. డాక్టర్‌ శివరామకారంత గారి కృషివల్ల అది విదేశాల్లో 
కూడా అడుగుపెట్టింది. దేశీయ రూపకాలైన యక్షగాన, వీధి నాటకాలు జిల్లాలో అధిక 
జనాదరణ పొందాయని చెప్పవచ్చు. అవిద్యావంతులు, మిత విద్యావంతులైన జానపదులకు 
మాతృభాషను, పురాణ సాపొత్యాన్ని, నాట్య సంగీతాది కళను అందించి, 
అనురంజింపజేయగా, అమోఘమైన సామాజిక ప్రయోజనాన్ని సాధించాయి. యక్షగాన 
గ్రంథాల రచనకు ముఖ్యకారణం పోషకులు, వాటి వారి వృత్తిని నిర్మింపజేయటం లేదా 
అంకితం పొందటం జరిగేది. ధనవంతులు యక్షగానాలను తమ పేర అంకితంగా 
వ్రాయించుకొని తమ గ్రామ నాములను ఈ సాహిత్యంలో శాశ్వతం చేసుకున్నారు. ఈ 
యక్షగాన కవులు తమ పేర్లతో పాటుగా కృతిప్రతుల గ్రామ నామాల, దైవాల పేర్లను 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 69 


ప్రతి గేయం చివర పేర్శొనేవారు*. 1950కి పూర్వం యక్షగానాలు గ్రామీణులకు ప్రధాన 
వినోద కాలక్షేప సాధనంగా ఉండేదని చెప్పవచ్చు. ఆ కాలంలో యక్షగానాల రచనలు, 
ప్రదర్శనల బృందాలు ఎక్కువగా జరిగాయని చెప్పవచ్చు. 
2.2.3 యక్షగానాల, వీధి నాటకాల ప్రదర్శన బృందాలు 

యక్షగానం ప్రదర్శించే బృందాలు కరీంనగర్‌ జిల్లాలో అనేకం ఉన్నాయి. జిల్లాలో 
యక్షగాన బృందాలు ప్రతి మారుమూల గ్రామాలకు వెళ్ళి ప్రదర్శింస్తుంటారు. వీరు 
దసరా కన్నా ముందు బయలుదేరి యక్షగాన బృందం ప్రదర్శనలు ఇస్తూ, ఆరు నెలల 
తర్వాత ఇంటికి వస్తారు. పేరు ప్రఖ్యాతలు గడించిన కళా బృందాలు జిల్లాలో చాలా ఉ 
న్నాయి. ఇందులో ‘తీగల గుట్టపల్లి బృందం” ఎంతో ప్రసిద్ధి చెందినది. వీరు ప్రదర్శించిన 
యక్షగాన నాటకాలకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు రావడమేకాక 1992-93 
సంవత్సరంలో రవీంద్రభారతి హైదరాబాద్‌లో జరిగిన యక్షగాన నాటక పోటీలలో ప్రథమ 
బహుమతి సాధించుకున్నారు. యక్షగాన నాటకాలపై ఆధారపడి జీవించే కుటుంబాల 
వివరాలు ఇలా ఉన్నాయి. 


గ్రామము యక్షగాన కుటుంబాల వివరణ 
1. తీగలగుట్టపల్లి 40 కుటుంబాలు 
2, ఇల్లంతకుంట ఐదు కుటుంబాలు 
8. బెజ్జంకి ఐదు కుటుంబాలు 
4. చింతకుంట ఐదు కుటుంబాలు 
ర్‌. సుల్తానాబాద్‌ ఐదు కుటుంబాలు 
6. మల్యాల ఐదు కుటుంబాలు 
7: జూలపల్లి ఐదు కుటుంబాలు 
డి. అయిలాపూర్‌ ఐదు కుటుంబాలు 
9. బోయినపల్లి ఐదు కుటుంబాలు 
10. వేములవాడ ఐదు కుటుంబాలు 
11. రుద్రంగి ఐదు కుటుంబాలు 
12... గోధూరు రెండు కుటుంబాలు 
ls: సారంగాపూర్‌ పది కుటుంబాలు 
14. _వెంపేట పది కుటుంబాలు 
15. తక్కళపల్లి ఐదు కుటుంబాలు 
16. మన్నేగూడెం ఐదు కుటుంబాలు 
17. గొర్రెపల్లి రెండు కుటుంబాలు 


70 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


18. గట్టెపల్లి ఐదు కుటుంబాలు 

యక్షగాన కళాకరుల బృందాల పేర్లు గ్రామం మండలం 

1. అనంతగిరి బృందం చింతకుంట ఇల్లంతకుంట 
2. గజువెల్లి లాలయ్య బృందం తీగలగుట్ట ఆరేపల్లి 

3. గజువెల్లి వెంకట నర్సయ్య బృందం తీగలగుట్ట ఆరేపల్లి 

4. గజువెల్లి రామస్వామి బృందం తీగలగుట్ట ఆరేపల్లి 

5. గడ్డం కొమరయ్య బృందం తంగళ్ళపల్లి కోహేడ 

6. కొత్తూరి వెంకటరాముల బృందం తంగళ్ళపల్లి కోహేడ 

7. ఇప్ప చిన్నరాములు బృందం వెంపేట మెట్టుపల్లి 

8. కూషయ్య బృందం గట్టెపల్లి సుల్తానాబాద్‌ 
9. శేషయ్య బృందం గట్టెపల్లి సులానాబాద్‌ 
10. దురిశెట్టి రామయ్య బృందం గొర్రపల్లి సులానాబాద్‌ 
11. గుండ్లగంగ్య బృందం కోరుట్ల కోరుట్ల 


జానపద కళారూపాల పోటీలలో కూడా పాల్గొని జిల్లాకు పేరు తెచ్చాయి. గోధూరు, 
వెల్లుల వారి డప్పు నృత్య బృందాలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు 
పొందాయి. హరికథ, బుర్రకథలకు సంబంధించిన రచనలు ఈ జిల్లాలో ఉన్నాయి. 
2.2.4 యక్షగానాలు, వీధినాటకాల రచయితలు, వారి రచన శైలి 

కరీంనగర్‌ జిల్లాలో యక్షగాన, వీధి నాటకాలకు ఉన్న విశేష ప్రాచుర్యం దృష్టిలో 
పెట్టుకుని అనేకులు యక్షగానాలకు వీది నాటకాలను రచించడం మొదలు పెట్టారు. ఈ 
రచనలు పోటీతత్వాన్ని అలవర్చుకొని వైవిధ్యాన్ని కనబర్బాయని చెప్పవచ్చు. వీరిలో కొంత 
మంది ముఖ్య యక్షగాన రచయితలను, రచనలను ఇక్కడ వివరించడం జరిగింది. 

1) చెరపల్లి కాశీనాథ శాస్త్రి - దుంపేట. 19వ శతాబ్ది పూర్వార్థం కాలంలో 
శాస్త్రిగారు నాలుగు యక్షగాన నాటకాలు వ్రాశారు. అవి వామన చరిత్ర, గయోపాఖ్యానము, 
లక్ష్మాణా పరిచయం, రుక్మిణి కల్యాణము. దుంపేట గ్రామంలో కొండపై నర్సింహస్వామి 
దేవాలయంలోని పూజారులు వైదిక బ్రాహ్మణులు. ఆ కోవెల తొలి పూజారి నారంభట్ల 
మహదేవుగారు. ఆయన వంశంలోని వ్యక్తి కాశీనాథ కవిగారు. ఆ పూజారులు ప్రతి 
సంవత్సరం ఆలయ రథోత్సవ దినాల్లో ఎన్నో యేండ్లుగా నాటకాలు ప్రదర్శించేవారు. ఆ 
ప్రదర్శనల కోసం కాశీనాథ గారు యక్షగానాలు వ్రాశారు. ఈ వంశంలోని కొందరు 
యక్షగానాలు వ్రాశారు అవి : 

నారంభట్ల రమణయ్యగారి రచన - శ్రీ వెంకటేశ్వర మహాత్యం. 

నారంభట్ల నరహరి గారి రచన - పట్టాభీ రామాయణము 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన |"7 1 


అత్వాది రామయ్య (ఇటిక్యాల) - సీతాకళ్యాణము. 

నారంభట్ల దుంపెటాద్రి - పరకాల చరిత్ర, చెంచులక్ష్మి. 

2. న్యాలకొండ కిషన్‌రావు : వీరు చొప్పదండి మండలంలోని రాఘవ పేట 
(గ్రామం. రావుగారు 'భామరవేణి, “అనసూయ” యక్షగాన నాటకాలు వ్రాశారు. వీరు 
రెడ్లు అయిన రావు అని పిలవడం నిజాం నవాబుల బిరుదు. 

3. రాజరామ నంద : (1850-1920) : వీరు పెద్దపల్లికి చెందినవారు. వీరి 
పూర్తిపేరు ఠాకూర్‌ రాజారాంసింగ్‌. వీరి రచనలు సుభద్రా పరిణయం, మగళహారతులు. 

4. రుర్రఎజ్జియ్య : (1860-1937) : వీరు కోరుట్ల వాస్తవ్యులు. వీరు పద్మశాలి 
కులస్థులు, వీరు ఆయుర్వేద వైద్యం, చేనేత, కవిత్వం చేపట్టిన రాజయోగి. హఠయోగ 
సాధన చేశారు. దత్తాద్రి అప్పయ్య అను ముస్లిం యోగి ఎజ్జయ్యకు గరువు. వీరు మూడు 
యక్షగానాలు వ్రాశారు. చిరుతొండ మహారాజు, మణిభద్ర విలాసము, శివ కుమారుడు. 
ఈ చివరి నాటకం కోరుట్ల ఆళ్వారయ్యగారితో కలిసి రచించారు.” 

ర్‌. అయ్యవారు వెంకట నర్సయ్య - వీరు బూరుగు పల్లి గ్రామానికి చెందినవారు. 
వీరు, వీరి తమ్ముడు వెంకటయ్యగార్లు నటులు, కవులు. వీరిది గంగాధర వేములవాడ 
మార్గంలో బూరుగుపల్లి గ్రామం. వీరు చాత్తది వైష్ణవులు, పెరుంబుదూరు వంశం. 
వేంకట నరసింహ తండ్రి. వీరికి ఒక నాటక సమాజం ఉండేది. వివిధ గ్రామాలలో వీధి 
నాటక ప్రదర్భ్శనలిచ్చి, నాటక కళను వృత్తిగా చేపట్టి జీవనం సాగించేవారు. వీరి నాటక 
రచనలను సికింద్రాబాదులోని కొండాశంకరయ్య అండ్‌ సన్స్‌, మల్లికార్జున వారు 
ప్రచురించారు. వీరి రచనలు : 


1. డైపది స్వయంవరం 9. బబ్బవాహన 

2. సుగుణావతి - 1931(గోపాలరావుపేట) 10. కుచేలోపాఖ్యానము 

3. శ్రీ కృష్ణలీలలు -1928-(మర్లపేట) _ 11. నలదమయంతి 

4. మార్మండేయోపాఖ్యానము(1934) గిరిశెకుర్తి 12. సభా పర్వం 

5. సుందరకాండ 13.డాంగేయోపాఖ్యానము-(మన్నాజిపురం) 
6. రుక్మాంభ గాథ 14: కిష్కిందకాండ 

7. కనకతార (చౌలమద్ది) 15. కుశలత 

8. సత్యహరిశ్చంద్ర 16. భావ బుషి చరిత్ర 


17. శ్రీ కృష్ణతులాభారము ** 

6. భట్టాంజనేయ, వీరిది మోరేపల్లి గ్రామం. వీరు భోజరాజాన్యయ భట్టుకులం 
వారు. ఇతను శ్రీ రామభక్తుడు. వీరి గురించి గోధూరు సుందరాచార్యులు ప్రత్యేకంగా 
చెప్పారు. వీరి నాటక సంస్థలో కవి రచనలే ఎక్కువగా ప్రదర్శనలు ఇచ్చేవారు. వీరి 
72 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


రచనల్ని వీధి నాటకాలు, బబ్బవాహన నాటకం బహుళ ప్రచారం పొందింది. 


1: బబ్బవాహన 7. యయాత చరిత్ర 

2, ద్రౌపతి స్వయంవరం 8. రామదాసు 

8. శ్రీరామ మహోదయం 9. సైంథవ పరాభవము 
4. ప్రభావతి ప్రధ్యుమ్నం 10. ఉషాకన్య 

ర్‌. మయూర ధ్వజము 11: రుక్మాంగథ 

6. రుక్మిణి కళ్యాణం 12. శ్రీకృష్ణ గారడి* 

7: భట్టు లక్ష్మయ్య (1880-1940) వీరిది మల్యాల మండలంలోని 


నాయపల్లి గ్రామం. వీరు నిరొష్ట్ర శతకం రచించారు. వీరి ఏకైక వీధి నాటకం “ద్రౌపది 
స్వయం వరం”. 

8. ధవూరి సత్యనారాయణ చార్య : వీరి రచనలు చిత్రాంగద (అముద్రితం), 
కీర్తి మాలిని పరిణయం (అసంపూర్ణం). కవి శ్రీరామ ధర్మ స్వరూప వైభవ కావ్యావతారికలో 
తాను 3 రూపకాలు, వీధి నాటకములు, 4. యక్షగానాలు, 8 నాటకాలు రచించానని 
చెప్పుకున్నారు. వీరి నాటికలు, వీధి నాటకాలు : 

1 రామాశ్వమేధం 

2 అరిందమన భూపాలీయము 
3 భల్లాణ సత్యవ్రతము 

4 సంగీత పుత్రకామేష్టి 

ర్‌ ధాన్యమాలి 

6 శ్రీ వీర బ్రహ్మాభ్యుదయం 

7. శ్రీ సీతారామజననం 

డి. అంబరిషో పాఖ్యానము 
9. పులికాంత గంగాధరయ్య (1892-1977) వీరి కథలాపూర్‌ గ్రామానికి చెందినవారు. 
వీరు వీరశైవ జంగమకవి, నటుడు, పండిత కవి, హరికథకుడు. ఆయన గంగాధర 
రచనలు ఆదరణ పొందాయని, వీరికి నాటక బృందం ఉండేదని, వారి కోసం నాటక 
రచనలు చేసి, ప్రదర్శించేవారట. అందులో వీరి తమ్ముళ్ళు, రాజయ్య, చిన్నరాజయ్య 
నటించేవారు. వీరి రచనలు : 


1, గయోపాఖ్యానము 7. రుక్మిణి కళ్యాణము 

9 భక్త అంబరీష రి. శివకుమారి నాటకం 

తి. కుశలవ - దూళురుపేట 9. కూకద మహరాజ చరిత్ర 

4. భక్తరామదాసు -మాధాని 10. హంసధ్వజ నాటకం 

ర లక్ష్మణ పరిణయం 11. విరాట్‌ విశ్వబ్రహ్మం చరిత్ర 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 7 3 


6. సీమంతుని పరిణయం 12. చిరుతోండ నాటకంే 

10. ఎక్కల దేవి లక్ష్మణా భాగవతార్‌. వీరు కోరుట్ల నివాసి. లక్ష్మణ కవి గారిది 
సంగీత సాహిత్య నాట్యాది లలిత కళలు, రాజకీయ, సాంఘిక సేవలు పెనవేసుకొనిన 
విశిష్ట జీవితం. తమ ఇరవయవ యేట యువకులతో ఒక నాటక సమాజాన్ని ఏర్పరచి 
పౌరాణిక, సాంఘిక నాటకాలు ప్రదర్శించారు. వీరు 'హరికథి కూడా చెప్పారు. వీరి 
రచనలు : 


1. నవీన కాంతామతి 6. ఉషా పరిణయము 

2, సత్యవిరోధము 7. ప్రజా రాజ్యము 

స్త్‌ భక్త మార్మందేయ 8. రామాయణము (బుజ్జకథ,) 

4. హరిశ్చంద్ర 9. నీలాద్రి లక్ష్మీనరసింహస్వామి - 
ర్‌. సుభద్రా కళ్యాణము భజన కీర్తనలు ** 


11) చాత్తద వేంకట నర్సయ్య : వీరు కరీంనగర్‌ వాసి, వీరి రచనలకు 
బొంబాయిలో (1950-60) మధ్య కాలంలో మంచి ఆదరణ ఉండేది. వీరి రచనలు 
నీతి ప్రహసనం (పద్యాలు, భజన కీర్తనలు), వంశురామ విజయం - యక్షగానం (1960). 

12. బండాయి లక్ష్మి రాజం : వీరి పొత్తురు స్వస్థలం. వీరి రచనలు పురుషోత్తమ 
నాటకం (1967), శ్రీ సత్యానంద శతకం - అముద్రితం, బ్రహ్మంగారి నాటకం *. 

13. పులికాంత రాజయ్య : వీరు కథలాపురం వాసులు. సుప్రసిద్ధ యక్షగాన 
కవి. పులికాంత గంగాధరయ్య పెదరాజయ్య గారి అన్న చిన్న రాజయ్య, అప్పయ్య 
వీరికి అనుజులు. వీరు అన్నతో కలిసి పలు నాటకాలు ప్రదర్శించారు. వీరు వీధి 
నాటకాలను రచించారు. అవి: 


11 దేవాంగ నాటకము (1961) 36+ =4౩ పాత్రలు. 

2. భద్రావతి కల్యాణము - 1975 (భావనా బుషి కల్యాణ కథ) 

8. భల్లవ నాటకం (అముద్రితం). అంబార్‌పేటలో పులిరాజయ్యగారింట 
ఉంది. 

4. భక్త విప్రనారాయణ నాటకం (అముద్రితం) 

ర్‌. రాహూజన్‌ నాటకం - (వంజరి వారి చరిత్రే 


14) మార్గం హరిపెల్లి : వీరు హన్నాజీ పేట వాసులు. హరిపెల్లిగారు 
బొంబాయిలో చేనేత కార్మికులు. వీరి రచనలు ఆత్మైక ఆత్మములు, వెంకటేశ్వర భజన 
కీర్తనలు, గుణ సుందరి నాటకం, రత్నాపాలోపాఖ్యాన నాటకంే 

15) ఆడెపు గురువ దాసు : వీరు బాపు పేట (ఆసిఫ్‌ నగర్‌కు చెందినవారు. 
గురువదాసుగారు బొంబాయిలో చేనేత కార్మికులుగా పనిచేసి, కొన్నేండ్ల తర్వాత వచ్చి 
"74 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


ప్రస్తుతం సిరిసిల్లలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. వీరు భక్తి కీర్తనలు, పద్యశతకాలు, 
యక్షగానాలు వ్రాశారు. వీరి రచనలు కామమ్మ కథ - (యక్షగానం 1971), కొండరాయ 
చరిత్ర (యక్షగానం 1972), రాజలింగేశ్వర శతకం, రేణుకాంబ, శరణానంద భజన 
కీర్తనలు (1966), శ్రీ పరమ శివభక్త వినోదిని (యక్షగానం)"”. 

16) పులి రాజయ్య సిద్ధాంతి : వీరు అంబరిపేట వాసి. వీరి రచనలు 
నీలవల్లోపాఖ్యానము, సతి తులసి, రత్నమాల నాటకం, శ్రీ సత్యనారాయణ నాటకం 
(అసంపూర్ణం). పులి రాజయ్యగారి బొంబాయిలో 30 ఏళ్లుండి స్వగ్రామానికి వచ్చిన 
తర్వాత 15 ఏళ్లకు కీర్తిశేషులైనట్లు ఆయన భార్య బుచ్చమ్మగారు తెలిపారు. వీరి నాటకాలు 
బొంబాయిలో ఉన్న కాలంలో కొండా శంకరయ్య సికింద్రాబాద్‌ వారు ప్రచురించారు. 
వీరి నాటకాలన్ని బొంబాయిలో ఉన్న తెలుగువారు (కరీంనగర్‌ వాసులు) నటించి, 
ప్రదర్శించారట. స 
జిల్లాలో మరికొందరు రచయితలు వారి రచనలు : 

1 కనపర్తి రత్నయ చారి - సతి అనసూయ నాటకం (విశ్వబ్రాహ్మణ కవి) 

2. వేముల లక్ష్మీరాజం - కనకతార (చిరతల నాటకం) తిప్పాయిపల్లి. 

3. బింగి భూమేశ్వర్‌ దాసు (పోతూరు) -శ్రీ ఆత్మలింగనాటకం 
(పోతూరు) - 1982 

4. సముద్రాల వేంకట నృసింహభ్యుడు (తక్కళపల్లి) సతి రేణుకా స్వయంవరం 
నాటకం - 1986. 

5. బండ నారాయణ దాసు (వడ్లూరు) - చిరుతల అల్లీరాణి చరితం - 1987. 

. మోర మల్లేశం (గట్ల మల్యాల) - అల్లీరాణి యక్షగానం - 1989. 

7. దూడం నాంపల్లి (సిరిసిల్ల) - పాండవ అజ్ఞాత వాసం (వీధి నాటకం) - 
1994. 

రి. నల్గొండ రాజయ్య - రతిమన్మద విలాసము, ఉషాపరిణయం. 

9. _ ఎజ్జిమరాజు మూర్తికవి (గోట్రెపల్లి) వీరి రచనలు : గౌరిశంకర విలాసము, శ్రీ 
కృష్ణ లీలలు, దేవేంద్ర విలాసము, మయురద్వజ చరిత్ర. 

10. అనంతవరపు సిద్ధప్ప కవి (గండారెడ్డి పాలెం) వీరి రచనలు : అశోక సామ్రాజ్యము, 
జీవ నరేంద్ర (నాటకం), కాకి - హంసోపాఖ్యానం (నాటకం). 

11. నారంభట్ల దుంపేటాద్రి (దుంపేట) వీరి రచనలు : పరకాల చరిత్ర, చెంచులక్ష్మి, 
జగన్మోహన చరిత్ర (హరి కథ) 

12. కాసుమరాజు (కొనేరు పల్లి) - తులసి దాసు (యక్షగానం) 

13. సాధనాశురుల లక్ష్మణస్వామి (వల్ళాపురం) వీరి రచనలు సారంగధర, బాలనాగమ్మ. 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | ౯8 


14. నీలకంఠ లక్ష్మీనృసింహరాజు (మల్యాల) వీరి వీధి నాటకాలు కిరాతార్జునీయం, 
లవకుశ, విరాట పర్వము, అభీమన్యు విజయం, నలదమయంతి. 

15. దాసరిగంగారాం (కోరుట్ల) వీరి రచనలు గంగాకళ్యాణము, చిరుతొండ నంభకము.* 

ఎంతోమంది యక్షగాన రచయితలు ఈ జిల్లాలో కలరు. ప్రస్తుతం తగ్గు ముఖంగా 
రచనలు ఉన్నా, ప్రదర్శనలు మాత్రం విరివిగా ప్రదర్శించబడుతున్నాయని చెప్పవచ్చు. 
2.2.5 జిల్లాలో తొలిదశ నాటక రంగం 

కరీంనగర్‌ జిల్లాలో తొలిదశ నాటకరంగం విషయానకి వస్తే మొదటి నుంచి 
సంగీత సాహిత్యాలకున్న గౌరవం నాటకానికి ఎక్కువ కనిపించదు. సాంఘిక నాటకానికి 
సంబంధించి కొంచెం తక్కువ కృషి జరిగింది. ఇక్కడ యక్షగానాలు ఎక్కువే. నేటికీ 
యక్షగానాలు సజీవంగా ఉన్నాయి. 20వ శతాబ్దీ పూర్వం కొన్ని సమాజాలు నాటకాభివృద్ధికి 
తోడ్చడ్డాయి. 

కరీంనగర్‌ : కరీంనగర్‌ పట్టణంలో “1938లో శ్రీ వెంకటేశ్వర నాట్యకళ 
సమితీ, 1956లో శారదా ఆర్ట్స్‌ క్లబ్‌లతోపాటు, ఆ తర్వాత క్రమంగా సుందరగిరి, 
దుండినపల్లి, మొగిలిపాలెం, గంగిపల్లి, మానకొండూరు, గోపాలరావు పల్లి, వెదురుగుట్ల, 
చొప్పదండి మొదలైన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నాటక సమాజాలేర్చడ్డాయి. నాటక 
సమాజాలేగాక నుస్తూలాపూరు, జంగిర్ల, మొగిలిపాలెం, గంగపల్లి, మానకొండూరు, 
గోపాలరావుపల్లి, వెదురుగట్ల మొదలగు చోట్ల యక్షగాన ప్రదర్శనలు, తోలుబొమ్మలాటలు 
విరివిగా జరుగుతాయి. నాటక సంస్థలలో వెంకటాచారి, ఎల్లయ్య, భద్రయ్య, లక్ష్మయ్య, 
వెంకట్‌, సీతారామ్‌, శ్రీనివాసాచారి, రాజశేఖరం, నారాయణశర్మ, మురళీధరచారి, 
సత్యనారాయణచారి, వెంకటరావు లాంటి ఎందరో కళాకారులు పనిచేశారు. వీరంతా 
కూడా 20వ శతాబ్ది పూర్వార్థం కళా రంగంలో కృషి చేసినవారు. 

హుజురాబాద్‌ : హుజురాబాద్‌కు దగ్గరలో ఉన్న తాటికంటి మొదలగు చోట్ల 
వీధి నాటిక దళాలు పనిచేస్తున్నాయి. హుజురాబాద్‌కి 8 కి.మీ. దూరంలో ఉన్న 
మాణిక్యపూర్‌లో “విప్ర వినోదులు అనే ప్రదర్శన కళాకారులు 40 కుటుంబాలవారున్నారు. 
15 మైళ్ళ దూరంలో ఉన్న వల్లభాపురంలో “సాధనా శూరులు కలరు. వీరు పద్మశాలి 
కులాలకు చెందినవారు. ఈ తాలుకాలోని ప్రతి గ్రామంలో చిరతల రామాయణం బహుళ 
ప్రచారంలో ఉంది. వల్లభాపురం, తాటికంటి, గట్లపల్లి, కమలాపూర్‌ మొదలైన చోట్ల 
నాటక సమాజాలు ఉన్నాయి. ఇందులో ఆయా సంస్థలో బాలలింగం, సత్యనారాయణ, 
లక్ష్మణస్వామి, వెంకటశాస్త్రి, విఠల్‌ మొదలగు కళాకారులు పనిచేశారు." ఈ సంస్థలన్ని 
స్వాతంత్రానికి పూర్వం పనిచేశాయి. ఇక్కడ విప్ర వినోదాలు, సాధనాశూరులు చిరుతల 
రామాయణం అనే రూపకాలు అభివృద్ధిలో ఉండటం హర్షణీయ అంశం. 
76 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


జగిత్యాల్‌ : శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి, లలిత కళాసమితి మొదలైనవి 
ఏర్పడినవి. భీమారం, చిల్లకోడూరు, కొండపల్లి, రాయికల్‌, బాల్‌గడ, మల్యాల్‌, 
కోడూరుపల్లి, మొదలైన గ్రామాలలో యక్షగాన దళాలు పనిచేస్తున్నవి. బుగ్గారం గ్రామంలో 
వీధి భాగవత దళం, చిరతల రామాయణం, కోలాటదళాలు విరివిగా పనిచేస్తున్నాయి. 
పైన పేర్మొన్న సంస్థలలో వెంకటరెడ్డి, దావూరి వెంకటచారి, శంకరయ్య, మనోహరచారి, 
లక్ష్మీకాంత శాస్త్రి, పేరిట కాంతయ్య, చంద్రమౌళి శాస్త్రి, అనంతయ్య మొదలైన కళాకారులు 
పనిచేస్తున్నారు. ఈ తాలూకాలో యక్షగాన దళాలతో పాటు ధర్మపురి గ్రామంలో శ్రీ 
లక్ష్మీనరసింహ నాట్యమండలి అనే నాటక సంస్థను 1938వ సంవత్సరంలో స్థాపించడం 
విశేషం." ఈ సంస్థ గురించి మూడవ అధ్యయనంలో ప్రత్యేకంగా వివరించడం జరిగింది. 

మంథని : ఇక్కడ చిరతల రామాయణం, భజన సమాజాలు విరివిగా ఏర్పడ్డాయి. 
మంథనికు దగ్గరలోనున్న మహదేవపూర్‌లో “బంజరాదళాలు’ ఉన్నాయి. 1955లో సంగీత 
కళాసమితి 1958లో యూత్‌క్లబ్‌, బాల విశ్వనాథ నాట్యమండలి మొదలగు నాటక 
సమాజాలు కలవు. ఈ సంస్థలలో రామానందం, లక్ష్మీ నారాయణ, డి రంగారావు, 
వి.జి.వి. నాయుడు, ఏ బాలరాజు, అయ్యవారు రామయ్య, సింహాద్రి, ఎస్‌. లక్ష్మీనారాయణ 
మొదలగు కళాకారులు పనిచేశారు." ఇక్కడ స్వతంత్రం అనంతరం నాటక సమాజాలు 
ఏర్పడ్డాయి. బంజరాదళాలు అనే ప్రత్యేక కళారూపం కలదు. 

మెట్‌పల్లి : ఈ తాలూకాలో అనేక గ్రామాలలో భాగవత దళాలు ఉన్నాయి. 
1948లో మార్మండేయ నాట్యమండలి, బాలనంద సంఘం మొదలైన నాటక దళాలేకాక 
ఇటిక్యాల్‌, శ్రీరాంపురం, మానపల్లె, గోధూరు, వెల్లుల్ల, మన్నెగూడెం మొదలైన గ్రామాలలో 
భాగవత దళాలు పనిచేశాయి. కోరుట్ల, గోధూరు, లింగాపూర్‌, దుంపేట గ్రామాలలో 
నాటక సమాజాలు నడిచాయి. సుందరాచారి, లింబగిరి, వాసుదేవ, కోటగిరి శ్రీహరి, 
చిన్న వెంకన్నకోటగిరి వంటి కళాకారులు నాటక సమాజాలలో పనిచేశారు. ఈ 
తాలూకాలో స్వాతంత్ర్యానికి పూర్వమే భాగవత దళాలు ఏర్పడ్డాయి. స్వాతంత్రానంతరం 
నాటక సమాజాలు ఏర్పడి నాటక రంగానికి కృషి చేశారు. 

సిరిసిల్ల : 1955లో శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి స్థాపించబడింది. మల్లారం 
గ్రామంలో “భాగవత దళం” వేములవాడ, మల్లారం, బూరుగుపల్లి, హన్మాజీపేట, 
నూకలమర్రి వంటి గ్రామాల్లో నాటక సమాజాలు వెలిశాయి. కొన్ని గ్రామాలలో “యక్షగాన 
దళాలు పనిచేశాయి. సంగీత, నత్య, నాటక శ్లాఖ్లలో ఎస్‌ వెంకటాచారి, లక్ష్మయ్యచారి, 
నర్సయ్య మొదలైన కళాకారులు పనిచేశారు. ఇక్కడ స్వాతంత్ర్యం అననంతరమే 
నాటక సమాజాలు ఏర్పడి అంతకు పూర్వమే భాగవత దళాలు, యక్షగాన దళాలు 
పనిచేశాయి. 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | £౯ £౯ 


సుల్తానాబాద్‌ : దీనికి దగ్గరలో కూచిపూడి గ్రామముంది. ఇక్కడ కూడా 
కూచిపూడి నృత్యం మాదిరి నృత్యముంది. ఇక్కడ 1944లో నాటక కళాసమితి, 1950లో 
భరతనాట్య మండలి పనిచేశాయి. ఈ సంస్థలో వి. బుచ్చయ్య, శివరాగం, మల్లయ్య, 
పి.ఎల్‌. రామారావు మొదలైన కళాకారులు కలరు. ఈ ప్రాంతంలో 1944 సంవత్సరం 
తర్వాత సమాజాలు ఏర్పడ్డాయి. ఈ సంస్థలు నాటక రంగం గురించి కృషి చేశాయి. 
2.2.6 జిల్లా ఆధునిక తెలుగు నాటక రంగం 

సంస్కృత నాటకాలకు రెండువేలేండ్ల చరిత్ర ఉంది. తెలుగులో నాటక రంగం 
మొదట రూపకాలు, యక్షగాన, వీధి నాటకాలతో మొదలవుతుంది. తెలుగులో తొలి 
యక్షగానం కందుకూరి రుద్రకవి “సుగ్రీవ విజయము”. ఇది 16వ శతాబ్ది రచన. అలాగే 
కరీంనగర్‌ జిల్లాలో యక్షగాన ప్రదర్శనలు, రచనలు 18వ శతాబ్ది పూర్వార్థం నుంచి 
కలవు. ధర్మపురి నివాసి శ్రీ శేషప్పగారు “ధర్మపురి రామాయణం” అను యక్షగానాన్ని 
1820 సంవత్సరంలో రాశారు. తర్వాత శ్రీ చెర్లపల్లి కాశీనాథ శాస్త్రిగారు 19వ శతాబ్ది 
పూర్వార్థిలో రచనలు సాగించారు.” 1980వ సంవత్సరపు ప్రాంతంలో శ్రీ కోటగిరి 
చిన్న వెంకన్న వీధి నాటక బృందం ఉత్తర తెలంగాణా జిల్లాలోనే కాకుండా, మహరాష్ట్రలో 
కూడా ప్రదర్శనలు జరిపారు. పూర్వం జిల్లా వాసులు జానపద కళారూపాలే వినోద 
సాధనాలు. యక్షగానాలు, వీది నాటకాలు బహుళ ప్రచారంలో ఉండేవి. పౌరాణిక, 
చారిత్రాత్మక, సాంఘిక, పద్య నాటకాల రచనలు, ప్రదర్శనలు కోస్తాంధ్రలో 19వ శతాబ్ది 
పూర్వార్థం నుంచే సాగాయి. స్వాతంత్ర్యానికి పూర్వమే ఇక్కడ వివిధ నాటక కళాపరిషత్తులు, 
సమాజాలు, సంఘాలు ఏర్పడ్డాయి. ఆంధ్ర నాటక కళాపరిషత్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయ 
రంగస్థలం వంటివి ఏర్పడి పద్య నాటకాలే కాకుండా, సాంఘిక నాటకాలకు పెద్ద పీఠ 
వేశాయి. పోటీలలో ప్రదర్శనలకు, రచనలకు, కళాకారులకు నియమనిబంధనలు ఏర్పరచి 
నాటకరంగాన్ని ఎక్కవగా అభివృద్ధి చేశారు. అయితే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతంలో 
సాంఘిక నాటకాల ప్రదర్శనలు, రచనలు జరుగుతున్న సమయంలో కరీంనగర్‌ జిల్లాలో 
సాంఘిక నాటక, నాటిక ప్రదర్శనలు, రచనలు జరగలేదని చెప్పుకోవచ్చు. తర్వాత 
కాలంలో అంటే స్వాతంత్ర్యం అనంతరం కొన్ని రచనలు సాగాయి. అవి స్కూళ్ళలో, 
ఊళ్ళలో విద్యార్థులు, యువజనుల, ప్రదర్శనల కోసం సాంఘిక నాటకాల రచనలు 
జరిగి ప్రదర్శింపబడినవి. 

ఈ జిల్లాలో నాటక ప్రదర్శనలపై ఆసక్తిగల కొందరు ప్రముఖులు నాటక 
సంస్థలు ఏర్పాటుచేశారు. ఈ సంస్థలు 1960వ సంవత్సరపు తర్వాత ప్రారంభించబడ్డాయి. 
వీరు ఎక్కువగా సాంఘిక నాటకాలు, నాటికల ప్రదర్శనలు జరిపారు. ఈ సంస్థల వారంత 
రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన తీరాంధ్ర ప్రాంతంతోపాటు జిల్లాలోని రచయితలు 
78 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


రచించిన కొన్ని నాటకాలు, నాటికలు మాత్రమే ప్రదర్శనలకు నోచుకున్నాయి. ఈ 
సంస్థలకు ముందు కొన్ని సంస్థలు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కలవు. వారు పౌరాణిక 
నాటకాలు, యక్షగానాలు, వీధి నాటకాల ప్రదర్శనలు జరిగేవి. శ్రీ వెంకటేశ్వర నాట్యకళా 
సమితి (1938-కరీంనగర్‌), శారద ఆర్ట్స్‌ క్లబ్‌ (1956 - కరీంనగర్‌), శ్రీ లక్ష్మీ నరసింహ 
నాట్యమండలి (1938- ధర్మపురి), సంగీత కళాసమితి (1958) యూత్‌క్లబ్‌, బాల 
విశ్వనాథ నాట్యమండలి (మంథని), మార్మండేయ నాట్యమండలి (1948-మెట్‌పల్లి), 
శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి (1955 సిరిసిల్ల), శ్రీ భారత నాట్యమండలి (1950 - 
సుల్తానాబాద్‌) వంటి సంస్థలు పనిచేశాయి. వీరి యక్షగాన ప్రదర్శనలు, వీధినాటక 
ప్రదర్శనలు జిల్లా వాసులను ఎక్కువగా ఆకర్షించేవి. 
జిల్లా ఆధునిక నాటకరంగంలో శ్రీ మున్ననూరి హన్మంతరావుగారు కరీంనగర్‌ 
పట్టణం సమీపాన గల తిమ్మాపూర్‌ నివాసి. తన మిత్రులతో కలసి 1960వ సంవత్సరంలో 
లలిత కళా సమితి అనే పేరుతో నాటక సంస్థను స్థాపించి, సాంఘిక నాటక, నాటికల 
ప్రదర్శనకు నాంది పలికారు. వీరు తిమ్మాపూర్‌ దొర, రాష్ట్రంలోని పలు ప్రాంతాలను 
సందర్శించి అక్కడ జరుగుతున్న నాటక ప్రదర్శనలు చూసి, కరీంనగర్‌లో కూడా నాటక 
ప్రదర్శనలు జరపాలని ఉద్దేశ్యంతో వారు నాటక సంస్థను ప్రారంభించుకొని, ప్రదర్శన 
తీరును నేర్చుకొని “పునర్జన్మ అనే నాటకాన్ని తీసుకొని తిమ్మాపూర్‌లో ప్రదర్శించారు. 
ఈ సంస్థ తరపున ఎక్కువ సాంఘిక నాటకాలు ప్రదర్శించబడటం జరిగింది. వీరు తన 
సొంత ఆలోచనలతో నాటకాలను ప్రదర్శించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని జిల్లాలో 
పలు సంస్థలు ఏర్పడ్డాయి. ఎందరో కళాకారులు తయారయ్యారని మల్లారెడ్డిగారు తన 
ఇంటర్వ్యూలో చెప్పారు. * 
మున్ననూరి హనుమంతరావుగారు కరీంనగర్‌ పట్టణంలోగాక పలు ప్రాంతాలకు 
వెళ్లి ప్రదర్శనలు ఇచ్చారు. తర్వాత శారద కళానికేతన్‌, నటరాజ్‌ కళానికేతన్‌, నవోదయ 
కల్చర్‌ అసోసియేషన్‌, చైతన్య కళాభారతి, శాతవాహన కళాసమితి, లలిత కళాసమితి, 
శ్రీ వెంకటేశ్వర కళాసమితి అను నాటక సంస్థలు ఒక కరీంనగర్‌ పట్టణంలోనే ఏర్పడి 
పలు ప్రదర్శనలతోపాటు, నాటక పోటీలకు వెళ్ళడం, పోటీలను నిర్వహించడం జరిగింది. 
జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల, సుల్తానాబాద్‌, హుజూరాబాద్‌, గోదావరిఖని వంటి ప్రాంతాల్లో 
నాటక సంస్థలు ఏర్పడిన ఒకటి రెండు ప్రదర్శనలతో మూతపడినవి. సాంఘిక నాటికల 
రచనలు జరిగి కేవలం స్కూళ్ళలో, ఊళ్ళలో యజమానులకు మాత్రమే పరిమితం 
అయ్యాయి. జిల్లాను దాటి రాష్ట్ర వ్యాప్తంగా ఏ నాటకం రాకపోవడం దురదృష్టకరం. 
రచనలు ఎక్కువగా ఉపాధ్యాయుల వృత్తిలోవున్న రచయితలు చేతులమీదుగా జరిగాయి. 
ఈ రచనలు కూడా సాఫీగా జరిగాయని చెప్పుకోవాలి. ఎలాంటి పాశ్చాత్య ధోరణులు 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 79 


కనిపించవు. ఈ విధంగా కరీంనగర్‌ జిల్లాలో ఆధునిక నాటక రంగ ఆవిర్భావం జరిగిందని 
చెప్పవచ్చు. 
2.3 కరీంనగర్‌ జిల్లాలో నాటక రంగ సంస్థలు - సమాజాలు 

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు నాటకరంగ ప్రచార ఒరవడిని దృష్టిలో పెట్టుకుని 
కరీంనగర్‌ జిల్లా రచయితలు, నటులు తగు విధంగా స్పందించి బృందాలుగా ఏర్పడి 
తమ నటనాభిలాషను చాటుకున్నారు. ఈ బృందాలలో కూడా పోటీతత్వం ఏర్పడి, అది 
పలు నాటక సమాజాలు రూపుదిద్దుకోవడానికి దోహదపడింది. వాటిలో ముఖ్యమైన 
వాటిని ఇక్కడ వివరించడం జరిగింది. 
2.3.1 లలిత కళా సమితి (కరీంనగర్‌) 

లలిత కళా సమితి శ్రీ మున్ననూరి హన్మంతరావుగారు తన స్నేహితులతో 
కలసి కరీంనగర్‌ పట్టణంలో 1960వ సంవత్సరంలో ప్రారంభించారు. శ్రీమున్ననూరి 
హన్మంతరావుగారు కరీంనగర్‌ పట్టణానికి సమీపంలో గల తిమ్మాపూర్‌ నివాసి. 
హన్మంతరావుగారు తిమ్మాపూర్‌ గ్రామానికి దొర. వీరు హైదరాబాద్‌, గుంటూరు, వైజాగ్‌, 
బొంబాయి వంటి పట్టణాలకు తరచుగా వెళ్ళి వస్తుండేవారు. అక్కడ జరుగుతున్న నాటక 
పోటీలు, నాటక ప్రదర్శనలు చూడడం వీరికి ఇష్టంగా ఉండేది. అక్కడ జరుగుతున్న 
ప్రదర్శనలు ఎంతో శ్రద్ధగా తిలకించేవారు. అందులో తను కూడా పాత్ర ధరిస్తే 
బాగుంటుందని మొదట ఆలోచన వచ్చింది. కాని దొర అనే విషయం గుర్తుకు వచ్చి 
తానే ఒక నాటక సంస్థను ఏర్పాటుచేస్తే తను పాత్రలు ధరించడానికి అనువుగా ఉ 
ంటుందని ఆలోచించారు. హైదరాబాద్‌లో పలు సంస్థలను కలసి నాటకరంగం గురించి 
పూర్తిగా తెలుసుకొన్నారు. ఆ తర్వాత కరీంనగర్‌ పట్టణంలో తన మిత్రులతో కలసి 
“లలిత కళా సమితి” అనే పేరుతో నాటక సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు అయ్యే 
ఖర్చులన్నీ వారే భరించేవారు. కరీంనగర్‌ జిల్లా ఆధునిక నాటకరంగానికి ఈయనే 
ఆధ్యుడని చెప్పుకోవచ్చు. 

శ్రీ మున్ననూరి హన్మంతరావుగారి 'పునర్దన్మ అనే నాటకం తీసుకుని తనకు 
తెలిసిన, చూసిన విధంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తన సొంత గ్రామం తిమ్మాపూర్‌లోని 
ఇంటి ముందు గడిలో ప్రదర్శనలు జరిపారు. తన మిత్రులు శ్రీ నాంపల్లి మధుబాబుగారు, 
శ్రీ పి.ప్రభాకరరావుగారు, శ్రీ రంగాచారిగారు, శ్రీ కూతురి రామిరెడ్డిగారు, శ్రీ పొల్లసాని 
వేణుగోపాల్‌గారు, శ్రీ పార్థసారథి గారు ఈ ప్రదర్శనలో పాత్రలు ధరించారు. వీరికి 
కూడా నాటక పరంగా ఎవరూ శిక్షణ ఇవ్వలేదు. వీరు తెలిసిన విధంగా మరియు దర్శకుడు 
హన్మంతరావుగారు చెప్పిన విధంగా నటించారు. స్టేజి విషయానికొస్తే హనుమంతరావుగారి 
ఇంటిలో గల పెద్ద బల్లలను సమాన పరిచి, దానికి మూడువైపులా పరదాలు కట్టినారు. 
80 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


లైటింగ్‌ నిమిత్తం 200 ఓల్టేజి బల్బులను స్టేజి ముందర నాలుగు ఉంచేవారు. స్టేజిపైన 
5 బల్బులను అమర్చవారు. మైకులు ఉపయోగించేవారు. వీరు రిహార్సల్‌ కోసం మున్ననూరి 
వారి ఇంటిలోనే ఉండేవారు. ఈ ప్రదర్శనకు ఇంకో విశేషం కూడా ఉంది. ఈ ప్రదర్శన 
అనంతరం శ్రీ మున్ననూరి హన్మంతరావుగారు తన ఇంట్లోనే ప్రదర్శన చూడవచ్చిన 
ప్రేక్షకులకు భోజన వసతిని కల్పించారు. ఈ నాటకం చూడటానికి ప్రక్క గ్రామాల 
దొరలు, ప్రజలు ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చేవారు. 

లలితకళా సమితి ప్రదర్శించిన నాటకాలు, నాటికలకు శ్రీ మున్ననూరి 
హన్మంతరావుగారే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సమితివారు కేవలం 
వినోదాత్మకంగానే ప్రదర్శనలు జరిపారు. అదేగాక నాటక పోటీలలో కూడా పాల్గొన్నారు. 
ఈ పోటీలను కూడా కరీంనగర్‌లో కొత్తగా లలిత కళా సమితి వెలిసింది అని చెప్పడానికి 
ప్రదర్శనలు చేపట్టేవారు. పోటీలకు వెళ్ళడానికి కూడా శ్రీ మున్ననూరి హన్మంతరావుగారే 
అన్ని ఖర్చులు భరించేవారు. అక్కడ పాత్రధారుల ఖర్చు కూడా భరించేవారు. లలిత కళా 
సమితి వారు నూతన విధానాన్ని ఉపయోగించారు. వీరు ప్రదర్శించిన ప్రతి చోట స్టేజి 
నిర్మించడం, ప్రేక్షకుల కోసం కుర్చీలను కరీంనగర్‌ పట్టణం నుంచి తీసుకువెళ్ళడం, 
రిహార్సల్స్‌ కోసం ఒక స్థలం ఎంచుకోవడం, మేకప్‌ కోసం ఒక ఇంట్లోకి వెళ్ళడం 
కొంత కష్టంగా అనిపించినా శ్రీ మున్ననూరి హన్మంతరావుగారు కరీంనగర్‌లో ప్రదర్శనలు 
చేపట్టాలనే నిశ్చయించారు. కరీంనగర్‌ పట్టణవాసులకు ఈ సంస్థ ప్రదర్శనలు 
చూపించాలన్న ఆకాంక్షతో కరీంనగర్‌ పట్టణంలో గల 3 సినిమా థియేటర్లను అద్దెకు 
తీసుకున్నారు. ఒక్కొక్క ప్రాంతం వారికి దగ్గరగా వెళ్ళాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క థియేటర్ని 
ఒక్కసారి బుక్‌చేసుకున్నారు. ఇలా వీరి నాటక ప్రదర్శనలు దాదాపు 30 వరకూ జరిగాయి. 
ఈ సినిమా థియేటర్లలో (ప్రేక్షకులకు ఏ టిక్కెట్‌ లేకుండానే ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలకు 
అయ్యే ఖర్చు హన్మంతరావుగారే భరించేవారు. ఈ సినిమా థియేటర్‌లో వీరు ప్రదర్శించిన 
నాటకాలు, నాటికలు రంగూన్‌ రౌడి, పునర్జన్మ ఆకురాలిన వసంతం, కీర్తిశేషులు, 
ఆత్మాహుతి. కరీంనగర్‌ పట్టణంలో సినిమా థియేటర్లలో నాటక ప్రదర్శనలు సంచలనం 
సృష్టించాయి. పత్రికలు కూడా కరీంనగర్‌ జిల్లాలో నాటకరంగం అతి తొందరలో అభివృద్ధి 
చెందుతుందని ఈ నూతన విధానాన్ని ఎంతో పొగిడాయి. 

నెల్లూరు జిల్లాలో జరిగే 'నెల్లూరి నెష్టాకళా పరిషత్‌ వారి నాటక, నాటిక 
పోటీలలో లలిత కళా సమితి వారు 1966 సంవత్సరంలో పాల్గొన్నారు. ఈ పోటీలలో 
సమితివారు “ఆకురాలిన వసంతం” అనే నాటికను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ఉ 
త్తమ సహాయ నటుడిగా శ్రీ పార్ధసారథి గారికి బహుమతి లభించింది. అంతేకాక ఉత్తర 
తెలంగాణా జిల్లా నుంచి వచ్చి నెల్లూరులో ప్రదర్శించి నందుకు 'నెల్లూరి నెష్టా కళాపరిషత్‌ 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | ర శే 


వారు ప్రోత్సాహం పరిచేందుకు వీరికి స్పెషల్‌ జ్యూరీ అవార్డును ఇచ్చారు. అయితే 
నెల్లూరు వెళ్ళడానికి, కళాకారులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా, నెల్లూరులో ఉ 
న్న మంచి లాడ్జిలలో సదుపాయాలు కల్పించారు శ్రీ హనుమంతరావుగారు. వీరే దర్శకత్వ 
బాధ్యతలు నిర్వహించారు. పోటీల్లో జరుగుతున్న నాటకాలు, నాటికలను చూసి ఈ 
నాటక ప్రదర్శనల్లో చిన్న చిన్న మార్పులు చేస్తూ రిహార్సల్స్‌ చేయించారు. పాశ్చాత్య 
నాటక రంగం భావాలు, ఇజాలు తెలుగు నాటక రంగంలోకి చొచ్చుకొని వచ్చినా కరీంనగర్‌ 
జిల్లాలో ఈ నీడలు పడకపోవడం దురదృష్టకరం. కోస్తా జిల్లాకి వెళ్ళి నాటక పోటీలలో 
పాల్గొన్న మొదటి సంస్థ ఇదేనని చెప్పవచ్చు. 'నెల్లూరి నెష్టా కళా పరిషత్‌ వారు నాటక 
కళారంగానికి చేస్తున్న సేవలకు గాను శ్రీ హన్మంతరావుగారిని ప్రత్యేకంగా సన్మానించారు. 

లలిత కళా సమితివారు తర్వాత దశలో నిజామాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ 
జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో నాటికలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనల కోసం స్తీ పాత్రకి 
తెనాలి నుంచి స్తీ కళాకారుల్ని తెప్పించుకున్నారు. స్తీ పాత్ర ఉండడం చేత వీరి ప్రదర్శనకి 
బహు ప్రచారం జరిగి చాలా మంది ప్రేక్షకులు వచ్చేవారు. లలిత కళాసమితి ఇన్ని 
ప్రదర్శనలు ఇచ్చినా కేవలం ఒక దశాబ్దం కాలం మాత్రమే నిలిచివున్నది. 1960 నుంచి 
1970 వరకు విజయవంతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సంస్థలో గల కళాకారుల 
మధ్య కొన్ని వాగ్వివాదాలు ఏర్పడి ఈ సంస్థని రెండుగా చీలిపోయింది. అయితే లలిత 
కళాసమితిని వదలి శ్రీ మున్ననూరి హన్మంతరావుగారు 'రతన్‌ధార్‌ ఫెడరేషన్‌ అనే 
సంస్థను స్థాపించారు. ఇంకా మిగతా కళాకారులు కలసి కొన్ని రోజులు వరకు నడిపారు. 
కాని వీరికి సరైన అవగాహన లేక తొందరగానే మూతపడింది. ఏది ఏమైనా ఈ సంస్థ 
ద్వారా కరీంనగర్‌ జిల్లాలో సాంఘిక నాటక రంగానికి తలుపులు తెరుచుకున్నాయని 
చెప్పవచ్చు. శ్రీ మున్ననూరి హనుమంతరావుగారుచేసిన కళాసేవ అబినందనీయం. సొంత 
ఖర్చులతో సంస్థను పోషించి, నాటకరంగానికి సేవ చేసిన నిజమైన కళాకారుడిగా శ్రీ 
మున్ననూరి వారి పేరు చెప్పవచ్చు. పై వివరాలను శ్రీ, కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారితో ప్రత్యేకంగా 
ఇంటర్వ్యూ చేసి సేకరించడం జరిగింది. 
2.3.2 రతన్‌ ధార్‌ ఫెడరేషన్‌ 

రతన్‌ ధార్‌ ఫెడరేషన్‌ అనే సంస్థను శ్రీ మున్ననూరి హన్మంతరావు గారు 
లలితకళా సమితి నుంచి 1970వ సంవత్సరంలో విడిపోయాక స్థాపించారు. ఇందులో 
నటులుగా తన స్నేహితులు, బంధువుల (దొరలుతో ప్రారంభించారు. ఇందులో 
కళాకారులందరూ దొరలు ఉండటం చేతనే ఈ సంస్థకు 'రతన్‌ ధార్‌ ఫెడరేషన్‌” అని 
నామకరణం చేసినట్లు శ్రీ మల్లారెడ్డి చెప్పారు. రతన్‌ ధార్‌ ఫెడరేషన్‌ సంస్థ నుంచి 
కేవలం వారి వినోదం కోసం తిమ్మాపూరులోని శ్రీ మున్ననూరి హన్మంతరావు గారి 
82 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


ఇంటిముందు గదిలోనే ప్రదర్శనలు జరిపారట. కేవలం తిమ్మాపూర్‌ వాసులకు ఈ 
ప్రదర్శనలు చూసే అవకాశం లభించింది. శ్రీ మున్ననూరి హన్మంతరావుగారు ఈ సంస్థ 
తరపున ఎలాంటి పోటీ ప్రదర్శనలు గాని, వేరే ప్రాంతాలకు వెళ్ళి ప్రదర్శనలు ఇవ్వడం 
లాంటివి గాని చేయలేదు. వారి ఇంట్లోనే ఏదైనా పండుగలకు, కార్యక్రమాలకు మాత్రమే 
ప్రదర్శనలు జరిపారు. ఈ సంస్థ వారు ప్రదర్శించినవి కూడా కీర్తిశేషుల, ఆకురాలిన 
వసంతం, పునర్జన్మ, రంగూన్‌ రౌడి, జగత్‌కిలాడీలు లాంటి సాంఘిక నాటక, నాటికలు 
మాత్రమే ప్రదర్శించారు. 

రతన్‌ ఫెడరేషన్‌ సంస్థలో శ్రీ మున్ననూరి హన్మంతరావుగారితో పాటు ముగ్గురు 
కళాకారులు కలిసి పనిచేశారు. వారిలో కీ॥శే॥। నర్సింగ్‌ రావుగారు పట్వారిగా పనిచేశారు. 
ఆ ఊరిలో వీరే దొరగా ఉన్నారు. ఆ తర్వాత వీరు రెవెన్యూ డిపార్టుమెంటులో గవర్నమెంటు 
ఉద్యోగం చేశారు. వీరు గ్రామ పట్వారీగా ఉంటూ మున్ననూరితో కలిసి నాటక ప్రదర్శనలు 
జరిపారు. శ్రీ రాజేశ్వరరావుగారు గ్రామ పట్వారీగా పనిచేశారు. ప్రస్తుతం అగ్రికల్చర్‌ 
డిపార్టుమెంటులో గవర్నమెంట్‌ ఉద్యోగం చేస్తున్నారు. వీరు కూడా మున్ననూరి 
హన్మంతరావుగారితో కలసి పలు ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీ జయరామారావుగారు 
జమ్మికుంట నివాసి. గ్రామ పట్వారీగా పని చేస్తూ పలు నాటకాలలో పాత్రలు పోషించారు. 
ఆ తర్వాత జడ్‌పిటిసిగా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావుగారు 
గామాధికారుల వ్యవస్థను రద్దుచేయడం జరిగింది. ఈ విధంగా ఇందులో ఉన్న దొరలు 
విడిపోయారు. ఈ కారణంగా 1982 సంవత్సరంలో రతన్‌ధార్‌ ఫెడరేషన్‌ను ఆపివేయడం 
జరిగింది. వీరు వారి కోసం ప్రదర్శనలు జరుపుకున్నా ఆ గ్రామ వాసులేకాక పక్క 
గ్రామాల వారు వచ్చి తిలకించారు. శ్రీ మున్ననూరి హన్మంతరావు గారి పక్షవాతం 
వ్యాధితో ఈ మధ్యకాలంలో తుదిశ్వాస విడిచారు. పై వివరాలను మల్లారెడ్డిగారితో 
ఇంటర్వ్యూ చేసి సేకరించడం జరిగింది. 
2.3.3 శారదా కళానికేతన్‌ (కరీంనగర్‌) 

శారదా కళానికేతన్‌ నాటక సంస్థను శ్రీ వాసుదేవరావుగారు 1972 
సంవత్సరంలో తన మిత్రులతో కలిసి కరీంనగర్‌ పట్టణంలో ప్రారంభించారు. ప్రస్తుతం 
శ్రీ వాసుదేవరావుగారు హైదరాబాదులో అద్వకేటుగా పనిచేస్తున్నారు. వీరు కూడా లలితకళా 
సమితిని ఆదర్శంగా తీసుకుని దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్వహణ కూడా చేపట్టారు. 
శారదా కళానికేతన్‌ సంస్థ స్థాపించబడిన 1972 సంవత్సరంలోనే శ్రీ యండమూరి 
వీరేంద్రనాథ్‌ గారి 'కుక్క' అనే నాటికను తొలి నాటికగా తీసుకుని కరీంనగర్‌ పట్టణంలో 
ప్రదర్శించారు. ఈ నాటికకు శ్రీ వాసుదేవరావుగారు దర్శకత్వం వహించారు. ఈ నాటక 
ప్రదర్శనకు కరీంనగర్‌ పట్టణంలోని ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 83 


రెండో నాటిక ప్రదర్శన నిమిత్తము వీరు “గుండెలు మార్చబడును' అను నాటిక 
ప్రదర్శించారు. ఈ ప్రదర్శన కూడా కరీంనగర్‌లోనే ప్రదర్శించారు. ఆ తర్వాత కొన్ని 
హాస్య నాటికలు తీసుకుని ప్రదర్శించారు. వీరు ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. వారికి 
తెలిసిన రీతిలో ప్రదర్శించారు. శ్రీ వాసుదేవరావుగారు ఉన్న రోజులలో ప్రదర్శనలు 
జరిగాయి. వీరు హైదరాబాద్‌ వెళ్ళిన తర్వాత ఈ సంస్థ కూడా మూతపడింది. 
శారదా కళానికేతన్‌ సంస్థ వారు కరీంనగర్‌ ప్రాంతంలో ప్రదర్శించడం పరిమితం కాకుండా 
నాటక పోటీలలో, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా నాటక ప్రదర్శనలలో పాల్గొనడం 
జరిగింది. తెలంగాణా స్థాయి నాటక పోటీలు (వరంగల్‌, నిజామాబాద్‌) జిల్లా స్థాయి 
నాటక పోటీలు (కరీంనగర్‌, జగిత్యాల, మెట్‌పల్లి) మూడు తెలంగాణా జిల్లాల స్థాయి 
నాటక పోటీలు (కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌) లాంటి పరిషత్తులలో పాల్గొనడం 
జరిగింది. అంతేకాకుండా వరంగల్‌, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో కూడా పాల్గొనడం 
జరిగింది”.* పై విషయాలన్ని శ్రీ వాసుదేవరావుగారితో ఇంటర్వ్యూ చేసి సేకరించడం 
జరిగింది. 
2.3.4 నటరాజ్‌ కళానికేతన్‌ 

నటరాజ్‌ కళానికేతన్‌ పి. రాజేంద్ర ప్రసాద్‌ గారి ఆధ్వర్యంలో 1976వ 
సంవత్సరంలో కరీంనగర్‌ పట్టణంలో స్థాపించబడింది. శ్రీ పి.రాజేంద్ర ప్రసాద్‌ గారు 
ప్రస్తుతం ఫిషర్‌ ఇష్యూ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీ పి. రాజేంద్ర 
ప్రసాద్‌తోపాటు శ్రీ గుండా మల్లయ్య, శ్రీ వీరయ్య, శ్రీ శ్రీనివాస్‌, శ్రీ నరహరి, శ్రీ రాజు 
వంటి వారు ఈ సంస్థలో ప్రముఖ కళాకారులు. అయితే శ్రీ పి. రాజేంద్ర ప్రసాద్‌ గారు 
ఈ సంస్థ యొక్క నిర్వహణ బాధ్యతలు చేపట్టినారు. నటరాజ్‌ కళానికేతన్‌ స్థాపించిన 
1976వ సంవత్సరంలోనే 'మనుషులొస్తున్నారు జాగ్రత్త అను నాటికను కరీంనగర్‌ 
పట్టణంలో ప్రదర్శించారు. ఈ నాటికకు శ్రీ గుండా మల్లయ్య దర్శకత్వ బాధ్యతలు 
చేపట్టినారు. ఇదే వీరి సంస్థ తరపున మొట్టమొదటి నాటిక. తర్వాత 1978వ సంవత్సరంలో 
శ్రీ గుండా మల్లయ్య దర్శకత్వంలో వలయం, కుందేటి కొమ్ము, యవ్వనిచే జనించు 
అను నాటికలు కరీంనగర్‌ పట్టణంలో వివిధ కార్యక్రమాలలో ప్రదర్శనలు జరిపారు. 
రాజేంద్ర ప్రసాద్‌, మల్లయ్య, కృష్ణస్వామి, వీరయ్య, నరహరి గార్లు వివిధ పాత్రలలో 
నటించారు. ఉద్యోగరీత్యా శ్రీ డి.ఎస్‌.ఎన్‌. మూర్తి గారు కరీంనగర్‌లో ఉంటూ 'దారి 
తప్పిన ఆకలి” అనే నాటికను 1977వ సంవత్సరంలో కరీంనగర్‌ పట్టణంలోని కళాభారతి 
ఆడిటోరియంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రదర్శన కరీంనగర్‌లో పెద్దల అందరి 
ప్రశంసలు అందుకుంది. ఈ నాటిక ప్రదర్శనలో శ్రీ డి.ఎస్‌.ఎన్‌. మూర్తిగారు కొన్ని 
ప్రయోగాలు జరిపారు. ఈ ప్రదర్శననే కరీంనగర్‌ జిల్లాలో నాటకరంగంలో ప్రయోగాత్మక 
84 |! కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


నాటిక ప్రదర్శన అని చెప్పవచ్చు. ఇందులో పాత్రలు కదలిక, వేషధారణ, మూమెంట్స్‌, 
బ్యాక్‌ స్టేజివర్క్‌ మ్యూజిక్‌, లైటింగ్‌ ఎఫెక్ట్స్‌, అంకాల విభజన ఒక పరిమిత రీతుల్లో 
ప్రదర్శన అంటే ఈ విధంగా జరపాలి అనే విధంగా మలిచారు. 
వీరు కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాలలో విరివిగా ప్రదర్శనలు ఇచ్చిన 
1979వ సంవత్సరం వరకు తెరపడింది. మళ్లీ 12 సంవత్సరాల తరువాత ఆల్‌ 
గవర్నమెంట్‌ సెక్రటేరియట్‌ వారు నిర్వహించి స్టేట్‌ లెవల్‌ ఎంప్లాయిస్‌ పోటీల్లో పాల్గొనడం 
జరిగింది. ఈ నాటక పోటీలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగాయి. 
ఈ నాటక పోటీలలో దారితప్పిన ఆకలి” నాటికను ప్రదర్శించారు. ఈ పోటీలు 1992వ 
సంవత్సరంలో నిర్వహించారు. నటరాజ్‌ కళానికేతన్‌ వారికి ఈ పోటీలలో బెస్ట్‌ ప్రొడక్షన్‌ 
ప్రైజ్‌ వచ్చింది. ఈ నాటికకు శ్రీ పి. రాజేంద్ర ప్రసాద్‌ గారు దర్శకులు. అలాగే ఈ 
పోటీలకన్నా ముందు 1991వ సంవత్సరంలో సంగారెడ్డిలో జరిపిన రాష్ట్ర స్థాయి నాటక 
పోటీలలో పాల్గొని రాయి” నాటికను ప్రదర్శించారు. ఈ నాటికకు శ్రీ పి. రాజేంద్ర 
ప్రసాద్‌ గారు దర్శకత్వం వహించారు. ఈ పోటీలలో వీరికి “బెస్ట్‌ ప్రొడక్షన్‌ బహుమతి 
వచ్చింది. 1992వ సంవత్సరం తర్వాత 2003 వరకు అంటే పదకొండు సంవత్సరాలు 
మళ్లీ తెరపడింది. 2003 సంవత్సరంలో నంది నాటకోత్సవ్‌ రాష్ట్ర స్థాయి నాటక పోటీలలో 
పాల్గొన్నారు. ఇందులో ఈ సంస్థ తరపున 'సన్మతి” అనే నాటికను ప్రదర్శించారు.” ఈ 
నాటికకకు రాజేంద్ర ప్రసాద్‌ గారు దర్శకత్వం వహించారు. పై వివరాలన్నీ శ్రీ పి. 
రాజేంద్ర ప్రసాద్‌ గారితో ప్రత్యక్షంగా కరీంనగర్‌లో ఇంటర్వ్యూ చేసి సేకరించడం జరిగింది. 
2.3.5 నవోదయ కల్పరల్‌ అసోసియేషన్‌ (తిమ్మాపూర్‌) 
నవోదయ కల్చరల్‌ అసోసియేషన్‌ సంస్థను కరీంనగర్‌ సమీపంలోగల 
తిమ్మాపూర్‌ నివాసి శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారు 1976లో స్థాపించారు. మల్లారెడ్డిగారు 
చిన్నప్పటి నుంచి పాఠశాలలో చిన్న చిన్న నాటికలు తీసుకుని వారి మిత్రులతో కలిసి 
ప్రదర్శించేవారు. తిమ్మాపూర్‌ నివాసి, లలితకళా సమితి స్థాపకులు శ్రీ మున్ననూరి 
హన్మంతరావుగారు ప్రోత్సహించారు. తర్వాత నవోదయ కల్చరల్‌ అసోసియేషన్‌ ఏర్పరిచే 
స్థాయికి ఎదిగానని మల్లారెడ్డిగారు తెలిపారు. వీరు 1976వ సంవత్సరంలో ఈ నవోదయ 
కల్చరల్‌ అసోసియేషన్‌ని ప్రారంభించడానికి అప్పటి కలెక్టర్‌గా ఉన్న శ్రీ జిపి రావుగారిని 
ఆహ్వానించారు. వారి చేతుల మీదుగా ఈ సంస్థను ప్రారంభించారు. ప్రారంభించిన 
రోజే చెన్న మాధవన్‌ భాస్మర్‌ రాజుగారు రచించిన “ధనమేరా అన్నింటికి మూలం” అనే 
నాటికను తీసుకొని శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారు దర్శకత్వం వహించి, కలెక్టర్‌ శ్రీ జి.వి. 
రావుగారు, శ్రీ ఎడ్ల రాజారెడ్డిగారు (తిమ్మాపూర్‌ సర్పంచ్‌), శ్రీ మున్ననూరి 
హన్మంతరావుగారు (దొర) వంటి పెద్దల సమక్షంలో ప్రదర్శించారు. శ్రీ ఎండ్ల రాజరెడ్డిగారు 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | రవ 


వచ్చిన పెద్దలందరికి, ప్రేక్షకులకు కలిసి భోజన సదుపాయాలను ఏర్పాటుచేశారు. శ్రీ 
కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారితోపాటు ఇందులో కళాకారులుగా పనిచేసిన వారందరూ ఇరిగేషన్‌ 
డిపార్టుమెంటు కరీంనగర్‌, అగ్రికల్చరల్‌ డిపార్టుమెంటు కరీనంగర్‌ వారే పనిచేసినారు. 
1977వ సంవత్సరంలో శ్రీ ఎం. రాజేశ్వర్‌ గారి దర్శకత్వంలో “అల్లూరి సీతారామరాజు” 
అనే నాటికను కరీంనగర్‌ జిల్లా బెజ్జంకిలో జరిగిన జిల్లా స్థాయిలోని నాటక పోటీలలో 
ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు 'బెస్ట్‌ ప్రొడక్షన్‌ బహుమతి వచ్చింది. 1978వ 
సంవత్సరంలో కరీంనగర్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో జిల్లా స్థాయి నాటక పోటీలు 
నిర్వహించడం జరిగింది. కోరుట్ల, బెజ్జంకి, హుజూరాబాద్‌, గోదావరిఖని, ప్రాంతాలలో 
ఈ నాటక పోటీలు నిర్వహించడం జరిగింది. నవోదయ కల్చరల్‌ అసోసియేషన్‌ సంస్థ 
నుంచి వీరు ప్రతి ప్రాంతంలోని, జిల్లా స్థాయి నాటక పోటీలలో పాల్గొని శ్రీ కీర్తిరెడ్డి 
మల్లారెడ్డిగారు దర్శకత్వం వహించిన “దారితప్పిన ఆకలి” అనే నాటికను ప్రదర్శించారు. 
అయితే హైకా- హుజూరాబాద్‌లో జరిగిన జిల్లా స్థాయి నాటక పోటీలలో 'బెస్ట్‌ క్యారెక్టర్‌'గా 
శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారికి బహుమతి వచ్చింది. 

కరీంనగర్‌ జిల్లా బెజ్జంకిలో జరిగిన జిల్లా స్థాయి నాటక పోటీలలో ఒక పద్ధతి 
ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి ప్రకారం ఏ నాటక సంస్థ అయినా సరే వారు మూడు 
సంవత్సరాలు వరుసగా పాల్గొని మూడు నాటకాలు గాని నాటికలుగాని ప్రదర్శించాలి. 
వరుసగా ఉత్తమ బహుమతులు ఎవరికి వస్తాయో వారికి బహుమతి ఇచ్చేవారు. దీనినే 
“రోలింగ్‌ సిస్టమ్‌” అని పేరు పెట్టారు. బెజ్జంకి వారు ప్రవేశపెట్టిన 'రోలింగ్‌ సిస్టమ్‌లో 
నవోదయ కల్చరల్‌ అసోసియేషన్‌ తరపున మూడు సంవత్సరాలు వరుసగా వెళ్ళి (1977, 
1978, 1979) “అల్లూరి సీతారామరాజు), “దారితప్పిన ఆకలి, “మాయ” అనే నాటికలను 
ప్రదర్శించి 'బెస్ట్‌ ప్రొడక్షన్‌ బహుమతి గెలుచుకుంది. 1979-80 మధ్య కాలంలో శ్రీ 
కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారి దర్శకత్వంలో “మాయ అనే నాటికను తిమ్మాపూర్‌లో ప్రదర్శించారు. 
ఈ నాటికను శ్రీ మున్ననూరి హన్మంతరావుగారు ఇంటి ముందుగల ఖాలీ స్థలం (గడిలో 
ప్రదర్శన ఇచ్చారు. నవోదయ కల్చరల్‌ అసోసియేషన్‌ వారు తిమ్మాపూర్‌లో ప్రదర్శించే 
ప్రతి నాటిక శ్రీ మున్ననూరి హన్మంతరావుగారి ఇంటిముందు గడిలో స్టేజి నిర్మించి 
ప్రదర్శించేవారు. 

నవోదయ కల్చరల్‌ అసోసియేషన్‌ వారు నాటకలు ప్రదర్శించడమేగాక జిల్లా 
స్థాయి నాటక పోటీలను నిర్వహించారు. 1980వ సంవత్సరంలో ఈ పోటీలను 
నిర్వహించారు. ఈ జిల్లా స్థాయి నాటక పోటీలు నిర్వహణ మొత్తం శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారు 
నిర్వహించారు. ఈ పోటీలు కేవలం గ్రామీణ ప్రాంతానికి చెందిన వారే పాల్గొనాలని 
నిబంధన ప్రవేశపెట్టారు. దాంతోపాటు బెజ్జంకివారు ప్రవేశపెట్టిన “రోలింగ్‌ సిస్టమ్‌'ని 
86 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


కూడా వీరు ప్రవేశపెట్టారు. కాని వీరు ఒక సంవత్సరము మాత్రమే పోటీలు నిర్వహించారు. 
కాబట్టి ఎవ్వరికీ బహుమతులు ఇవ్వలేదు. ఈ పోటీలలో పాల్గొన్న గ్రామీణ ప్రాంతాలు 
తిమ్మాపూర్‌, బెజ్జంకి, గోధూర్‌, హుస్నాబాద్‌. 1978వ సంవత్సరంలో నేతాజి యువజన 
మండలి వారు తోటపల్లి గ్రామంలో జిల్లా స్థాయి నాటక పోటీలను నిర్వహించారు. 
ఇందులో నవోదయ కల్చరల్‌ అసోసియేషన్‌ తరపున శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారి దర్శకత్వంలో 
“దారితప్పిన ఆకలి” అనే నాటికను ప్రదర్శించారు. నవోదయ కల్చరల్‌ అసోసియేషన్‌ 
వారు హైదరాబాద్‌లోని రేడియో ప్రసార కేంద్రంలో కూడా పాల్గొన్నారు. 1978వ 
సంవత్సరంలో మళ్లీ రేడియో స్టేషన్‌లో డాక్టర్‌ మలయశ్రీగారు రచించిన “శాంతి పథము” 
నాటకంను కొంచెం తగ్గించి, శ్రవ్య నాటికగా బుద్ధ జయంతి నాడు ప్రదర్శించారు. 
మల్లారెడ్డిగారు హైదరాబాద్‌ వచ్చిన తర్వాత నవోదయ కల్చరల్‌ అసోసియేషన్‌ మూత 
పడింది. పై వివరాలన్నీ శ్రీ మల్లారెడ్డిగారిని హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ చేసి 
సేకరించబడింది. * 
2.3.6 శ్రీ వెంకటేశ్వర కళాసమితి 
శ్రీ వెంకటేశ్వర కళాసమితిని కరీంనగర్‌ పట్టణంలోని లోయరు మానేరు డ్యాం 
కాలనీ (ఎల్‌. ఎం. డి) ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌ ఎంప్లాయీస్‌ వారు 1970వ సంవత్సరంలో 
స్థాపించారు. శ్రీ సింగాచారి గారి (డిప్యూటీ మేనేజర్‌) ఆధ్వర్యంలో ఈ సంస్థ నడిచేది. 
వీరితోపాటు కలిసి పనిచేసిన కళాకారులు శ్రీ సోమేశ్వరరావు, నగ్ఫూరి గోపన్న, శ్రీ 
మేడారం రాజేశం, శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డి, శ్రీ ఎన్‌. నాగయ్య (డివొజి) వంటి ప్రముఖులు 
కలరు. శ్రీ వెంకటేశ్వర కళాసమితి స్థాపించిన 1970వ సంవత్సరంలో “ఆడది” అనే 
నాటికను కరీంనగర్‌ పట్టణంలోని కళాభారతిలో ప్రదర్శించారు. తర్వాత ఇదే నాటిక 
1977వ సంవత్సరంలో ఎల్‌.ఎం.డి కాలనీలో ప్రదర్శించారు. ఈ నాటికకు నగ్ఫూరి 
గోపన్నగారు దర్శకత్వం వహించారు. దర్శకత్వ బాధ్యతలు ఎక్కువగా నగ్నూరి గోపన్నం, 
శ్రీ ఎస్‌.నాగయ్య మరియు శ్రీ సింగరాచారిగార్లు వహించారు. శ్రీ వెంకటేశ్వర కళాసమితి 
వారు ఇప్పటి వరకు 50కు పైగా సాంఘిక నాటకాలు, నాటికలు ప్రదర్శించారు. ఇతర 
ప్రాంతాలలో ప్రదర్శించిన ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌ తరపున ప్రదర్శించారు. (ప్రతి 
సంవత్సరం ఆగస్టు 15న, జనవరి 26వ తేదీలలో ఒక కొత్త నాటిక ప్రదర్శించేవారు. 
ఇలా ప్రదర్శించడం వలన ఇరిగేషన్‌ డిపార్టుమెంటు నుంచి ఎక్కువ ప్రోత్సాహం లభించేది. 
ఇరిగేషన్‌ డిపార్టుమెంటు వారి ప్రోత్సాహంతో శ్రీ వెంకటేశ్వర కళాసమితి వారు 
శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఎల్‌. ఎం.డి. కాలనీలో జరిపేవారు. ఈ బ్రహ్మోత్సవాల 
సందర్భంగా కరీంనగర్‌ జిల్లాలో గల జానపద కళారూపాలతో ఎల్‌.ఎం.డి కాలనీలో 
ప్రదర్శనలు జరిపించేవారు. అక్కడికి వచ్చిన జానపద కళాకారులకు తగిన సదుపాయాలు 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | ౯ 


కల్పించి, వారికి తగిన పారితోషికం ఇచ్చేవారు. ఈ జానపద కళాకారులతో బ్రహ్మోత్సవాలు 
పండగగా ప్రతి సంవత్సరం జరుగుతాయి. వీరు కూడా పౌరాణిక, చారిత్రిక, సాంఘిక 
నాటకాలు కూడా ప్రదర్శించేవారు. శ్రీ వెంకటేశ్వర కళాసమితి వారు నాటక పోటీలలో 
పాల్గొన్నారు. అది ఎల్‌.ఎం.డి ఇరిగేషన్‌ డిపార్దుమెంటుకు సంబంధించిన చింతకుంట, 
హుజూరాబాద్‌ ప్రాంతాలలో మాత్రం వారి వారికి మధ్యన పోటీలు పెట్టి నిర్వహించింది. 
ఈ నాటక పోటీలు పేరు 'జలతరంగిణి అనే పేరుతో నిర్వహిస్తుంది. ఇందులో వీరు 
కూడా ప్రదర్శన ఇచ్చారు. శ్రీ శ్రీ వెంకటేశ్వర కళాసమితి వారు ఎల్‌.ఎం.డి కాలనీలో 
ప్రదర్శించిన కొన్ని నాటికల వివరాలు: 


1. గుండెలు మార్చబడును 12. నాశీకరణం 

2. దేవుడా నీకు దిక్కెవరు 138: పుటుక్కు జర జర డుబుక్కు మే 
8. అన్నపూర్ణమ్మ ఇంట్లో ఆకలి చావులు 14. గొయ్యి 

4. ప్రేమ జ్యోతి 15. కుక్క 

5. కులం 16. రుద్రవీణ 

6. మహిళ మటాస్‌లోషన్‌ 17. రాయి 

7. ఇదిగో ప్రశ్న? అదిగో జవాబు 168. కుందేటి కొమ్ము 

ర. ఆ ఉదయం ఎప్పుడో 19. ఆడది 

9. యవ్వనిచే జనించు 20. మనసు-మనిషి 

10. మనుషులొస్తున్నారు జాగ్రత్త 21. ఊరుమ్మడి బ్రతుకులు 
11 ఫర్‌ సెల్‌ 


పై వివరాలన్నీ శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారు మరియు శ్రీ సింగాచారిగారితో 
ఇంటర్వ్యూచేసి సేకరించడం జరిగింది. * 
2.3.7 శాతవాహన కళా స్రవంతి 

శాతవాహన కళా స్రవంతిని శ్రీ సిద్ధ్దార్థగారు కరీంనగర్‌ పట్టణంలో 1984వ 
సంవత్సరంలో ప్రారంభించారు. శ్రీ సిద్ధార్థగారు కరీంనగర్‌ జిల్లాలోని నలుమూలలో ఉ 
న్న సీనియర్‌ కళాకారులను ఈ సంస్థలో చేర్చారు. శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డి, శ్రీ సౌడాల 
ప్రభాకర్‌, శ్రీ ఎం. రాజు, శ్రీ కొమిరివెల్లి లక్ష్మినారాయణ, శ్రీ జితేంద్రరావు, శ్రీ కృష్ణస్వామి, 
శ్రీ రాజ మౌళి, శ్రీ వై.ఎస్‌. శర్మ వంటి ప్రముఖులు ఈ నాటక సంస్థలో నిలిచారు. 
శాతవాహన కళా స్రవంతి వారు స్థాపించిన 1984వ సంవత్సరంలో శ్రీ ఆది విష్ణుగారు 
రచించిన “సిద్దార్థ అనే నాటకాన్ని కరీంనగర్‌ పట్టణంలోని కళాభారతిలో ప్రదర్శన 
జరిపి, ప్రముఖుల మెప్పులను పొందారు. ఈ నాటకానికి శ్రీ సిద్ధార్థగారు దర్శకత్వం 
మరియు నిర్వహణ బాధ్యతలు నిర్వహించారు. 1985వ సంవత్సరంలో వర్షాలు ఎక్కువగా 
88 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


కురిసి, ఆంధ్రాప్రాంతం మునిగిపోయి, వరద బాధితులు ఎక్కువ అయ్యారు. వారి 
సహాయార్థం డబ్బులు వసూలు చేస్తూ, కరీంనగర్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వీరు 
ప్రదర్శనలు జరిపారు. ఈ సంస్థ తరపున 2,116 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. 
తర్వాత వీరి సహాయార్థం ఆదివిష్ణు రచించిన “సిద్దార్థ నాటకాన్ని ప్రదర్శిస్తూ జిల్లాలో 
చందా రూపంలో దాదాపు రూ. 20,000 వసూలు చేశారు. అందులో 10 వేల రూపాయలు 
అప్పటి కలెక్టర్‌ శ్రీ ఎం. సత్యనారాయణ రావుగారికి అందజేశారు. ఈ నాటికను మెట్‌పల్లి, 
కోరుట్ల, జగిత్యాల, హుజూరాబాద్‌, కరీంనగర్‌, వేములవాడ వంటి పట్టణాలలో ప్రదర్శనలు 
జరిపి, శాతవాహన కళా సంస్థ వారు జిల్లాలో ఎంతో పేరు సంపాదించారు. శాతవాహన 
కళా స్రవంతి వారు 1987వ సంవత్సరంలో కరీంనగర్‌ పట్టణంలోని కళాభారతి 
ఆడిటోరియంలో శ్రీ మల్లయ్యగారి ఆధ్వర్యంలో, సిద్దార్థగారి దర్శకత్వం వహిస్తూ, శ్రీ 
వై.ఎస్‌. గారి పర్యవేక్షణలో 'ఊరుమ్మడి బతుకులు” అనే నాటికను ప్రదర్శించారు. తర్వాత 
కొన్ని నాటక పోటీలలో ఈ నాటికను ప్రదర్శించారు. 1988వ సంవత్సరంలో వరంగల్‌ 
జిల్లాలో జరిగిన తెలంగాణా రాష్ట్ర స్థాయి కళాస్రవంతి వారు 'ఊరుమ్మడి బ్రతుకులు” 
అనే నాటికను ప్రదర్శించి, బెస్ట్‌ సెకండ్‌ ప్రొడక్షన్‌ బహుమతి కైవసం చేసుకున్నారు. 
అలాగే అదే సంవత్సరంలో ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో జరిగిన తెలంగాణా రాష్ట్ర 
స్థాయి నాటక పోటీలలో పాల్గొని, శ్రీ సిద్ధార్థగారు ఈ నాటిక ద్వారా ఉత్తమ నటుడుగా 
బహుమతిని పొందారు. 
1988వ సంవత్సరంలో ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో జరిగిన ‘తెలంగాణా 
రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించారు. ఇందులో కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ 
జిల్లాలోని వివిధ నాటక కళాసంస్థలు పాల్గొన్నాయి. శాతవాహన కళాస్రవంతి వారు 
“ఊరుమ్మడి బతుకులు నాటికను ప్రదర్శించారు. వీరికి ఉత్తమ ప్రదర్శనగా ప్రథమ 
స్థానంలో ఎంపికై బహుమతి లభించింది. ఉత్తమ ప్రదర్శనతో పాటు ఉత్తమ దర్శకులుగా 
శ్రీ సిద్దార్ధగారికి బహుమతి లభించింది. ఉత్తమ విలన్‌గా శ్రీ కీర్తిరెడ్డిగారికి, ఉత్తమ 
కథానాయికగా కుమారి రాధిక గార్లకు బహుమతులు లభించాయి. ఈ విధంగా ఒకే 
నాటికను (ఊరుమ్మడి బతుకులు) వివిధ నాటక పరిషత్తులలో ప్రదర్శించి, ఎన్నో 
బహుమతులు గెల్చ్బుకున్నారు. 1989వ సంవత్సరంలో డిసెంబరు 15న కరీంనగర్‌లోని 
కళాభారతి ఆడిటోరియంలో శాతవాహన కళా స్రవంతి వారు ఫోర్స్‌ అకాడమీ సంస్థ 
వారి సాంస్కృతిక పోటీల ముగింపు ఉత్సవాల సందర్భంగా శ్రీ ఆదివిష్ణుగారు రచించిన 
హాస్యనాటిక “మహిళ మటాస్‌ లోషన్‌'ను ప్రదర్శించారు. ఒకరిపై ఒకరు పెత్తనం 
చెలాయించాలనే అహంభావానికి స్వస్తిచెప్పి, సంసారం నాశనం కాకుండా చూసుకోవాల్సిన 
బాధ్యత భార్యాభర్తలదేనని చాటిచెప్పే సందేశాత్మక నాటిక మహిళ మటాస్‌ లోషన్‌. 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 89 


హాస్యనాటిక ఇతివృత్తాన్ని ప్రదర్శించిన ఆయా పాత్రదారులు శ్రీ పి.ఎస్‌. 
విజయకుమార్‌, శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డి, శ్రీ సిద్దార్ధ, శ్రీ రాజమౌళి, కుమారి రాధికగార్లు 
తమ పాత్రలను చక్కగా రక్తికట్టంచి, ప్రేక్షకలోకాన్ని కడుపుబ్బా నవ్వించిన ఘనత స్రవంతి 
సంస్థ వారికి దక్కుతుంది. శ్రీ సుద్దాల అశోక్‌ తేజగారు రచించిన “నాలుగు దిక్కులు” 
అనే నాటికను స్రవంతి సంస్థవారు మెట్‌పల్లిలో 1992వ సంవత్సరంలో ప్రదర్శించారు. 
1988వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక 
కళాభారతిలో జిల్లా సాంస్కృతిక మండలి, మరియు శాతవాహనా కళా స్రవంతి సంస్థల 
ఆధ్వర్యంలో ప్రముఖ కళాకారులు, స్వాతంత్ర్య యోధులకు సన్మానం జరిపారు. ప్రముఖ 
నాటక రచయిత శ్రీ ఆదివిష్ణుగారిని, ప్లే ఆఫ్‌ రాయల్‌ సొసైటీ, గ్రేట్‌ బ్రిటన్‌ 1987 
ఫొటో గ్రాఫర్‌ అవార్డు గ్రహీత శ్రీ రాజన్‌ బాబుగారిని, స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ 
బోయినపల్లి వెంకటరామరావు, జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత శ్రీ శ్రీరాముల 
సత్యనారాయణగారిని, ప్రముఖ విద్యావేత్త శ్రీ పార్థసారధిగారిని ఘనంగా సన్మానించారు. 
ఈ సందర్భంగా వీరు “ఊరుమ్మడి బతుకులు, కొక్కొరొకో, సిద్దార్థ, అఆ-ఇఈ అక్షర 
వెలుగు, రాయి, హళ్ళికి హళ్ళి, నాలుగు దిక్కులు, మహిళ మటస్‌ లోషన్‌, పుటుక్కు 
జరజర డుబుక్కుమే, తాళి, లిఫ్ట్‌, లాలలీల వంటి నాటికలను ప్రదర్శించారు. ప్రదర్శనలు 
కాక మరో అడుగు ముందుకు వేసి జిల్లా రంగస్థల కళాకారుల నటనా పటిమను 
వీడియోల్లో రికార్డు చేసి, దానికి అయ్యే వేలాది రూపాయలను ఖర్చుపెట్టించి, ప్రయోగాత్మక 
కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అంతేకాక వీడియో ఫిల్మ్‌లు నిర్మించింది. 1983లో 
వలపు సంకెళ్ళు, 1998లో జరుగుతున్న చరిత్ర, 1997లో స్తీ శక్తి లాంటివి నిర్మించారు. 
జిల్లాలోని వివిధ రంగాల ప్రముఖుల సేవలను ప్రోత్సహించాలనే ఆశయంతో సన్మానాలను 
ప్రారంభించింది. ఈ సన్మాన అవార్డులను 1990 నుంచి ప్రారంభించింది. 2000వ 
సంవత్సరం వరకు వరుసగా కొనసాగించి నిలిపివేశారు. (స్రవంతి సంస్థవారు వందలాది 
ప్రదర్శనలు ఇవ్వడమేగాక, వందలాది మంది రాష్ట్ర జిల్లా ప్రముఖులను, అవార్డులతో, 
సత్మారాలతో సన్మానించారు. ఇంత చరిత్రగల శాతవాహన కళా స్రవంతి వారు ప్రస్తుతం 
నాటకరంగంలో తగ్గు ముఖంగానే ఉన్నారు” పై వివరాలన్నీ శ్రీ సిద్ధార్థగారితోను, 
సౌడాల ప్రభాకర్‌గారితోనూ ఇంటర్వ్యూచేసి సేకరించడం జరిగింది. 
2.3.8 చైతన్య కళాభారతి (కరీంనగర్‌) 

చైతన్య కళాభారతిని కరీంనగర్‌ పట్టణంలో శ్రీ శ్రీరాముల సత్యనారాయణగారు 
1985 మే 1వ తేదీన స్థాపించారు. వీరితోపాటు వారి మిత్రులు మంచే రమేష్‌గారు, శ్రీ 
పోస్టాఫీసు రమేష్‌ శ్రీ వడ్నల కిషన్‌గారు, శ్రీ బంగారు రమణగారు, శ్రీ బండారు 
రవీంధర్‌గార్‌, శ్రీ ప్రభాకర్‌, శ్రీ బండారు నటరాజుగారు మరియు శ్రీ నెట్టల 
960 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


రామమూర్తిగారు వంటి ప్రముఖ నటులు ఈ సంస్థలోని వారే. వీరు ప్రదర్శించిన 
ప్రదర్శనలకు శ్రీ నెట్టెల శ్రీరామమూర్తిగారు దర్శకత్వ బాధ్యత వహించారు. ఈ సంస్థ 
ఎక్కువగా నెల్లూరులో జరిగే 'నెల్లూరి కళాపరిషత్‌' వారి నాటక పోటీలలో పాల్గొనేవారు. 
“ఆకలి రాజ్యం), పామరులు’ అనే నాటికలను రాష్ట్ర స్థాయి నాటక పోటీలలో ప్రదర్శించారు. 
ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్‌లతోబాటు “పామరులు” నాటికకు ఉత్తమ రచన 
బహుమతులు గెల్బుకున్నారు. నెప్టాలో పలు ప్రదర్శనలు ఇవ్వడానికి శ్రీ శ్రీరాములు 
సత్యనారాయణగారి కృషి చాలా వరకు కలదు. వీరు కోస్తాలోని ఇతర నాటక సంస్థలతో 
పరిచయాలు పెంచుకొని నాటక ప్రదర్శనలోని కొత్త రీతులను నేర్చుకుని వచ్చి జిల్లాలో 
పలు ప్రదర్శనలు జరిపారు. వరంగల్‌ జిల్లా వర్థన్నపేటలో జరిగే రాష్ట్ర స్థాయి నాటక 
పోటీలలో దాదాపు పది సంవత్సరాలు వరుసగా పాల్గొని పలు ప్రదర్శనలు ఇచ్చారు. 
వర్థన్నపేటలో వీరు ప్రదర్శించిన నాటికలు “టర్నింగ్‌ పాయింట్‌, “రుద్రవీణ, 
“మనుష్యులొస్తున్నారు జాగ్రత్త, 'పిచ్చిప్లీడరు, రాయి, 'ఆకలిరాజ్యం), “పామరులు”, మనసు 
- మనిషి వంటి ప్రదర్శనలు జరిపారు. వర్ధన్నపేట 'నాటక పరిషత్తులు’ నిర్వహించారు. 
ఒక సంవత్సరమే కాకుండా వరుసగా మూడు సంవత్సరాలు నిర్వహించారు. వీరు 
కరీంనగర్‌లోని స్థానిక కళాభారతిలో నటనా జ్యోతి 18వ ప్రదర్శనగా శివమెత్తిన సత్యం” 
అనే నాటకాన్ని శ్రీ మల్లయ్యగారి ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు శ్రీ రాముల 
సత్యనారాయణ గారు దర్శకత్వం వహించారు. చైతన్య కళాభారతి వారు హైదరాబాద్‌లోని 
రవీర్రదభారతిలో, బిహెచ్‌ఇఎల్‌ పరిషత్‌, రైల్వే కళానిలయంలో బహుసార్లు ప్రదర్శనలు 
ఇచ్చారు”ో పై వివరాలు శ్రీ కిషన్‌గారు మరియు శ్రీ ప్రభాకర్‌గారితో ఇంటర్వ్యూ చేసి 
సేకరించడం జరిగింది. 
2.3.9 లలిత కళా సమితి (మెట్‌పల్లి 
లలిత కళా సమితిని 1977వ సంవత్సరం ఆగస్టులో స్థాపించారు. ఈ సమితిని 
శ్రీ ఎల్‌.వి. లక్ష్మణ్‌ రావు అధ్యక్షతన స్థాపించబడింది. లలిత కళా సమితి వారు పౌరాణిక, 
చారిత్రాత్మక, సాంఘిక నాటకాలు ప్రదర్శించారు. ఎన్నో జిల్లా స్థాయి మరియు రాష్ట్ర 
స్థాయి పోటీలలో పాల్గొన్నారు. ఇందులో మెట్‌పల్లి తాలూకాలోని గ్రామాలన్నింటికి 
సంబంధించిన కళాకారులు పనిచేశారు. ఎల్‌.వి. లక్ష్మణ్‌రావు తారువాత డి.వి. మురళి 
మోహనచార్య గారు అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సమితి పోటీలలో పాల్గొనడమే కాకుండా, 
పోటీలను కూడా నిర్వహించింది. ఈ సంస్థ తరపున దాదాపు 150 ప్రదర్శనలు ఇచ్చామని 
డి.వి. మురళి మోహన చార్యుగారు తెలిపారు. లలిత కళా సమితి వారు 1983లో 
దశాబ్ది ఉత్సవాలు మెట్‌పల్లిలో జరిపారు. ఈ సందర్భంగా ఇందులోని కళాకారులందరిని, 
కళాపోషకులను జ్ఞాపికలతో సన్మానించడం జరిగింది. అంతేకాక రెండుసార్లు జిల్లా స్థాయి 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | ఆ శే 


నాటిక పోటీలు, ఒక్కసారి ప్రాంతీయ స్థాయి నాటక పోటీలు నిర్వహించడం జరిగింది. 
ఈ సమితి వారు మద్రాసు, ఢిల్లీ లాంటి ఇతర రాప్ట్రాలకు వెళ్ళి అక్కడ తెలుగు, హిందీ 
భాషలలో నాటకాలు ప్రదర్శించారు. మన రాష్ట్రంలో పలు ప్రాంతాలు భద్రాచలం, తిరుపతి, 
విజయవాడ, నిజామాబాద్‌, వెంకటాద్రి, సత్తెనపల్లి, కాజీపేట, వేములవాడ లాంటి 
ప్రాంతాలలో ప్రదర్శించారు. 

1980వ సంవత్సరంలో కాజీపేటలో కోషెడ్‌వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి 
ఏకపాత్రాభినయం పోటీలలో శ్రీ డి.వి. మురళి మోమన్‌చార్యగారు మొదటి బహుమతి 
గెలుచుకున్నారు. రెండవ బహుమతిగా దుర్యోధనుడి పాత్ర ధరించిన శ్రీ గోధూరి 
మురళిగారికి లభించింది. భద్రాచలంలో శాంతినగర్‌ కాలనీ వాసులు శ్రీ డి.వి. 
మురళిమోహన్‌చార్య, శ్రీ గంగాధర్‌గారిని ఘనంగా సన్మానం చేశారు. లలిత కళా సమితిలో 
శ్రీ డి.వి. మోహన్‌చారిగారు, శ్రీ గోధూరి మురళి, శ్రీ మట్టెల గంగాధర్‌, శ్రీ డింగిరి 
లక్ష్మణ మూర్తి, టి నాగేశ్వర రావు, ఎడ్మల రామచంద్రారెడ్డి, నాగుల చిన్నయ్య ప్రముఖులు. 
ప్రస్తుతం ఈ సమితి గురించి ఒక భవన నిర్మాణం జరిగింది. ఈ భవన నిర్మాణానికి 18 
గుంటల భూమి ఇచ్చి ప్రోత్సహించారు అప్పటి కలెక్టర్‌ శ్రీ ఎకె. ఎన్‌. శర్మగారు. ప్రస్తుతం 
ఈ సమితికి మట్టెల గంగాధర్‌గారు అధ్యక్షునిగా ఉండి పనిచేస్తున్నారు. వీరు బ్యాంకులో 
ఉద్యోగం చేస్తున్నారు. ఈ సంస్థవారు గస్తీ పాత్రల గురించి సురభి నాటక సంస్థ నుంచి 
స్త్రీ కళాకారులను రప్పించుకునేవారు. 
వీరు ప్రదర్శించిన నాటకాలు : 


పౌరాణిక నాటకాలు : సాంఘిక నాటకాలు, నాటికలు 

1. గణపతి మహాత్యం 15. కరువు కాలం - నాగుల చిన్నయ్య 
2. గయోపాఖ్యానం 16. స్వార్థ పరులు 

3. పాండవోద్యోగం 17. జలగలు 

4. శ్రీ విష్ణు మాయా విలాసం 18. హుష్‌కాకి 

ర్‌. శ్రీ రామంజనేయ యుద్ధం 19. ఫర్‌ సేల్‌ 

6. శ్రీ కృష్ణంజనేయ యుద్ధం 20. పద్మవ్యూహం 

7. మైరావణ 21. ఖాది ఉద్యమం 

8. మోహిని భస్మాసుర 22. బహుకృత వేషం 

9. కృష్ణ కుచేల 23. ఆగండి కొంచెం ఆలోచించండి 
10. భక్త చింతామణి 24. చాన్స్‌ 

11. సత్యహరిహంద్రియం 25. రావణాసురిడి తల పుర 

12. శ్రీ కృష్ణ తులాభారం 26. కెరటాలు 


962 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


చారిత్రాత్మక నాటకాలు : 27. జలక్రీడ 


13. భువన విజయ విలాసం 28. రాయి 

14. మహామంత్రి తిమ్మరుసు 29 గొయ్యి 
30. ఊరుమ్మడి బ్రతుకులు 
31. రుద్రవీణ 


పై విషయాలన్నీ కీ॥శే॥।లు డి.వి. మురళి మోహనచార్యగారితో 119.2001 సంవత్సరంలో 
మరణించక ముందు జరిపిన ఇంటర్వ్యూలో సేకరించడం జరిగింది *. 
2.3.10 గోధూరి నాటక కళాశక్తి 

శ్రీ కోటగిరి చిన్న వెంకన్న గారు మెట్‌పల్లి తాలూకాలోని గోధూరి గ్రామంలో 
గోధూరి నాటక కళాశక్తి అనే నాటక సంస్థను 1931వ సంవత్సరంలో ప్రారంభించారు. 
వీరు మెట్‌పల్లి తాలూకాలోని పలు గ్రామాల మిత్రులతో కలసి ఆ నాటక ప్రదర్శనల 
నిమిత్తం ఈ సంస్థను స్థాపించారు. వీరు యక్షగాన (ప్రదర్శనలు మరియు వీధి నాటకాలు 
ప్రదర్శలు జరిపారు. కేవలం జిల్లాకే వీరి ప్రదర్శనలు పరిమితం కాకుండా ఉత్తర 
తెలంగాణా జిల్లాల్లో మరియు మహారాష్ట్రలో (1930వ సంవత్సరపు కాలంలో మహారాష్ట్రలోని 
కొన్ని జిల్లాల్లో తెలుగు ప్రజలు ఉండేవారు) ప్రదర్శనలు జరిపారు. 


వీరు ప్రదర్శించిన యక్షగానాలు వీరు ప్రదర్శించిన వీధి నాటకాలు : 
1. శివపురాణము 1. ద్రౌపది స్వయంవరం 

2. మైరావణ చరిత్ర (నరసింహదాసు) 2. సుందరకాండ 

3. వామన చరిత్ర 3. సభా పర్వము 

4. గయోవాఖ్యానం 4. శ్రీ కృష్ణలీలలు 

5. లక్ష్మణ పరిణయం 5. కనకతార 

6. రుక్మిణి కళ్యాణము 6. బబ్బవాహన 

7. సుభద్రా పరిణయం 7. డాంగేయోపాఖ్యానము 
8. శ్రీ వెంకటేశ్వర మహత్యనం 8. సైంధవ పరాభవము 

9. చెంచు లక్ష్మి 9. ధాన్యమాలి 

10. చిరుతొండ మహారాజా 10. శ్రీ వీరబ్రహ్మాభ్యుదయం 


11. అంబరిషోపాఖ్యానము 
12. విరాట్‌ విశ్వబ్రహ్మం చరిత్ర 
(పై రచనలు శ్రీ అయ్యవారు వెంకటనర్సయ్యగారు, శ్రీ భట్టాంజనేయగారు, 
గంగాధరయ్యగారు రచించారు). ఈ నాటకాలలో గల పాత్రలను పంచుకునేవారు. ఉ 
దా: నాయకుడి పాత్రధారి ప్రతి నాటకంలో నాయకుడి పాత్రనే ధరించేవారు. అలా ఏ 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | అత 


పాత్రకు అనువుగా ఉంటే ఆ పాత్రకే అంకితమయ్యేవారు. ఈ సంస్థలోని వారు, వారి 
పాత్రల వివరాలు : 

1 రామ్‌నారాయణ (మల్యాల) - నాయకుడి పాత్ర ధరించేవారు. 

ఎలుగుమట్ల చంద్రయ్య (తిమ్మాపూర్‌) - స్తీ పాత్రలు ధరించేవారు. 

రాజన్న (వేములవాడ) - ప్రతినాయకుడి పాత్రలు ధరించేవారు. 

కోటగిరి రమణయ్య (గోధూరు) - కొడుకు పాత్రలు ధరించేవారు. 
వెంకటనరయ్య (మద్దునూర్‌) - చిన్న పాత్రలు ధరిస్తూ సహాయంగా 
ఉండేవారు. 

| తామల్ల పెద్దన్న (బెజ్జారం) - తబలిస్టుగా ఉంటూ పద్యాలు పాడేవారు. 

7 శ్రీరాముల నర్సయ్య (జన్నారం) - రెండో నాయకుడి పాత్రలు ధరించేవారు. 


SI) 


8. మోరెపల్లి హుస్సేన్‌ (మోర్లపల్లి) - చెలికత్తేగా, రెండో నాయికగా పాత్రలు 
ధరించేవారు. 
9. అబ్బుల్లా (మోర్లపల్లి) - హాస్యగాడు, చెలికత్తెగా పాత్రలు ధరించేవారు. 


10. ధర్మపురి (మోర్లపల్లి) - చిన్న పాత్రలు వేస్తూ సహాయంగా ఉండేవారు. 
11. కోటగిరి చిన్న వెంకన్న - హాస్యపాత్రలు ధరించేవారు. 

ఈ సంస్థవారు ప్రదర్శించిన సమయంలో గోధూర్‌ గ్రామంలో కలిసేవారు. వీరు 
ప్రదర్శనలు దసరా తర్వాత బయలుదేరి ఆరు నెలలు తర్వాత మిరుగు మాసంలో 
నిలిపివేసేవారు. వీరు ఎడ్లబండ్లపై వెళ్ళేవారు. వీరు వెళ్ళిన గ్రామంలో గ్రామ పెద్దలను 
కలిసి లేదా అంతకుముందే వారికి కబురుపంపి, ప్రదర్శనలు జరిపేవారు. వీరు ఆరు 
నెలలకు కావలసిన వంట సామాగ్రిని తోడు తీసుకెళ్ళేవారట. ప్రదర్శనలు జరిపే గ్రామంలో 
బియ్యం, పప్పులు తీసుకొని వంటలు చేసుకొనేవారట. వంటలు చేసుకోవడానికి ఒక వ్యక్తి 
ఉండేవారట. ఒక్కొక్క గ్రామంలో పది ప్రదర్శనలు వరకు ఇచ్చేవారట. ప్రదర్శనల నిమిత్తం 
రంగస్థల సామానులు వెంట తీసుకెళ్ళేవారు. ఎవరి పాత్రలకు సంబంధించిన వారి కిరీటాలు, 
దుస్తులు వారి దగ్గరే ఉండేవి. శ్రీ కోటగిరి చిన్న వెంకన్న గారు 1931-60 సంవత్సరం 
వరకు నాటక రంగంలో కృషి చేశారు. ఆ కాలంలో వీరు ఆరు నెలల ప్రదర్శనలు జరిపి 
రెండు వేలకు పైగా సంపాదించేవారట. ఖర్చులు పోగా మనిషికి నూటయాభై రూపాయలు 
మిగిలేవట. వీరు తీసుకున్న నాటకంలోని పాత్రలను ఇంటి దగ్గరే బట్టి పట్టీ, ప్రదర్శనలకు 
ముందు గోధూర్‌లో కలసినప్పుడు పద్యాలను రాగయుక్తంగా పాడి, సంగీతానికి అనువుగా 
ఉండటానికి రిహార్సల్స్‌ చేసేవారట. శ్రీ కోటగిరి చిన్న వెంకన్నగారు ఇరవై సంవత్సరాలకు 
పైగా నాటక రంగంలో కృషి చేసి, అనారోగ్య కారణంగా 1961వ సంవత్సరంలో 
మృతిచెందారు. వీరు హాస్యటుడిగా ఎంతో మంచిపేరు తెచ్చుకొన్నారు. చిన్న వెంకన్న తర్వాత 
౦04 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


శ్రీ డింగిరి సుందరాచార్యులుగారు ఈ సంస్థను 1956-1965 వరకు నడిపించారు. వీరి 
ఆధ్వర్యంలో యక్షగాన ప్రదర్శనలు, వీధి నాటకాల ప్రదర్శనలు జరిపారు. వీరు ప్రదర్శించే 
యక్షగాన రచనలను శ్రీ భట్టాంజనేయ గారు రచించేవారు. వీరిద్దరు మంచి స్నేహితులు. 
వీరు ఎక్కువగా గోధూర్‌ గ్రామంలోనే ప్రదర్శనలు జరిపేవారు. గోధూర్‌లో జరిగే వివిధ 
కార్యక్రమాలు, పండుగలు, జాతర్ల సమయంలో వీరి ప్రదర్శనలు కేవలం వినోదాత్మకంగానే 
జరిపేవారు. ఇతర గ్రామాలలో తక్కువ ప్రదర్శనలు జరిపారు. 
వీరి ఆధ్వర్యంలో పనిచేసిన కళాకారులు మరియు వారు ధరించిన పాత్రలు : 
1. శ్రీ డింగిరి సుందరాచార్యులు (గోధూర్‌) - ప్రతి నాయకుడి పాత్రలు 
ధరించేవారు. 
2, శ్రీ చిన్న వెంకన్న కోటగిరి (గోధూర్‌) - ప్రతి నాయకుడు, హాస్యనటుడి 
పాత్రలు ధరించేవారు. 
3 శ్రీ పెద్ద వెంకన్న కోటగిరి (గోధూర్‌) - నాయకుడి పాత్రలు ధరించేవారు. 
4 శ్రీ గండి కొండ నర్సయ్య (మెట్‌పల్లి) - స్త్రీ పాత్రలు ధరించేవారు. 
ర్‌ శ్రీ బోగం గంగారాం (మెట్‌పల్లి) - హర్మోనిస్టు, చిన్న పాత్రలు ధరించేవారు. 
6. శ్రీ వెంకన్న (మోర్తాడ్‌) - రెండో నాయకుడి పాత్రలు ధరించేవారు. 
7 శ్రీ నారాయణ (జగ్గాసాగర్‌) - చిన్న పాత్రలు ధరించేవారు. 
8 శ్రీ గంగయ్య (జగ్గాసాగర్‌) - చిన్న పాత్రలు ధరించేవారు. 
9 శ్రీ కోటగిరి కాంతయ్య (గోధూర్‌) - హాస్యనటుడి పాత్రను ధరించేవారు. 
10. శ్రీ కోటగిరి శ్రీహరి (గోధూర్‌) - నాయకుడి పాత్రను ధరించేవారు. 
శ్రీ సుందర చార్యుల తర్వాత శ్రీ కోటగిరి శ్రీహరిగారు నిర్వహణ బాధ్యతలు 
స్వీకరించారు. వీరి ఆధ్వర్యంలో యక్షగాన ప్రదర్శనలు, వీధి నాటకాలు, చిరతల 
రామాయణం ప్రదర్శనలు జరిపేవారు. వీరు 1965 నుంచి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 
వీరి ఆధ్వర్యంలో జిల్లా మొత్తం పర్యటన జరిపి ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీ శ్రీహరిగారు సంస్థ 
నిర్వహణే గాక, పంతులుగా మెట్‌పల్లి, జగిత్యాల తాలూకాలలో గల పలు గ్రామాలలో 
చిరతల రామాయణం, యక్షగానాలు, వీధి నాటకాలు ప్రదర్శనలకు శిక్షణలిచ్చేవారు. 
తిమ్మపూర్‌, వెంపేట, యమాపూర్‌, మన్నెగూడెం, వెల్లుల, జగ్గాసాగర్‌ వంటి మొదలైన 
గ్రామాలలో స్థానికులకు శిక్షణలిచ్చి, వారితో ప్రదర్శనలు జరిపించారు. 40 సంవత్సరాలుగా 
వీరు నాటక రంగంలో కృషి చేస్తున్నారు. వీరి పద్యాల బాణి, డైలాగుల వర్షన్‌ ప్రజలను 
మైమరపించేటట్టుగా ఉండేవి. వీరు సాంఘిక నాటకాలను ఎక్కువగా ప్రదర్శించలేదని చెప్పారు. 
శ్రీ శ్రీహరిగారి ఆధ్వర్యంలో పనిచేసిన కళాకారులు, వారు ధరించిన పాత్రల 
వివరణ. 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | ్ర5 


. శోనయ్య రాములు (పోరుమల్ల) - నాయకుడి పాత్రలు ధరించేవారు. 

. కోటగిరి రమణయ్య (గోధూర్‌) - స్తీ పాత్రలు ధరించేవారు. 

. కోటగిరి శ్రీహరి (గోధూర్‌) - స్త్రీ పాత్రలు ధరించేవారు. 

. వర్ల వెంకట్‌ (రావెల్లి) - చెలికత్తె పాత్రలు ధరించేవారు. 

. వెంకట నాగయ్య (మద్దునూర్‌) - సంగీతంలో తాళం వేసేవారు, వంటచేసేవారు. 

. ఎంబయ్య (వేములకుర్తి) - సంగీతంలో తాళం వసేవారు, వంటచేసేవారు. 

. బుచ్చయ్య (వేములకుర్తి) - చిన్న పాత్రలు ధరించేవారు. 

. కోటగిరి కాంతయ్య (గోధూర్‌) - హాస్య పాత్రలు ధరించేవారు. 

. నర్సయ్య పంతులు (కొండాపూర్‌) - - హాస్య పాత్రలు ధరించేవారు. 
10. కాంతయ్య (తరునిపూర్‌) - కొడుకు పాత్రను ధరించేవారు. 
11.లక్ష్మీ నారాయణ (తుగూర్‌) - తబలిస్టు, చిన్న పాత్రలు ధరించేవారు. 
12.తెనుగు గంగారాం (గోధూర్‌) - హార్నోనిస్టు, చిన్న పాత్రలు ధరించేవారు. 
13. లక్ష్మయ్య పంతులు (గంభీరావుపేట) - ప్రతి నాయకుడి పాత్రలు ధరించేవారు. 
14.మంగళి దేవయ్య (జగిత్యాల) - రెండో నాయకుడి పాత్రలు ధరించేవారు. 
15.సోనైలా లక్ష్మణ్‌ (మేడిపల్లి) - రెండో నాయకుడి పాత్రలు ధరించేవారు. 
16.అయ్యవారి నారాయణ (ఇటిక్యాల్‌) - స్త్రీ పాత్రలు ధరించేవారు. 
17.సోనైలా నర్సయ్య (కొడిమ్యాల) - కొడుకు పాత్రలు, సహాయకరంగా 
ఉండేవారు. 

శ్రీహరి గారి ఆధ్వర్యంలో ప్రదర్శించిన ప్రదర్శనలు : 


6 06 ఎ రాల ల గర ౭ 


1. సుందరకాండ 11. శకుంతల 

2. శ్రీకృష్ణ లీలలు 12. లక్ష్మణ పరిణయం 
8. మాయాబజార్‌ 13. లవకుశ 

4. సుగుణవతి 14. రుక్మాంగద 

5. ద్రౌపది స్వయంవరం 15. ఉషాపరిణయం 
6. కనకతార 16. సత్యహరిశ్చంద్ర 
7 డాంగ్నేయం 17; ధాన్యమాలి 

డి. కిరాతార్జునీయం 18. గయోపాఖ్యానం 
9. భక్త ప్రహ్లాద 19. సభాపర్వం 


10. బబ్బవాహన 

శ్రీహరిగారు ప్రస్తుతం ఎవరికైనా ఈ ప్రదర్శనలపై మక్కువ ఉన్న వారికి 
శిక్షణలిచ్చి, ప్రదర్శనలు జరిపిస్తున్నారు. ఇందులోని కళాకారులు 1985వ సంవత్సరం 
066 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


వరకు కలిసి పనిచేశారు. తర్వాత విడిపోయారు. అయితే 1974వ సంవత్సరం నుండి 
శ్రీ కోటగిరి మురళిగారి ఆధ్వర్యంలో జూనియర్‌ జట్టుగా ఏర్పడి, సాంఘిక, చారిత్రాత్మక 
నాటకాలు ప్రదర్శించడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో శ్రీ డింగిరి లక్ష్మణమూర్తి, శ్రీ 
మట్టెల గంగాధర్‌, శ్రీ తాటి కొండ సుదర్శన్‌, శ్రీ డింగిరి నర్సింహమూర్తి, శ్రీ రాచకొండ 
శ్రీనివాస్‌, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీ డింగిరి రమణమూర్తి, శ్రీ బూకం నారాయణరావు, శ్రీ 
జాజాల మురళి, శ్రీ వీర్ల శ్రీనివాస్‌రావు, శ్రీ డింగిరి శ్రీనివాసమూర్తి, శ్రీ చిన్న వేముల 
(ఏలేటి) నర్సయ్య, శ్రీ ఫజల్‌ ఆలీ, శ్రీ కోటగిరి పెద్ద శ్రీనివాస్‌, శ్రీ కోటగిరి వెంకటస్వామి, 
శ్రీ కోటగిరి సుధాకర్‌, శ్రీ కోటగిరి విజయ్‌, శ్రీ కోటగిరి రంగయ్య, శ్రీ చెట్ల చంద్రయ్య, 
శ్రీ చెట్ల జోగ్య, శ్రీ అబ్బుల్‌ రహీమ్‌, శ్రీ కోటగిరి జయవీర్‌, శ్రీ నాగమురళి, శ్రీమతి 
యమునా బాయి, శ్రీమతి జిజియా బాయి మరియు టెక్నిషియన్‌గా శ్రీ బి. నర్సింగ్‌రావు, 
శ్రీ తెనుగు భూమేశ్వర్‌, శ్రీ వర్ధరాజన్‌, శ్రీ ఎండి చాంద్‌, శ్రీ ఎండి ఇస్మాయిల్‌, శ్రీ కీ॥శే॥ 
తాటికొండ రాజుగార్లతో పాటు మొదలైన కళాకారులు పనిచేశారు. 
శ్రీ కోటగిరి మురళిగారు తన మిత్రులతో కలిసి 15. 7. 1974వ తేదీన గోధూర్‌ 
గ్రామంలో 'పాలేరు నాటికను ప్రదర్శించారు. తర్వాత పలు గ్రామాలలో ప్రదర్శనలు 
జరిపారు. ఈ నాటకానికి శ్రీ కోటగిరి మురళిగారు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. 
1978వ సంవత్సరంలో హుజూరాబాద్‌-హైకా వారు నిర్వహించిన తెలంగాణా స్థాయి 
పోటీలో “రుద్రవీణ” నాటికను ప్రదర్శించారు. ఈ నాటికను పలు పరిషత్తుల్లో ౩0 సార్లు 
ప్రదర్శనలు జరిపామని శ్రీ మురళిగారు తెలిపారు. 19.8.1978 నాడు శ్రీ కోటగిరి 
మురళిగారు ఇంట్లో జరిగిన తన కొడుకు (పరిశోధకుడు) నామకరణ సందర్భంగా తన 
ఇంటిముందు ప్రదేశంలో 'కుక్క' నాటికను ప్రదర్శించారు. 1980 నుంచి 1990వ 
సంవత్సరం వరకు రుద్రవీణ, కుక్క ఫర్‌సెల్‌, ఆగండి కొంచెం ఆలోచించండి, సరిహద్దులు, 
కెరటాలు, రాయి, నీడలేని ఆడది, జగత్‌ కిలాడీలు, కనకతార, మైరావణ వంటి నాటకాలు 
వివిధ పరిషత్తులలో ప్రదర్శనలు జరిపారు. తెలంగాణా రాష్ట్ర స్థాయి నాటక పోటీలు 
జరిగే నవోదయ కళాసమితి (హైక - హుజూరాబాద్‌), మురళి కళాసమితి (నిజామాబాద్‌), 
నగ్నూరు నాట్యసమైక, వరంగల్‌, మంచిర్యాల్‌, కరీంనగర్‌, జగిత్యాల వంటి ప్రాంతాలలో 
ప్రతి సంవత్సరం వెళ్లి ప్రదర్శనలు జరిపామని శ్రీ డింగిరి లక్ష్మణమూర్తిగారు వివరించారు. 
1990వ సంవత్సరంలో శ్రీ డింగిరి లక్ష్మీనారాయణ చార్య గారి దర్శకత్వంలో 
శ్రీ వెంకటేశ్వర మహాత్మం, కృష్ణాంజనేయ యుద్ధం, మైరావణం (చిరుతల రామాయణం) 
వంటి పౌరాణిక నాటకాలను ప్రదర్శించారు. తర్వాత శ్రీ కోటగిరి మురళిగారి దర్శకత్వంలో 
'జగత్‌కిలాడీలు' నాటకాన్ని గోధూర్‌లో ప్రదర్శించారు. 1991వ సంవత్సరంలో “పెద్ద 
బాలశిక్ష నాటికను గోధూర్‌లో ప్రదర్శించి, వివిధ పరిషత్‌లలో 12 సార్లకుపైగా 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | ఆ ౯ 


ప్రదర్శించారు. ఇదే సంవత్సరంలో రాయి’ నాటికను హన్మకొండలో ప్రదర్శన జరిపారు. 
1990 నుంచి 2000వ సంవత్సరం వరకు పైన పేర్శొన్న నాటకాలు, నాటికలు వివిధ 
పరిషత్తులలో ప్రదర్శనలు జరిపామని శ్రీ కోటగిరి మురళిగారు వివరణ ఇచ్చారు. 2000వ 
సంవత్సరంలో “తుగ్లక్‌ మంత్రి నాటికను గోధూర్‌లో ప్రదర్శన జరిపారు. శ్రీ డి. లక్ష్మణ్‌ 
మూర్తిగారు రచించి, దర్శకత్వం వహించిన దేవుళ్ళు” నాటికను మోర్తాడ్‌లో ప్రదర్శన 
జరిపారు. తర్వాత కాలంలో ఉద్యోగరీత్యా ఈ సంస్థలోని కళాకారులు వివిధ ప్రాంతాలకు 
వెళ్ళిపోవడంతో గోధూర్‌ కళాశక్తి స్తంభించిపోయింది". పై వివరాలన్నీ శ్రీ కోటగిరి 
మురళిగారితో ఇంటర్వ్యూచేసి సేకరించడం జరిగింది. 
2.3.11 ఎ.పి.ఎస్‌.ఆర్‌.టి.సి. కళా సంస్థ 

ఎ.పి.ఎస్‌.ఆర్‌.టి.సి. కరీంనగర్‌ డిపో వారు వీధి నాటకాలు ప్రదర్శించారు. 
ఈ వినూత్న ప్రయత్నాన్ని మొదట కరీంగర్‌ జిల్లా బస్సు డిపో వారు ప్రారంభించారు. ఈ 
నూతన ఆలోచనవారికి తమ సంస్థ గురించి ప్రజలకు తెలిపి, తమ సంస్థను 
కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ వీధి నాటిక ప్రక్రియ. ఎ.పి.ఎస్‌. ఆర్‌.టి.సి. 
కళా సంస్థలో పని చేస్తున్న ఎం.డి. కరీమ్‌గారు మరియు నాగరాజుగారు కలిసి 
ఎ.పి. ఎస్‌.ఆర్‌.టి.సి. కళా సంస్థపై చిన్న నాటికను రచించారు. వీరిద్దరూ మొదటి నుంచి 
నటులు, దర్శకులు, రచయితలు. అంతకు పూర్వం జిల్లాలో డి.పి.ఆర్‌.ఓ.లో (ప్రచార 
వీధి నాటికలు చూసి తాము పనిచేస్తున్న ఆర్‌.టి.సి. సంస్థ గురించి ప్రచారము చేయడానికి 
ఈ నాటకాన్ని వ్రాసి, తమ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గారికి వివరించారు. ఎం.డి.గారికి ఈ 
ఆలోచన విధానం బాగా నచ్చి, మొదట తనకు ఏ విధంగా ఉంటుందో ప్రదర్శించి 
చూపమన్నారు. కరీమ్‌గారు, నాగరాజుగారు కలిసి పాత్రలకు అనుగుణంగా ఉన్నవారిని 
ఎంచుకొని వీధి నాటికను తయారుచేసి, తమ ఎం.డి. ముందు ప్రదర్శించారు. వీరు 
ప్రదర్శించిన నాటిక “ప్రజల కోసమే”. ఇందులో ఎ.పి. ఎస్‌.ఆర్‌. టి.సి. సంస్థ చేస్తున్న 
పనుల గురించి, పథకాల గురించి, స్మీంల గురించి (అంటే క్యాట్‌ కార్డ్‌, జెట్‌ టికెట్‌, 
రిజర్వేషన్‌ లాంటివి). అంతేకాక నక్సలైట్లు బస్సులను దగ్ధం చేస్తే ప్రజలకూ, ఇటు 
ప్రభుత్వానికి, ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారు అనే అంశాలపై ప్రజలకు అవగాహన 
కల్గించేందుకు ఈ నాటిక ప్రదర్శించారు. 

ఇందులో పాత్రలుగా నటించిన వారు అందరూ కరీంనగర్‌ డిపోకు 
సంబంధించినవారు. వీరు ప్రదర్శన ఖర్చులన్నీ సంస్థ భరించి, అదనపు డబ్బులు ఇవ్వడం 
జరిగిందని కరీమ్‌గారు తెలిపారు. వీరి ప్రదర్శన నిమిత్తం సంస్థవారు ఒక చిన్న బస్సు 
ఏర్పాటుచేశారు. అందులోనే ప్రదర్శనకు సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఇందులో 
పాత్రలుగా నటించినవారు. 
068 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


ఆర్‌. ఆర్‌.చారి - కరీంనగర్‌ డిపో 2 ఎం.డి.కరీమ్‌ - కరీంనగర్‌ డిపో 2 

వై అంజయ్య - కరీంనగర్‌ డిపో 2 నాగరాజు - కరీంనగర్‌ డిపో 2 

ఎం.ఎం.రెడ్డి - కరీంనగర్‌ డిపో 2 ప్రభాకర్‌ (పెయింటర్‌)- హుస్నాబాద్‌. 

ప్రజల కోసమే” నాటికను మొదట కరీంనగర్‌ జిల్లాలో 1992వ సంవత్సరంలో 
అన్ని గ్రామాలలో ప్రదర్శించారు. ఈ జిల్లాలో దాదాపు 150 ప్రదర్శనలకు పైగా ఇచ్చారు. 
వీరి గురించి పత్రిక అభినందించి వ్రాశారు. తర్వాత తెలంగాణా జిల్లాలో 1939-94 
సంవత్సరంలో తిరిగి ప్రదర్శించారు. అయితే 1994లో ఈ నాటికను ఇందిరా ప్రియదర్శిని 
ఆడిటోరియం హైదరాబాద్‌లో ప్రదర్శించి పలువురి మెప్పును పొందారు. తర్వాత సంస్థవారి 
అనుమతి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వీరి చేతనే ప్రదర్శన ఇప్పించడం జరిగింది. వీరు 
రాష్ట్రం మొత్తం తిరిగి వెయ్యికిపైగా ప్రదర్శనలు జరిపి సంచలనం సృష్టించారు. ఈ 
నాటికనేకాక వీరు 1993వ సంవత్సరంలో రవీంద్రభారతి హైదరాబాద్‌లో బంద్‌ నాటిక 
ప్రదర్శన జరిపారు. 1992 డిసెంబరు-6న రాజమండ్రిలో నైవేధ్యం” నాటిక ప్రదర్శించారు. 
తర్వాత నెల్లూరులో 1996వ సంవత్సరంలో “మేరా భారత్‌ మహాన్‌’ నాటికను 
ప్రదర్శించారు. నాటికనే కాక తమ సంస్థ ప్రచారాన్ని “పల్లె సుద్దులు అనే జానపద 
కళారూపం ద్వారా ప్రదర్శన జరిపారు. ఈ జిల్లాలోనే 1992-96 వరకు ప్రదర్శనలిచ్చారు. 
పై వివరాలన్నీ శ్రీ ఎం.డి. కరీమ్‌గారితో ఇంటర్వ్యూచేసి సేకరించడం జరిగింది. * 
2.3.12 డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసు 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకీ ఒక డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసు 
(డి.పి. ఆర్‌. ఓ.)ను ప్రారంభించింది. ఈ డి.పి. ఆర్‌.ఓ.ను ప్రజలకు దగ్గరగా వెళ్ళి ప్రభుత్వం 
నిర్వహిస్తున్న పథకాల గురించి, స్మీంల గురించి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి 
అనే అంశం గుర్తించి, ప్రభుత్వం ఏ విధమైన పనులు చేపట్టిందో తెలియజేయడానికి 
ప్రారంభించారు. ప్రభుత్వం అంటే ఎంతో దూరంలో ఉందనే భావాన్ని తొలగించడానికి, 
ప్రజలకు సమాచార సేకరణ గురించి తెలియజేయడానికి డి. పి. ఆర్‌.ఓ.ను ప్రారంభించారు. 

ప్రజలకు ప్రభుత్వం వారి సమాచారాన్ని వెళ్ళి డైరెక్టుగా చెప్తే వారికి అర్ధం 
కాదని, ప్రజలకు అర్ధమయ్యే రీతిలో, వారి వాడుక భాషల్లో తెలియజేయాలి. ఇది 
గమనించిన ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా ఉన్న జానపద కళారూపాలను మరియు వీధి 
నాటికలను ఎంచుకున్నారు. ప్రభుత్వం వారు ఈ జానపద కళారూపాలలో వారి 
సమాచారాన్ని జోడించి, ప్రదర్శించడం ద్వారా ప్రజలకు వినోదంతోపాటు సమాచారం 
అందుతుంది అనే ఆలోచనతో ఈ సంస్థను ప్రారంభించారు. 

ప్రభుత్వం వారు ప్రతి జిల్లాకు ఒక్కొక్క ఆఫీసు బ్రాంచీలను ప్రారంభించినవి. 
అందులోని ఒక బ్రాంచి కరీంనగర్‌ జిల్లా డి.పి.ఆర్‌.ఓ. దీని ద్వారా మొదట కొన్ని 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 99 


జానపద కళారూపాలను విడుదల చేశారు. జిల్లాలోని జానపద కళాకారుల సమక్షంలో 
అప్పటి కలెక్టర్‌ శ్రీ బన్వర్‌లాల్‌గారు డి.పి. ఆర్‌.ఓ. గురించి వివరించి, తాము చేయబోయే 
నూతన విధానం ప్రకారం కళారూపాలలోని ఇతివృత్తాలను ప్రభుత్వం వారి సమాచారాన్ని 
ఉంచి ప్రజలకు అర్ధమయ్యే రీతుల్లో ప్రదర్శించాలని చెప్పారు. ఆ విధంగా జానపద 
కళారూపాల ఇతివృత్తాలకు కొత్త రచనలు జరిగాయి. కరీంనగర్‌ జిల్లాలోని మారుమూల 
ప్రాంతాలకు దూసుకువెళ్ళి జానపద కళాకారులు ప్రభుత్వ సమాచారం (కుటుంబ 
నియంత్రణ, చదువుకొమ్మని, స్కీం, పథకాలు, నక్సలిజంలో చేరకూడదని, వ్యాధులు - 
వాటి నివారణ గురించి) తెలియజేశారు. ఇప్పటికి నడుస్తూనే ఉంది. డి.పి. ఆర్‌.ఓ. ద్వారా 
పాల్గొన్న జానపద కళారూపాలు : 


1: ఒగ్గుకథ 6. పటాల కథలు 
2. బుర్రకథ 7. విప్రవినోదాలు 
తి చిరుతల రామాయణం రి. సాధన శూరులు 
4. మ్యాజిక్‌ షో 9. వీధి నాటకం. 
ర్‌. గొల్లసుద్దులు 


డాక్టర్‌ సుక శ్రీగారు బుర్రకథనూ చైతన్య కిరణం అను పేరుతో 1980లో 
వ్రాశారు. శ్రీ సిద్దార్ధ గారు అఆ-ఇఈ, అక్షర వెలుగు వంటి వీధి నాటికలు వ్రాసి 
ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీ బండారి దేవదాసు గారు భద్రం కొడుకో, బంగారు గుడ్లు 
(బ్యాంకు వలన లాభాలు, నష్టాలు గూర్చి) వంటి వీధి నాటికలను రచించారు. శ్రీ 
శశిగారు ఎయిడ్స్‌ గూర్చి నిజం వంటి నాటికలను రచించారు. మొదట ప్రభుత్వం వారు 
నిర్వహించిన అతి పెద్ద కార్యక్రమము “అక్షర ఉజ్వల” అనే వీధి నాటిక. ఈ నాటికలో 
చదువు గురించి, చదువు కోవడం వలన ఎలాంటి లాభాలు ఉంటాయో వివరణ ఇచ్చారు. 
ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి వారికి చదువుపై ఆసక్తి కలగాలని ఆనాటి 
కలెక్టర్‌ శ్రీ బన్వర్‌లాల్‌గారు కరీంనగర్‌ జిల్లాలోని కళాకారులందరిని పిలిపించి, వారికి 
ప్రముఖ దర్శకులచే శిక్షణ ఇప్పించారు. “అక్షర ఉజ్వల” అనే ఆధునిక వీధి నాటికను 
ప్రదర్శింపజేశారు. జిల్లాలోని సంస్థలు, సమాజాలా కళాకారులు పాల్గొన్నారు. ఒక్కొక్క 
మండలానికి, ఒక్కొక్క టీమ్‌ను తయారుచేశారు. ఒక్కొక్క టీమ్‌లో 6గురు కళాకారులు 
ఉన్నారు. 57 మండలాలలో, దాదాపు 50 టీమ్‌ల వరకు ఒకేసారి ప్రదర్శనకు సిద్ధమై, 
జిల్లా మొత్తంలో 'అక్షర ఉజ్వల” నాటికను వందలాది ప్రదర్శనలతో మారుమూల గ్రామాలను 
చేరుకున్నారు. 

ఆ సమయంలో జిల్లాలోని కళాకారులందరికీ ఉపాధి కలిగింది. ఒక్కొక్క 
కళాకారుడికి ఒక్కొక్క రోజునకు గాను 150 రూపాయలు ఇచ్చి వసతి కల్పించింది. 
100 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


ప్రదర్శన నిమిత్తం వాహనాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం (ప్రతి కళాకారునికి 
300 రూపాయలపైన డి.పి.ఆర్‌.ఓ. వారు ఇస్తున్నారు. అయితే ఇందులో నటించే 
కళాకారులందరు దీని మీదనే ఆధారంగా కాకుండా వేరే ప్రవృత్తి చేస్తారు. 
డి.పి.ఆర్‌.ఓ. వారు ప్రదర్శనల నిమిత్తం పిలిచినపుడు వెళ్ళి ప్రదర్శనలు జరిపి, 
తర్వాత వారి పనులు వారు చేసుకుంటారు. డి.పి.ఆర్‌.ఓ. వారు కూడా ప్రస్తుతం 
పది టీమ్‌లను మాత్రమే ఆహ్వానిస్తుంది. అంటే దాదాపు యాఖై మంది మాత్రమే 
ఉపాధి కల్పిస్తుంది. ఈ ప్రదర్శనలు కూడా ఇపుడు తక్కువగా జరుగుతున్నాయని 
చెప్పవచ్చు. సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే ప్రదర్శనలు జరుపుతున్నారని 
జిల్లాలోని కళాకారులు తెలిపారు. 

ఒక్కొక్క టీమ్‌ ప్రస్తుతం పది రోజులు ప్రదర్శిస్తున్నారు. ఒక్క రోజు నాలుగు 
ప్రదర్శనలు ఇస్తున్నారు. ఉదయం రెండు ప్రదర్శనలు, సాయంత్రం రెండు 
ప్రదర్శనలు ఇస్తున్నారు. ఒక్కొక్క తాలూకాను ఎంచుకొని అక్కడ ముఖ్యమైన 
ప్రదేశాలలో ప్రదర్శనలు ఇస్తున్నామని కళాకారులు తెలిపారు. 1980 సంవత్సరంలో 
అప్పటి కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీ శర్మగారు నాటకరంగంపై ఉన్న శ్రద్దతో నెహ్రూ 
యువ కేంద్రం మరియు డి.పి.ఆర్‌. ఓ. సంస్థ, జిల్లా సాంస్కృతిక మండలి వారి 
తరపున ప్రదర్శించారు. శ్రీ జెవి సోమయాజులు, శ్రీ రమణమూర్తిగారు హైదరాబాదు 
బృందం వారితో 'కన్యాశుల్మంి అను నాటకాన్ని కరీంనగర్‌ పట్టణంలో ప్రదర్శింపజేసి, 
ఈ ప్రదర్శన ద్వారా డబ్బులు జము చేశారు. ఆ డబ్బులతో జిల్లలోని 
కళాకారులందరూ కలుసుకోవడానికి, సదస్సు నిర్వహించడానికి, వసతులు 
కల్పించడానికి ఒక భవనము అవసరమని ఆలోచించిన శ్రీ శర్మగారు కరీంనగర్‌ 
మెయిన్‌ రోడ్డులో భవనాన్ని నిర్మించారు. 1982 సంవత్సరంలో ఈ కట్టడం పూర్తి 
అయింది. ఈ భవనానికి “‘త్యాగరాజగాన సభి అని పేరు పెట్టి, శర్మగారు 
ప్రారంభించారు. ఈ భవన నిర్వహణకు ఖర్చులు ఉంటాయని ఆలోచించి క్రింది 
పోర్షన్‌లను అద్దెకి ఇచ్చారు. మిగిలిన డబ్బులు పేద కళాకారులకు సన్మానం ద్వారా 
పంచడం జరుగుతుంది. పైన పోర్షన్‌లో మాత్రం సదస్సులకు, ప్రదర్శనలకు, 
రిహార్సల్స్‌ కి ఉపయోగిస్తున్నారు. పై వివరాలన్నీ శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారు మరియు 
శ్రీ మార్మండేయ గారితో ఇంటర్వ్యూచేసి సేకరించడం జరిగింది ”. 
2.4 జిల్లాలో నాటక రంగ దర్శకులు 

కరీంనగర్‌ జిల్లాలో నాటకరంగ దర్శకుల విషయానికి వస్తే ఎక్కువగా 
నాటకరంగ సంస్థలు మరియు సమాజాలు స్థాపించిన వారే ఎక్కుగా దర్శక బాధ్యతలను 
చేపట్టారు. జిల్లాలోని ప్రముఖ దర్శకుల గురించి క్రింది వివరించడం జరిగింది. 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 101 


2.4.1 మున్ననూరి హన్మంతరావు 

మున్ననూరి హన్మంతరావుగారు కరీంనగర్‌ పట్టణం సమీపాన గల తిమ్మాపూర్‌ 
నివాసి. తిమ్మాపూర్‌ గ్రామంలో వీరు వెల్మదొర. మున్ననూరి హన్మంతరావుగారు తన మిత్రులతో 
కలిసి లలిత కళా సమితి అను నాటక సంస్థను 1960వ సంవత్సరంలో స్థాపించారు. శ్రీ 
మున్ననూరి హన్మంతరావుగారు హైదరాబాద్‌, గుంటూరు, విశాఖపట్నం, బొంబాయి వంటి 
పట్టణాలను తరచుగా వెళ్ళి సందర్శిస్తూ ఉండేవారు. అలా వెళ్ళినపుడు ఆ పట్టణాలలో 
జరుగుతున్న నాటక పోటీలలోని నాటక ప్రదర్శనలను చూస్తుండేవారు. ఇలా చూడడం 
చాలా ఇష్టంగా ఉండేది. నాటకాలలో తన కూడా పాత్ర ధరించాలనే ఆలోచన వచ్చి, అక్కడి 
నాటక సంస్థలను అడగడానికి మొహమాటం అద్దు వచ్చింది. దాంతో తానే నాటక సంస్థను 
స్థాపిస్తే మంచి ప్రదర్శనలు ఇవ్వగలనని ఉద్దేశ్యంతో హైదరాబాదులోగల ప్రముఖ నాటక 
సంస్థలో శిక్షణ తీసుకుని లలిత కళా సమితి ప్రారంభించారు. 1960వ సంవత్సరంలో 
“పునర్జన్మ అనే నాటికను తీసుకొని తనకు తెలిసిన, చూసిన విధంగా దర్శకత్వం చేపట్టి తన 
మిత్రులతో కలిసి తిమ్మాపూర్‌లో తన ఇంటి ముందు గడిలో ప్రదర్శనలు జరిపారు. 
కరీంనగర్‌లో మొట్టమొదటిగా సాంఘిక నాటికలను ప్రదర్శించిన వారు వీరే. ఈ నాటికలో 
పాత్రలు ధరించిన వారికి కూడా నాటకరంగంలో అంత అనుభవంలేదు. వారు కూడా 
మున్ననూరి హన్మంతరావుగారు ఏ విధంగా చేసి చూపించితే ఆ విధంగా ప్రదర్శించి, 
విజయవంతం చేశారు. అయితే మున్ననూరి హన్మంతరావుగారు దర్శకత్వ బాధ్యతలతోపాటు 
నిర్వహణ కూడా వారే చూసుకునేవారు. ప్రదర్శనలో కావలసిన సదుపాయాలు సమకూర్చడం 
వంటివి చూసుకునేవారు. 

లలిత కళా సమితి ప్రదర్శించిన ప్రతి నాటికకు, నాటకానికి శ్రీ మున్ననూరి 
హన్మంతరావు గారు దర్శకత్వం వహించేవారు. కరీంనగర్‌ పట్టణ వాసులకు తమ సంస్థ 
తరపున ప్రదర్శనలు చూపించాలన్న ఉద్దేశ్యంతో కరీంనగర్‌ పట్టణంలోగల సినిమా 
థియేటర్‌లను అద్దెకు తీసుకొని వీరు ప్రదర్శనలు జరిపారు. ఒక్కొక్క ఏరియాలోగల 
సినిమా థియేటర్‌ని బుక్‌ చేసి ప్రదర్శన జరిపారు. ఇలా దాదాపు ముప్పై ప్రదర్శనలు 
జరిపారు. నెల్లూరి నెప్టా కళాపరిషత్‌లో 1966వ సంవత్సరంలో “ఆకురాలిన వసంతం” 
వీరి దర్శకత్వంలో ప్రదర్శన జరిపారు. నెప్టా సంస్థవారు మున్ననూరి హన్మంతరావు 
గారిని స్పెషల్‌ జ్యూరి అవార్డుతో సన్మానించారు. వీరు దర్శకత్వంలో (ప్రదర్శించిన 
నాటకాలు, నాటికలు రంగూన్‌ రౌడి, ఆకులరాలిన వసంతం, పునర్జన్మ, కీర్తిశేషులు, 
ఆత్మాహుతి. కరీంనగర్‌ జిల్లాల్లో వీరినే సాంఘిక నాటకాలకు మొదటి దర్శకులుగా 
పేర్కొనవచ్చు. 
2.4.2 డి.ఎస్‌.ఎన్‌. మూర్తి 
102 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


1974వ సంవత్సరంలో జూన్‌ నెలలో శ్రీ డి.ఎస్‌.ఎన్‌. మూర్తి గారు 
రాజమండ్రి నుంచి కరీంనగర్‌కి తన జాబ్‌ ట్రాన్స్‌ఫర్‌ నిమిత్తం వచ్చారు. వీరు దర్శకులు, 
నటులు. 1974వ సంవత్సరంలో అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జలగం 
వెంగళరావుగారు ఉన్నప్పుడు నవంబరు ఒకటవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రాష్ట్ర 
మంతటా అన్ని జిల్లాల్లో 'ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ్‌* అనే కార్యక్రమాన్ని 
నిర్వహించారు. ఇందులో భాగంగా కరీంనగర్‌ పట్టణంలోగల “కళాభారతిలో 
సాంస్కృతిక కార్యక్రమాలను జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖ 
కళాకారులు, సంస్థల, సమాజాల నిర్వాహకులు, దర్శకులు విచ్చేసి వారి ప్రదర్శనలు 
ఇచ్చారు. ఒక నాటక సంస్థలకు సంబంధించిన వారే కాక జానపద కళారూపాలైన 
జానపద నృత్యాలు, జానపద నాటకాలు, భారతీయ క్లాసికల్‌ నృత్యాలు ప్రదర్శనలు 
జరిపారు. ఈ 20 రోజులు కళాభారతిలో కనుల పండుగ్గా జరిగాయి. ఈ ప్రదర్శనలను 
తిలకించడానికి ప్రతి రోజు శ్రీ మూర్తి గారు కళాభారతికి వచ్చేవారు. మూర్తిగారు 
ప్రదర్శనలు చూస్తూ జిల్లాలోని కళాకారులందరికి తనని తాను పరిచయం చేసుకున్నారు. 
ఈ విధంగా ప్రముఖ కళాకారులు అయిన శ్రీ అంకయ్యగౌడ్‌, శ్రీ పార్థసారథి, శ్రీ 
గుండా మల్లయ్య, శ్రీ ఎం.రాజేశ్వర్‌ రావు, శ్రీ జయరామరావు, శ్రీ శ్రీరాముల 
సత్యనారాయణ, శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డి, శ్రీ డి.వి. మురళిమోహనా చార్యులు, శ్రీ 

వై.ఎస్‌. శర్మ, శ్రీ కొమర వెల్లి లక్షీనారాయణచారి, శ్రీ మట్టెల గంగాధర్‌రావు, 
శ్రీ పుల్లా చారి, శ్రీ ప్రభాకర్‌ వంటి దర్శకులు, నటులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 

ఈ కార్యక్రమం అనంతరం అందరిని కలిసి మూర్తిగారు ఒక కళా సదస్సును 
నిర్వహించాలని తన ఆలోచనని చెప్పి, అందరిని ఒప్పించి, కళాభారతిలోనే ఈ సదస్సు 
నిర్వహించారు. ఈ కళా సదస్సులో జిల్లాలోని ప్రతి కళాకారుడిని రప్పించి, కళాకారుల 
మధ్య చర్చలు ప్రారంభం చేశారు. జిల్లాలో ఇదే మొట్టమొదటి నాటక సదస్సు అని 
చెప్పుకోవచ్చు. ఈ సదస్సుని 1974వ సంవత్సరం మార్చిలో నిర్వహించారు. ఈ సదస్సు 
యొక్క ముఖ్యోద్దేశాలను శ్రీ మూర్తిగారు ఈ విధంగా వివరించారు. 

1. కరీంనగర్‌ జిల్లాలో ఉన్న వివిధ కళా సంస్థలు సమాజాల ద్వారా ఏర్పరిచిన 
ఈ జిల్లా స్థాయి 'కళా సదస్సు” అనే ప్రేక్షక సదస్సు ద్వారా కళాకారుల ప్రదర్శనలు 
ప్రేక్షకులకు ప్రదర్శించి చూపించే అవకాశం కల్పించడం. 

2. జిల్లా స్థాయి కళాకారులచే కాకుండా, ఇతర జిల్లాలోని నాటక ప్రదర్శనలు 
జిల్లా వాసులకు చూపించడం (ఇక్కడ ప్రదర్శించిన ప్రయోగాత్మక నాటికలు, నాటకాలు, 
ప్రేక్షకులతోపాటు కళాకారులకి కూడా చూపించి వారి లోపాలు సరిదిద్దుకోవడానికి). 

ఇందులో భాగంగా శ్రీ డి.ఎస్‌.ఎన్‌. మూర్తి గారు మొదలుగా నవోదయా ఆర్ట్స్‌ 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 103 


సంస్థ హైదరాబాద్‌ వారిచే డాక్టర్‌ కొర్రపాటి గంగాధరరావుగారు రచించిన “యజ్ఞం” 
అనే నాటికను కరీంనగర్‌ జిల్లాలో స్థానిక కళాభారతిలో ప్రదర్శింపజేశారు. ఈ నాటికకు 
శ్రీకాశీపట్నం రామారావుగారు దర్శకత్వం వహించారు. దీని నిర్వహణ ఖర్చు మొత్తం 
మూర్తిగారే భరించారు. ఇందులో ముఖ్య ఉద్దేశ్యం స్థానిక నటులు గాని, సాంకేతిక 
నిపుణులుగాని, దర్శకులుగాని వారి ఆలోచన విధానంలో నాటక ప్రదర్శనలు 
ప్రయోగాత్మకంగా ప్రదర్శించగలరని నమ్మకం. తర్వాత నెలకు వీరితోనే మళ్ళీ కళాభారతిలో 
శ్రీ వారాల కృష్ణమూర్తిగారు రచించిన 'మాయా అనే నాటికను ప్రదర్శించారు. 

హైదరాబాద్‌ వారితోనే కాకుండా కోస్తా తీరంలోని విశాఖపట్నం వారితో 
ప్రదర్శనలు జరిపించారు. శ్రీ చాట్ల శ్రీరాములుగారి దర్శకత్వంలో శ్రీ గొల్లపూడి 
మారుతిరావుగారు రచించిన గో టు హెల్‌ అనే నాటికను స్థానిక కళాభారతిలో 
ప్రదర్శించారు. వీరు శ్రీ మూర్తిగారి కోరిక మేరకు కరీంనగర్‌ పట్టణానికి వచ్చి ప్రదర్శన 
ఇచ్చారు. వైజాగ్‌లో ఇతర జిల్లాల నుంచి వచ్చి ప్రదర్శించే నాటికాలకు (ప్రేక్షకులతోపాటు 
కళాకారులందరికి ఇన్‌ఫర్‌మేషన్‌ పంపించి, వారిని రప్పించేవారు. నాటక ప్రదర్శన 
అనంతరం వారితో చర్చలు జరిపేవారు. ఈ విధంగా స్థానిక కళాకారులందరికి 
ప్రోత్సాహకారిగా నిలిచారు. వైజాగ్‌ నుంచి వీరు ప్రదర్శన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. 
శ్రీ మూర్తిగారు కోరిక మేరకు కరీంనగర్‌ పట్టణానికి వచ్చారు. శ్రీ డి.ఎస్‌. ఎన్‌. మూర్తిగారు 
కరీంనగర్‌ జిల్లాలో స్థానిక కళాకారులైన శ్రీ అంకయ్యగౌడ్‌, శ్రీ పుల్లాచారి, శ్రీ నరహరి 
వంటి ప్రముఖులతో శ్రీ కొర్రపాటి గంగాధర్‌ (బాపట్ల) గారు రచించిన 'యథా ప్రజా - 
తథా రాజా’ అనే నాటకాన్ని స్థానిక కళాభారతిలో వీరి దర్శకత్వంలో 1977వ సంవత్సరంలో 
ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలతోబాటు నాటక రచయితను బాపట్ల నుంచి రప్పించి 
సన్మానం చేశారు. తర్వాత కొద్ది రోజలుకు హుజూరాబాద్‌లో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. 
అంతేకాకుండా బాపట్లలో జరిగే ఈలపాటి రఘురామయ్య స్మారక రాష్ట్రస్థాయి నాటక 
పోటీలలో ఎంట్రీకి పంపించారు. స్తూట్నిలో కూడా నెగ్గారు. కాని కొన్ని కారణాలవల్ల 
బాపట్లకి వెళ్ళలేకపోయారు. 

నటరాజ కళానికేతన్‌ సంస్థ తరపున శ్రీ డి.ఎస్‌.ఎన్‌. మూర్తిగారు “దారితప్పిన 
ఆకలి” అనే నాటికకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. శ్రీ పి. రాజేంద్రప్రసాద్‌గారి 
ఆధ్వర్యంలో ఈ నాటికను స్థానిక కళాభారతితోపాటు, మెట్‌పల్లి, జగిత్యాల, సిరిసిల్లా, 
హుజూరాబాద్‌ వంటి ప్రాంతాలలో జరిగిన నాటక పోటీలలో కూడా ప్రదర్శించారు. ఈ 
నాటికకు ఉత్తమ ద్వితీయ నాటిక బహుమతితోపాటు మెట్‌పల్లి, జగిత్యాల, సిరిసిల్ల 
వంటి ప్రాంతాలలో ఉత్తమ దర్శకుడిగా శ్రీ డి. ఎస్‌. ఎన్‌. మూర్తిగారికి అవార్డులు వచ్చాయి. 
ఈ నాటికను 1977వ సంవత్సరంలో ప్రదర్శనలు జరిపారు. 
104 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


జగిత్యాలలో జిల్లా రెవెన్యూ వారి తరపున రెండు రోజులు నాటకోత్సవాలు 
జరిపారు. శ్రీ డి.ఎస్‌.ఎన్‌. మూర్తిగారు అధ్యక్షులుగా ఉన్నారు. మరియు కరీంనగర్‌ 
పట్టణంలో కూడా రెవెన్యూ క్లబ్‌ వారు నిర్వహించిన తెలంగాణా స్థాయి నాటక పోటీలకు 
అధ్యక్షులుగా ఉన్నారు. ఇందులో నిజామాబాద్‌కు చెందిన “మురళి కళానిలయంి” వారి 
'మీరైతే ఏం చేస్తారు అనే నాటికకు ఉత్తమ నటుడు, ఉత్తమ నాటిక బహుమతులు 
గెల్బుకున్నారు. జగిత్యాలలో శ్రీ సుబ్బరావుగారి ఆధ్వర్యంలో జరిగాయి. 1985వ 
సంవత్సరం వరకు శ్రీ డి. ఎస్‌.ఎన్‌. మూర్తిగారు కరీంనగర్‌లో ఉన్నారు. తర్వాత హైదరాబాద్‌ 
వచ్చారు. శ్రీ డి.ఎస్‌.ఎన్‌. మూర్తి గారు ఉన్న రోజులలో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు. 
జిల్లాలోని కళాకారులందరిని కలవడం, వారితో నాటకచర్చాగోష్టులు, నాటక సదస్సులు, 
నాటక పోటీలు వంటివి నిర్వహించడం, నటనలో గాని, దర్శకత్వంలోగాని స్థానికులకు 
శిక్షణ ఇవ్వడం వంటివి జరిపారు. శ్రీ డి.ఎస్‌.ఎన్‌. మూర్తి గారు కరీంనగర్‌ జిల్లా 
నాటకరంగానికి ఎంతగానో తోడ్చడినారు ”*. డి.ఎస్‌.ఎన్‌. మూర్తి గారితో ఇంటర్వ్యూ 
చేసి సేకరించడం జరిగింది. 
2.4.3 గుండా మల్లయ్య 

మామూలు మున్సిపల్‌ ఉద్యోగి రాష్ట్ర స్థాయి నాటకాల పోటీల్లో పాల్గొని ఉత్తమ 
నటుడు అవార్డు పొందడం అరుదైన విషయం. కరీంనగర్‌ పురపాలక సంఘం 
కార్యాలయంలో గత 27 సంవత్సరాల నుండి వృత్తిరిత్యా వీధి దీపాల నిర్వహణలో 
లైటింగ్‌ ఇన్స్‌పెక్టర్‌గా ఉంటున్న శ్రీ గుండా మల్లయ్య కేవలం తన ఉద్యోగ నిర్వహణే 
కాకుండా ‘కళాభారతి ఆడిటోరియం” ఇన్‌చార్జిగా ఉంటూ ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు 
నిర్వహించే అనేక కార్యక్రమాల్ని చక్కగా నిర్వహిస్తూ ప్రముఖుల మన్నలను పొందారు. 
అందుకే వీరిని “కళాభారతి మల్లయ్య అని పిలుస్తారు. జిల్లాలో ఉన్న కళా సంస్థల 
ద్వారా, ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలలో పాల్గొని ప్రభుత్వ పథకాలు, కళారూపాల్ని 
(ప్రజలకు తెలియచెప్పడంలో కళా సంస్థలకు ఎంతో సేవలందించారు. 

మల్లయ్యగారు 1975 నుంచి కరీంనగర్‌ జిల్లాలో నటరాజ కళానికేతిన్‌, సంస్థ 
ద్వారా సంఘంలో ఓ మనిషి కొత్త చిగురు, పులి మేకలొస్తున్నాయి జాగ్రత్త, అతిధి, 
దేవుళ్లొస్తున్నారు, యవనిచే జనించు, రాయి, ఊరుమ్మడి బతుకులు లాంటి నాటకా, 
నాటికలలో వేసిన పాత్రలకు రాష్ట్ర స్థాయిలో నాటక పోటీలలో ఉత్తమ నటుడు, ఉత్తమ 
విలన్‌, ఉత్తమ హాస్యనటుడు వంటి బహుమతులను అందుకున్నారు. అంతేకాకుండా 
కొన్ని నాటికలకు దర్శకత్వం వహించి వివిధ ప్రయోగాలు ద్వారా ఎంతో మంది మన్ననలు 
పొందారు. 

గుండా మల్లయ్యగారు 8.8. 1998 నాడు పల్స్‌ పోలియో గురించి అవగాహన, 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 105 


ఎయిడ్స్‌ గురించి అవగాహన కల్గించేందుకు ర్యాలీలో విచిత్ర వేషధారణ వేసి ప్రజలను 
ఎంతో ఆకర్షించారు. ఇంతేకాక జన్మభూమి వీధి నాటకంలో భాగంగా కుటుంబ 
నియంత్రణ, ఆరోగ్యం - వ్యాధుల నివారణ, పరిసరాల పరిశుభ్రత, చెట్ల పెంపకం, 
శ్రమదానం, ఎయిడ్స్‌ లాంటి అంశాలపై శ్రీ బండారు దేవయ్యగారు వీధి నాటక 
రచనలుచేయగా శ్రీ గుండా మల్లయ్య గారు దర్శకత్వం వహించి, సూత్రధారునిగా నటించి 
జిల్లాలోని పలు గ్రామాలలో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు”. పై వివరాలన్నీ శ్రీ గుండా 
మల్లయ్య గారితో జరిగిన ఇంటర్వ్యూలో సేకరించడం జరిగింది. 
2.4.4 కీర్తిరెడ్డి మల్లారెడ్డి 

శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారు కరీంనగర్‌ పట్టణం సమీపానగల తిమ్మాపూర్‌ నివాసి. 
ప్రస్తుతం హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో ఉంటున్నారు. మల్లారెడ్డిగారు 23.9. 1957వ 
సంవత్సరంలో జన్మించారు. వీరు ఎం.ఎ. (తెలుగు) పూర్తిచేశారు. కరీంనగర్‌ పట్టణం 
ఇరిగేషన్‌ డిపార్టుమెంటులో ఉద్యోగం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోగల మార్కెటింగ్‌ 
డిపార్టుమెంటులో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారు తన మిత్రులతో 
కలసి 1976వ సంవత్సరంలో నవోదయ కల్చరల్‌ అసోసియేషన్‌ అను నాటక సంస్థను 
స్థాపించారు. వీరు చెన్నమాధవన్‌ భాస్మరరాజుగారు _ రచించిన “ధనమేరా అన్నింటికి 
మూలం) అను నాటికకు దర్శకత్వం వహించి, సంస్థ ప్రారంభం రోజున ప్రదర్శించారు. 
శ్రీ మున్ననూరి హన్మంతరావుగారు వీరి నాటక ప్రదర్శనలకు ఆదర్శం అని చెప్పారు. 
వారి బాటలోనే ఈ నాటక సంస్థను స్థాపించి నాటక రంగానికి కృషి చేస్తున్నారని 
చెప్పవచ్చు. 

1987వ సంవత్సరంలో కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాలలో జరిగిన 
తెలంగాణా రాష్ట్ర స్థాయి నాటక పోటీలలో శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారి దర్శకత్వంలో 
“దారితప్పిన ఆకలి” అను నాటికను ప్రదర్శించి పలు బహుమతులు పొందారని 
మల్లారెడ్డిగారు వివరించారు. కరీంనగర్‌ జిల్లాలోని బెజ్జంకిలో జరిగిన “రోలింగ్‌ సిస్టమ్‌” 
నాటక పోటీలలో వరుసగా మూడు సంవత్సరాలు (1977-1978-1979) అల్లూరి 
సీతారామరాజు, దారితప్పిన ఆకలి, మాయ అను నాటికలకు శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారు 
దర్శకత్వం వహించి ప్రదర్శనలు జరిపారు. “బెస్ట్‌ ప్రొడక్షన్‌ బహుమతి గెలుచుకున్నారు. 
“మాయ” అనే నాటికను తిమ్మాపూర్‌లో ప్రదర్శించారు. శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారు నాటక 
ప్రదర్శనలకు దర్శకత్వం వహించడమేకాకుండా, 1980వ సంవత్సరంలో నాటక పోటీలు 
నిర్వహించారు. ఈ పోటీలలో కేవలం గ్రామాలకు చెందిన సంస్థలు పాల్గొన్నాయి. శ్రీ 
కీర్తిరెడ్డి మల్లారెడ్డి గారు 15 సంవత్సరాలు నాటక రంగంలో కృషిచేశారు. కాగా వీరు 
హైదరాబాద్‌కు మారడంతో జిల్లా నాటకరంగానికి దూరమయ్యారు. పై వివరాలన్నీ శ్రీ 
106 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారితో జరిగిన ఇంటర్వ్యూలో సేకరించడం జరిగింది. 
2.4.5 పి. రాజేంద్ర ప్రసాద్‌ 

శ్రీ పి. రాజేంద్ర ప్రసాద్‌గారు కరీంనగర్‌ పట్టణ నివాసి. వీరు ప్రస్తుతం ఫిషర్‌ 
ఇష్యూ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. పి. రాజేంద్ర ప్రసాద్‌గారు కరీంనగర్‌ 
పట్టణంలో మిత్రులతో కలిసి నటరాజ్‌ కళానికేతన్‌ అను నాటక సంస్థను స్థాపించారు. 
ఈ సంస్థ ద్వారా 1976వ సంవత్సరంలో 'మనుష్యులొస్తున్నారు జాగ్రత్త అను నాటికను 
ప్రదర్శించి ప్రముఖుల మెప్పుపొందారు. అయితే తర్వాత శ్రీ పి. రాజేంద్ర ప్రసాద్‌గారు 
దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. వీరికి శ్రీ డి.ఎస్‌. ఎన్‌. మూర్తిగారి పరిచయం ఏర్పడి వారి 
దగ్గర శిష్యరికం తీసుకున్నారు. వీరి నూతన విధానాలు ఎంతో నచ్చి వీరి ఆధ్వర్యంలో 
'దారి తప్పిన ఆకలి” అను నాటికను ప్రదర్శించారు. 

1991వ సంవత్సరంలో జరిగిన పోటీలలో శ్రీ పి. రాజేంద్ర ప్రసాద్‌గారి 
దర్శకత్వంలో రాయి అను నాటికను ప్రదర్శించి, బెస్ట్‌ ప్రొడక్షన్‌, బెస్ట్‌ యాక్టర్‌ వంటి 
బహుమతులను గెల్చుకున్నారు. ఇక్కడ రాష్ట్ర స్థాయి నాటక పోటీలు జరిగాయి. దర్శకత్వ 
పరంగా కాకుండా, సంస్థ నిర్వహణ బాధ్యలు చేపట్టారు. 2003వ సంవత్సరంలో నంది 
నాటకోత్సవ రాష్ట్ర స్థాయి నాటక పోటీలలో పాల్గొని, “సన్మాతి” అను నాటికకు దర్శకత్వం 
వహించి ప్రదర్శన ఇచ్చారు. వీరి దర్శకత్వంలో తక్కువ నాటికలు ఉన్నా ఎక్కువ ప్రాంతాలలో 
ప్రదర్శించారు.” పై వివరాలన్నీ శ్రీ పి. రాజేంద్ర ప్రసాద్‌గారితో జరిపిన ఇంటర్వ్యూలో 
సేకరించడం జరిగింది. 
2.4.6 సిద్దార్థ 

శ్రీ సిద్ధార్థగారు కరీంనగర్‌ జిల్లా మెట్టుపల్లి నివాసి. వీరు జూనియర్‌ జర్నలిస్టుగా 
పత్రికా రంగంలో పనిచేస్తున్నారు. శ్రీ సిద్దార్ధగారు కరీంనగర్‌ జిల్లాలో గల నలుమూలలోని 
ప్రముఖ సీనియర్‌ నటులందరిన్ని ఒక చోట చేర్చి, వారితో కలిసి శాతవాహన కళా 
సమితి అను నాటక సంస్థను కరీంనగర్‌ పట్టణంలో 1984వ సంవత్సరంలో స్థాపించారు. 
సిద్ధార్థగారు ఈ సంస్థకు నిర్వాహకులే గాక దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. వీరి 
దర్శకత్వంలో పలు నాటకాలు ప్రదర్శనలు ఇచ్చారు. మొదట శ్రీ ఆదివిష్ణుగారు రచించిన 
సిద్ధార్థ అను నాటికకు సిద్దార్ధగారు దర్శకత్వం వహించి కరీంనగర్‌ పట్టణంలోని కళాభారతి 
ఆడిటోరియంలో ప్రదర్శనలు జరిపారు. ఇదే నాటికను వరద బాధితుల సహాయార్థం 
కరీంనగర్‌ జిల్లా పలు ప్రాంతాలలో ప్రదర్శించి సుమారు 20 వేల రూపాయలు సేకరించి 
అప్పటి కలెక్టర్‌ గారు శ్రీ ఎం. సత్యనారాయణరావుగారికి అందజేశారు. తర్వాత శ్రీ 
సిద్ధార్థగారు “ఊరుమ్మడి బతుకులు” అనే నాటికకు దర్శకత్వం వహించి 1987వ 
సంవత్సరంలో కళాభారతి ఆడిటోరియంలో ప్రదర్శించారు. ఇదే నాటికను 1988వ 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 107 


సంవత్సరంలో కళాభారతి ఆడిటోరియంలో ప్రదర్శించారు. ఇదే నాటికను 1988వ 
సంవత్సరంలో వరంగల్‌ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని, బెస్ట్‌ సెకండ్‌ 
ప్రొడక్షన్‌ గెలుచుకున్నారు. మంచిర్యాలలో జరిగిన తెలంగాణా రాష్ట్ర స్థాయి నాటక 
పోటీలలో పాల్గొన్న సిద్దార్ధగారికి ఉత్తమ బహుమతి వచ్చింది. 

అంతేగాక “ఊరుమ్మడి బతుకులు నాటికను ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో 
జరిగిన తెలంగాణా రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు, 
ఉత్తమ విలన్‌, శ్రీ సిద్దార్ధగారికి లభించాయి. తర్వాత శ్రీ సిద్ధార్థగారు “మహిళ మటాస్‌ 
లోషన్‌) అను నాటికను దర్శకత్వ బాధ్యతలు వహించి కళాభారతి ఆడిటోరియంలో 
ప్రదర్శించారు. 1992వ సంవత్సరంలో శ్రీ సుద్దాల అశోక్‌తేజగారు రచించిన నాలుగు 
దిక్కులు అనే నాటికకు దర్శకత్వం వహించి మెట్టుపల్లి పట్టణంలో ప్రదర్శించారు. ఇవేకాక 
వీరి దర్శకత్వంలో కొక్కొరోకో, అఆ-ఇఈ, అక్షరవెలుగు, తాళి, లిఫ్ట్‌, లాలలీల వంటి 
నాటికల ప్రదర్శనలు జరిగాయి. శ్రీ సిద్ధార్థగారి దర్శకత్వంలో ప్రదర్శించిన నాటికలకు 
నాటక పోటీలలో ఎన్నో బహుమతులు గెల్చ్బుకున్నారు. నూతన ఒరవడితో తనదైన 
శైలితో ప్రదర్శనలు జరిపించే వారు. నటులకు పూర్తి విరమణ ఇస్తూ, వారి ద్వారా తను 
అనుకున్న విధంగా పాత్రకు జోడించే వారు. వీరు ఇరవై సంవత్సరాలు నుంచి 
కరీంనగర్‌లో నాటక రంగంపై కృషి చేస్తున్నారు.” పై వివరాలన్నీ శ్రీ సిద్దార్ధగారితో 
జరిపిన ఇంటర్వ్యూలో సేకరించడం జరిగింది. 
2.4.7 డి.వి. మురళి మోహనాచార్య 

డి.వి. మురళి మోహనాచార్య గారు 1941లో నల్గొండ జిల్లా పొలాస గ్రామంలో 
జన్మించారు. వీరు వృత్తిరీత్యా కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి తాలూకాలో స్థిర నివాసం 
ఏర్పరచుకున్నారు. వీరు తెలుగు పండితులుగా ప్రభుత్వ కళాశాలలోపనిచేశారు. 2003వ 
సంవత్సరంలో అనారోగ్య కారణంగా మరణించారు. వీరి తండ్రిగారు హరికథా దాసులు. 
డి.వి. మురళి మోహనాచార్య గారు తన తండ్రి వద్దనే హరికథాగానం చేయగల్లుతున్నానని 
చెప్పారు. వీరు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ సన్మానం పొందారు. 

డి.వి. మురళి మోహనాచార్యగారు సంగీతం ప్రావీణ్యం గల నటులు, దర్శకులు, 
హరికథా దాసులుగా బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు ఎనిమిది పాత్రలున్న “జలగలు” అనే 
నాటికను రచించారు. డి.వి. మురళి మోహనాచార్యగారు తన సహ ఉపాధ్యాయులు, 
మెట్‌పల్లి స్థానిక మిత్రులతో కలిసి లలిత కళా సమితి అను నాటక సంస్థను ఏర్పరచి, 
పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక నాటకాలను ప్రదర్శించేవారు. హరికథలో మరియు 
సంగీతంలో ప్రావీణ్యం ఉన్న వీరు దర్శక బాధ్యతలు చేపట్టినారు. ప్రతి నాటకానికి 
అనువైన పాత్రధారులను ఎంచుకొని వారితో సరైన రిహార్సల్స్‌ చేయించి చక్కగా ప్రదర్శనలు 
108 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


ఇప్పించానని చెప్పారు. వీరి దగ్గర శిష్యరికం చేసిన కళాకారులు మంచి నటులుగా 
గుర్తింపు పొందారు. 

వీరి దర్శకత్వం గురించి వివరిస్తూ సాంఘిక నాటకాల కంటే పౌరాణిక 
నాటకాలకు దర్శకత్వం వహించడం కష్టమని తెలిపారు. ప్రతి నటుడికి వారి పాత్రలకు 
గల పద్యాలను బట్టి పట్టించి, ఆ పద్యాలను రాగయుక్తంగా, చక్కని స్వరంలో పాడే 
విధంగా తీర్చిదిద్ది, స్టేజిపైన ఏ విధంగా హావభావాలను ప్రదర్శించాలో కూడా తను 
చూపించేవారు. ఇంకా సంగీత వాయిద్యకారులకు కూడా పద్యాలకు తగ్గట్టు సరైన 
సంగీతాన్ని ఏ విధంగా అందించాలో కూడా చెప్పేవారు. అంతేకాక స్థానిక మెట్‌పల్లి 
చుట్టుపక్కల గ్రామాలలో గల కళాకారులకు తమ గ్రామాలకు వెళ్ళి శిక్షణ ఇచ్చేవారు. 
1967వ సంవత్సరంలో గోధూర్‌ గ్రామంలోని శ్రీ డింగిరి సత్యనారాయణ చార్యులుగారు 
(వారి మిత్రులతో కలిసి) 'శ్రీ వెంకటేశ్వర మహత్యం” అను నాటకాన్ని డివి.ఎం.గారి 
దగ్గర శిక్షణ తీసుకుని గోధూర్‌లో శ్రీ వెంకటేశ్వరుని గుడి ఆవరణలో ప్రదర్శించారు. 
ఇలా నాటకం గురించి అంతగా అవగాహనలేనివారితో 25 రోజులు అహోరాత్రులు 
కష్టపడి వీరికి శిక్షణతో పాటు దర్శకత్వ బాధ్యతలు చేపట్టి, నాటకానికి కావలసిన సామాగ్రి 
ఇచ్చి, ప్రదర్శింపజేశారు. వీరి దగ్గర శిక్షణ పొందిన వారు మెట్‌పల్లి తాలూకాలోని పలు 
గ్రామాలలో కళాకారులుగా ఉన్నారు. 

డి.వి. మురళి మోహనాచార్యగారు మెట్టుపల్లి ప్రాంతంలో 30 సంవత్సరాలు పైగా 
నాటకరంగంలో కృషిచేశారు. వీరు నటులుగా ఎంతో పేరు సంపాదించారు. పలు 
ప్రాంతాలలో సన్మానాలు పొందారు. వీరు దర్శకత్వంలో లలిత కళా సమితి తరపున 
ఒక్క మెట్‌పల్లి ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం ప్రదర్శనలు జరిపారు. భద్రాచలం, 
తిరుపతి, విజయవాడ, నిజామాబాద్‌, వెంకటాద్రి, సత్తెనపల్లి, కాజీపేట, వేములవాడ, 
వరంగల్‌, నిజామాబాద్‌, గుంటూరు లాంటి (ప్రాంతాలలో జరిగిన నాటక పోటీలకు 
వెళ్ళీ, ప్రదర్శనలు ఇచ్చి, పలు బహుమతులు గెలుచుకున్నారు. అంతేకాక వీరి ఆధ్వర్యంలో 
మెట్‌పల్లి పట్టణంలోని ఖాది గ్రామోద్యోగి స్థలంలో రాష్ట్ర స్థాయి నాటక పోటీలను 1996 
సంవత్సరంలో నిర్వహించారు. 

రాష్ట్రంలోనేకాకు ముంబాయి, చెన్నై, ఢిల్లీ లాంటి పట్టణాలలో తెలుగు, హింది 
భాషలలో పౌరాణిక నాటకాలను వీరి దర్శకత్వంలో ప్రదర్శించారు. వీరి దర్శకత్వంలో 
ప్రదర్శించిన నాటకాలు గణపతి మహాత్యం, గయోపాఖ్యానం, పాండవద్యోగం, శ్రీ విష్ణు 
మాయావిలాస్‌, శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం, మైరావణ, మోహిని భస్మాసుర, కృష్ణకుచేల, 
శ్రీ వెంకటేశ్వరయుద్ధం, భావన విజయవిలాస్‌ సభ, మహామంత్రి తిమ్మరుసు, జలగలు, 
హుష్‌కాకి, పద్మవ్యూహం, ఖాది ఉద్యమం, బహుకృత వేషం, రావణాసురిడి తలపుర్రి, 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 109 


కెరటాలు, జలక్రీడ వంటి నాటిక, నాటకాలను ప్రదర్శించటం జరిగిందని డి.వి. మురళి 

మోహనాచార్యగారు వివరించారు.” పై పై వివరాలన్నీ డి.వి. మురళి మోహనాచార్య 

గారితో జరిపిన ఇంటర్వ్యూలో సే సేకరించడం జరిగింది. 

2.5 కరీంనగర్‌ జిల్లాలో నాటక రంగ రచయితలు, వారి రచనాశైలి 
కరీంనగర్‌ జిల్లాలో నాటక రచనలు తక్కువగా జరిగాయని చెప్పుకోవాలి. 

జిల్లాలోని రచయితలు ఎక్కువగా స్కూళ్లలో విద్యార్థుల గురించి మరియు ఊర్లోని 

యువకళాకారుల గురించి రచనలు చేశారు. జిల్లా రచయితల రచనలు ఆముద్రితంగానే 

ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రముఖ రచయితల రచనల గురించి క్రింది వివరించడం 

జరిగింది. 

2.5.1 డాక్టర్‌ సి. నారాయణరెడ్డి 

రెడ్డిగారు గేయరచన, నాటకల రచనలో లబ్ధిప్రతిష్టులు. వీరి ముద్రిత 
శ్రవ్యనాటకాల పుస్తకాలు రామప్ప (1960), నారాయణరెడ్డి నాటికలు (1978) ఇవేకాక 
నాలుగు నాటికలు వ్రాశారు. 

1. రామప్ప : ఇందులో 7 పాటలు, 1 పద్యం ఉన్నాయి. ఈ రామప్ప నాటిక 
మొదట హైదరాబాద్‌, మద్రాసు రేడియో కేంద్రాల నుంచి వెలువడింది. అనంతరం 
హిందీ అనువాదం ద్వారా పన్నెండు భాషలలోకి మారి మన దేశంలోని అఖిల భారత 
రూపక కార్యక్రమంలో అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ఒకేసారి ప్రసారం చేయబడింది. 
దీని తెలుగు ప్రసారానికి పాలగుమ్మి విశ్వనాథంగారి సంగీతం, మంగళంపల్లి 
బాలమురళీకృష్ణగారి నాయకపాత్ర పోషణ రచనకు అదనపు శోభను చేకూర్చాయి. 
హైదరాబాద్‌ ఆకాశవాణి సంగీత రూపకాల్లో ఇంత ప్రశస్తి వహించిన సంగీత రూపకం 
మరొకటి లేదు. “రామప్ప” నారాయణ రెడ్డి కవితా శక్తికి “కీర్తి పతాక అన్న శశాంక 
మాటలు ప్రత్యక్ష సత్యాలు. ఒక నవ్య సాహిత్య మూర్తి ఒక ప్రాచీన మహాశిల్పి కళా 
విన్యాసాన్ని అంతరంగాన్ని చారిత్రక నేపథ్యంలో ప్రశంసార్షంగా చిత్రించిన నాటికే 
“రామప్ప కాకతి గణపతి దేవ చక్రవర్తి కాలంలో నిర్మింపబడిన వరంగల్‌ జిల్లా 
పాలంపేటలోని “రామప్ప దేవాలయం శిల్ప సౌందర్యం గూర్చి కలదు. 

2. నారాయణ రెడ్డి నాటికలు : ఇందులో పది నాటికలు కలవు. ఈ నాటికలలో కొన్నింటిలో 

రెండు - మూడు పాటలు, మరి కొన్నింటిలో బృందగానాల నేపథ్యగీతాలు ఉన్నాయి. 

అయితే గేయాలు నామమాత్రంగా ఉన్నందువలన వీటిని వరుస నాటికలనే చెప్పాలి. 

1. ఊర్మిళ: రామాయణ పాత్ర, లక్ష్మణపత్సి పతి విధేయ. ఈ నాటిక ఆమె స్వభావ 
చిత్రణ. 

2. వరూధిని: పెద్దనగారి మను చరిత్ర ప్రబంధనాయిక. ఈ నాటిక శృంగార గాథ. 

110 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


మేఘమాధురి : ప్రకృతి పరమ పురుషుల ప్రణయ వర్ణన. 

దీపలీల : దైవత్వ నిరూపణ. 

నాగార్జున సాగరం : స్వీయ గేయ కావ్యాలకు రూపక రూపాలు. 

కర్పూర వసంతరాయులు : స్వీయ గేయ కావ్యాలకు రూపక రూపాలు. 

విజయ సంక్రాంతి : 1971 నాటి బంగ్లాదేశ్‌ నాటి విముక్త గాథ. 

రఘుపతి రాఘవ రాజారమ్‌: గాంధీజీ వ్యక్తిగత చరిత్ర. 

కాళిదాసు పురాగమనం : కాళిదాసు, మేఘసందేశ నాయికా నాయకులైన 
యక్షీయక్షులు. ఇద్దరి పాత్రలు, భూలోక సమరోన్మాదం, ధనదాహం 
అంతరించేందుకు మేఘునితో శాంతి సధను కురిపిస్తారు కాళిదాసు. 

10. హరిచరణ దాసి మీరా : రాజస్తాన్‌ కృష్ణ భక్తురాలి గాథ. 

నారాయణరెడ్డిగారి ఇతర నాటికలు : 


౨౨౦౫౩౭౯ ల ల 


1. వసంత లక్ష్మి : పూలు - గాలి ఇందులో పాత్రలు. 
2. భలే శిష్యులు : ఆలభ్య నాటిక. 
3. సినీ కవి : 1953లో రెడ్డిగారు ఎం.ఎ. విద్యార్థిగా ఉన్న కాలం నాటి రచన. 


4. శిధిల శీల : 1953లో వితంతు వివాహాలను ప్రోత్సహించే నాటిక. హైదరాబాద్‌ 

రెడ్డి హాస్టల్‌లో ప్రదర్శింపబడిన ఈ నాటికలో యశోదా రెడ్డిగారు నటించారు.” 

విషయాలు ప్రఖ్యాతమైన దైన నవీన కల్పన లైనా వాటిని మనోహరంగా వర్ణ 
చిత్రాలుగా మలిచే నేర్చు నారాయణరెడ్డిగారిది. వీరి ఈ నాటికలన్నీ ఆకాశవాణి ద్వారా 
ప్రసారమైనవి. నారాయణరెడ్డిగారి నాటికలీన్న శ్రవ్యదృశ్య కావ్యాలుగా జనవ్యాప్తి పొంది 

కవిగా వారి కీర్తిని ఇనుమడింపజేశాయి. సి.నా.రె. గారి గేయనాటికలు : వీరు 1920 

కాలం నుండే ఆధునిక గేయ నాటికల రచన ఆరంభించారు. 1947 తర్వాత గేయ 

నాటిక కర్తలో చెప్పుకోదగిన వారు. 

1. నవ్వని పువ్వు : ఇది నారాయణరెడ్డిగారి ముద్రిత కృతులలో రెండవది. 
దీనిని 1953లో రచించారు. గేయనాటికలలో మొదటిది. ఇది నాలుగు గేయనాటికల 
సంపుటి. 

అ) నవ్వని పువ్వు : మధుపం, మొగ్గ, పువ్వు, తీగలాంటివి పాత్రలుగా నడిచిన ఈ 
గేయ నాటిక ఆకాశవాణిలో ప్రసారంతో, రంగస్థల ప్రదర్శనలలో, కవి గారి స్వీయ 
గానాలతో అధిక వ్యాప్తి పొందింది. నాలుగు పాత్రల మధ్య మొగ్గను జాగ్రత్తగా 
కాపాడి నవ్వని పువ్వును సార్థకం చేసినాడు. ఈ నాటికలోని మొగ్గ - ముగ్ధ అనే 
కన్య జీవితానికి ప్రతీక. 

ఆ) వలపుల రేడు : రేయి, కలువ, భావన, సవతుల పోరాటం, ప్రియుని సొంతం 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 111 


చేసుకొనే ఆరాటం ఈ నాటికలలోని ఇతి వృత్తం. ఇది సరస శృంగార శ్రవణ 
గేయనాటిక. 

ఇ) దగ్ధ శాంతి : శాంత, మానవుడు, దానవత, అపరిచిత కంఠాలు పాత్రలుగా సాగిన 
నాటిక. 

ఈ) భిన్న స్వరాలు : ఇందులో కళాజీవి, ప్రణయిని, అనాధలోకం వంటి పాత్రలు 
కలవు. ఒక కళాజీవి క్షణీకాలైన అల్పకామీని సుఖాల నాశింపక శ్రమజీవుల మోడు 
(బ్రతుకులను చిత్రించడమే కళా ప్రయోజనమని గ్రహించి అందుకు పూనుకోవడమే 
ఈ నాటిక ఇతివృత్తం. 

2. అజంతా సుందరి : ఇది అజంతా సుందరి, సుగాత్రి, బుతువుల రాణి అను 
మూడు గేయనాటిక సంపుటి. 1955లో రచించారు. 

అ) అజంతా సుందరి : శిల్ప, శైలబాల అను రెండు పాత్రలు కలవు. ఒక శిల్పి తాను 
చెక్కిన ప్రతిమా సుందరి స్వప్నంలో సాక్షాత్మరించగా మోహపరవశుడు కాగా, ఆమె 
కలాపారమ్స (ప్రబోధం కావించి అతనికి అందకుండా పోవడం ఈ కావ్యానికి 
నాటిక ఇతివృత్తం. 

ఆ) సుగాత్రి : పింగళి సూరన్న గారి కళాపూర్ణోదయ కావ్యంలోని ఓ ముగ్గనాయికా. 
దీని మూల కథ విధేయంగా సాగిన ప్రణయగాధా రూపకం. 

ఇ) బుతువుల రాణి : కాముకుల పరియింపగా కార్యం, సహజ సౌందర్యమే, సర్వదా 
సేవ్యమ్ము బుతువులరాణి, వసంత వర్ణన, తన (ప్రేయసి వసంతాన్ని మాధవుడి 
శిశిరం నుండి రక్షించడమేకథ. 

3) వెన్నెల వాడ : ఇది వెన్నెల వాడ, దివ్వెల సంగీతం, సంక్రాంతి, గోకుల 
విహారం, మనిషి - యంత్రం లాంటి గేయనాటికల సంపుటి. దీనిని 1959వ సంవత్సరంలో 
రచించారు. 

అ) వెన్నెలవాడ : ఇందులో కలువలు, కలువరాణి, చంద్రుడు వంటి పాత్రలు కలవు. 
మేఘుడు ప్రతినాయకుడు. ఇది ప్రణయశృ్ళంగార గాధ. 

ఆ) దివ్వెల సంగీతం : ప్రియుడు, ప్రేయసి, తారలు, మట్టి దివెన్నలు ఇందులోని 
పాత్రలు. “మంటి దీపాలు, మింటి దీపాల - దీపావళి పోటీ తగాదాల్లో ప్రబోధిస్తూ 
కవి ప్రేయసి, ప్రియుల యౌవన మన్మధరాగ దివ్యమాలను చెప్తూ కథను 
ముగించారు. 

ఇ) సంక్రాంతి : సాంప్రదాయ పర్వదిన సంబరాల చిత్రణ. 

ఈ) గోకుల విహారం : ఇది రేపల్లె బృందావన బాలకృష్ణ లీలలు. 

ఉ) మనిషి- యంత్రం : యాంత్రిక పురోగతిని అభినందిస్తూ యంత్రానికి బానిస 

112 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


కాకూడదనే సందేశం. 

4) తరతరాలు తెలుగు : 1975వ సంవత్సరంలో ఉగాదిన ప్రపంచ తెలుగు 
మహాసభలు సందర్భంగా హైదరాబాద్‌ లాల్‌ బహుదూర్‌ స్టేడియంలో సాంస్కృతిక కళా 
ప్రాంగణంలో ప్రదర్శనార్థం ప్రత్యేకంగా రచింపబడిన నృత్యగేయ నాటిక ”. 
నారాయణరెడ్డిగారు ఎక్కువగా గేయ నాటికలు, శ్రవ్య నాటికలు మాత్రమే రచించారు. 
తనదైన భాణిలో ఈ నాటికలు రచించారని చెప్పవచ్చు. 

2.5.2 డాక్టర్‌ మలయశ్రీ 

తెలుగులో కవిత, నవల, వ్యాసం లాంటి వివిధ సాహితి ప్రక్రియల్లో 50 
ఏళ్ళు వయస్సులోనే 50కిపైగా రచనలు వెలువరించిన మలయశ్రీ బహుముఖ ప్రజ్ఞాశాలి. 
డాక్టర్‌ సి. నా.రే రాగభిఖి పీఠికవలే వీరు నాటక రచనలోను సిద్ధహస్తులు. వీరి నాటకాలు: 

1. శాంతి పథము (1974) : ఈ నాటకాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 
తిరుపతి వారు ప్రచురించారు. తెలుగు అకాడమీవారి పోటీలో ఉత్తమ నాటకంగా 
ఎన్నుకోబడి 1975-789 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ మీడియట్‌ తెలుగు ఫైనల్‌ 
విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా నియమించబడింది. ఇందులో తొమ్మిది అంకాలు, 144 
పుటల ఈ నాటకం సిద్దార్థ గౌతమ బుద్దుని జీవిత గాథ ఇతివృత్తంగా రచింపబడింది. 
ప్రాచ్చనాటక లక్షణాలను పాటిస్తూ, పాశ్చాత్య నాటక లక్షణాలన్నీ కూడా దృష్టిలో ఉ 
ంచుకొని రచయిత ఈ నాటకాన్ని శాంతరస ప్రధానంగా మలిచారు. శాంతం లేదా 
ధర్మవీరం అంగిరసంగా కల ఈ ప్రకరణ రూపకల్పనలో శృంగార హాస్య కరణాదులు 
అంగరసాలుగా పోషించబడ్డాయి. పది పాటలు, ముప్పది ఐదు పద్యాలు కల్గిన ఈ 
నాటకం ప్రముఖ సాహితి విమర్శకుల ప్రశంసలందుకొంది. స్వయంగా నటన, నాట్యం, 
రచన, దర్శకత్వ రంగాలలో ప్రవేశం కల ఈ రచయిత నాటకాలు మనోరంజకమైన 
దృశ్యకావ్యాలు కలవు. 

2. ప్రజాకవి వేమన (1984) : ఈ నాటకానికి మలయశ్రీగారుస్వయంగా 
దర్శకత్వ బాధ్యతలు చేపట్టి జిల్లాలోని (ప్రముఖ కళాకారులను సమీకరించి తాను వేమన 
కవి పాత్రను ధరించి పన్నెండు చోట్ల ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ కాలేజి 
లెక్చరర్ల సదస్సు సందర్భంగా కరీంనగర్‌ 'కళాభారతి'లోని ప్రదర్శన అఖిలాంధ్ర ప్రశంసలు 
అందుకొంది. 

తర్వాత శ్రీనాథ మహాకవి, వరకట్నం, ఒక్కే మట్టి బిడ్డలం, సమతా పథం 
వంటి నాటకాలు రచించారు. ఇవి ఆముద్రితాలు. మలయశ్రీగారు ఉస్మానియా 
యూనివర్శిటీలో పిహెచ్‌డి పట్టం, కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహితి చరిత్ర (క్రీ.శ. 
950-1950) అను గ్రంథమును వ్రాశారు. అంతేకాక 1991వ సంవత్సరంలో రాష్ట్ర 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 113 


ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. 1970లో పి.జి. చేసిన వీరు 1998లో 
మెట్టుపల్లి జూనియర్‌ కళాశాల నుంచి రిటైర్డ్‌ అయ్యారు. పై పై వివరాలన్నీ శ్రీ మలయశ్రీ 
గారితో జరిపిన ఇంటర్వ్యూలో సేకరించడం జరిగింది. ” 
2.5.3 ఎస్‌. వెంకటాద్రి (ఎలిగేడు) 

వీరు కవి, నటులు, గాయకులు. అయినా వీరు విద్యార్థుల ప్రదర్శనార్థం కొన్ని 
ఏకపాత్రలు, ఒక నాటకం రచించారు. భారతాభ్యుదయం (1979) : ఇది ఏడు అంకాల 
నాటకం. నాంది పద్యముంది. ప్రస్తావన ఆధునిక కాలేజి ప్రమ, పెళ్ళిళ్ళ విషయంతో ఉ 
౦ది. ఇది కొన్ని అంకాలు రంగాలుగా విభజించబడ్డాయి. పద్యాలు, పాటలు ఉన్నా 
పదికి మించిలేవు. శృంగార కావ్యమైన హద్దుమీరలేదు. ఇందలి కవితల కంటే సంభాషణలే 
ప్రేక్షకులనాకట్టుకుంటాయి. ఇందులో ఇతివృత్తం వేరైనా కథ మాత్రం నన్నయ భారత 
కథనే అనుసరించింది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలోని దూర్వాసుని శాపం ఉ 
న్నా శకుంతల పుత్ర జననం తర్వాతనే రాజ సభకు వెళ్తుంది. దుష్యంతుడు మొదట 
భార్యను గుర్తుంచుకున్నాా అప్పుడే జాలరి తెచ్చి ఇచ్చిన అంగుళలీయకము వల్ల 
తెలుసుకుంటాడు. మేనక వచ్చి కథను తెలుపుతుంది క పూర్వాలంకారికుల నాటక 
లక్షణాలను కొంతవరకు పాటిస్తూ స్వేచ్చగా సరళంగా సాగిన ఈ నాటకం, ప్రదర్శనలో 
రక్తికడుతుంది. 
2.5.4 ఎస్‌. బుచ్చిరాజం (లక్ష్మీపురం - జగిత్యాల) : 

వీరు రచించిన నాటిక వీర జ్యోతి (1979) ఈ నాటకంలో మొదటి భాగం 
13 రంగాలతో, 88 పుటలు కలదు. రెండవ భాగం రాలేదు. అయితే మొదటి భాగమే 3 
గంటల (ప్రదర్శన కలదు. సినిమా ఫక్కిలో కథ, సీరియస్‌ నవల వలె చకచక చదివిస్తుంది. 
రెండు ధనిక కుటుంబాలు, మరో రెండు దొంగల ముఠా మధ్య జరిగిన సంఘర్షణే ఈ 
నాటకంలోని ఇతివృత్తం. వ 
2.5.5 ఎడ్మల్ల రామచంద్రారెడ్డి (వెల్లుల్ల - మెట్‌పల్లి) 

రామచంధ్రారెడ్డిగారు సంఘ సంస్మరణాభిలాషతో “వరకట్న పిశాచం” అను 
నాటకం రచించి 1988లో ముద్రించారు. ఇందులో 9 అంకాలతో, 24 సంపుటాలు 
గల ఆధునిక సాంఘిక నాటకం. పద్యాలు, పాటలు లేకుండా రచన సాఫీగా ఉంది. 
నాటకమని రచయిత పేర్కొన్నారు. ఇది నాటిక అనడానికి తగి ఉంది. స్త్రీలు సబలలుగా 
మారాలని, ఆస్తిహక్కు పొందాలని, వారి పురుషదాస్య జీవితాలు విడనాడాలని ఈ కవి 
ఆశయంతో నాటకాన్ని వ్రాశారు. అంతేకాక 'మనోదర్పణము” అను ఏక పాత్రల సంపుటిని 
1988లో ముద్రించారు. ఇందులో ఏక పాత్రాభినయ వచన రచనలున్నవి. 

1. భారత విలాసము : రామాయణేతర హాసంలోని ఘట్టం. రామ 
1114 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


వనవాసానంతరం అయోధ్యకు చేరిన భరతుని మనోవేదన. 

2. భారత వీర విలాసము : భారత వీరుని ప్రశంసలు. 

3. అందమైన అర్థాంగి : ఆదర్భ ప్రేయసి ప్రేమికుల జంటను చూసి ఓర్వని పాపాత్ముడు. 
4. అంతరాత్మ : అల్లరి విద్యార్థులు, వరకట్నం, స్వార్థం ముదిరిన సర్పంచులా, 
తాగుబోతులా, లంచగొండుతనము, కులపు పెద్దలను విమర్శిస్తూ వ్రాసిన కథ. 

ర్‌. ఇంద్రధనుస్సు : ఆదర్శ ప్రేమికులు తమకు అడ్డంకులు కల్గించే దుష్టశక్తులను 
ఎదిరించి ధైర్యంగా ఉన్నత ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడం. 

ఈ అయిదింటిలో సాంఘికేతర వృత్తాలు, శిష్టవ్యవహారిక భాషలో సహజ 
వర్ణనతో రెడ్డిగారు ఈ ఏకపాత్రలు ధరించారు. పై వివరాలన్నీ శ్రీ ఎడ్మల 
రామచంద్రారెడ్డిగారితో జరిపిన ఇంటర్వ్యూలో సేకరించడం జరిగింది. * 

2.5.6 రాయ్‌ బాల ప్రసాద్‌ 

రామగిరి గుహాలయం వరకు రాతి మెట్లు కట్టించాలనే ఆశయంతో ధన సేకరణ 
ప్రయత్నంలో వీరు రామగిరి” నాటకం రచించి, ప్రదర్శించి, ప్రసంగించారు. 

రామగిరి : ఈ నాటకం పౌరాణిక - సాంఘిక మిళిత నాటకం. దీనిని 1987లో 
ముద్రణ జరిగింది. ఈ నాటకం 3 అంకవాలలో ఉంది. ఇతిహాస కాలంలో రాముడు 
సంచరించినాడని, కాళిదాసు మేఘ సందేశంలో పేర్మొనబడిందని, కాకతీయులు, రెడ్డి 
రాజులు, నవాబులు ఏలిన ప్రదేశం రామగిరి అని చెప్పబడుతున్నది. సీతారామలక్ష్మణులు 
సమేతంగా అగస్యమనులు, ఓ కాపు దంపతుల జంట, ఇంకా కాలేజీ యువకులు 
ఇందులోని పాత్రలు. రామగిరి వర్ణనతో ఈ నాటక ప్రదర్శన మొదలౌతుంది. రైతుల 
భాష తెలంగాణా మాండలికమైన కోస్తా పదాలతో ఉంటుంది. ఇందులోని పాటలు 
మాత్రం రామచంద్ర శర్మగారు వ్రాశారు. రామగిరి నాటక ప్రదర్శనలు జిల్లాలో వందకుపైగా 
ప్రదర్శించి, డబ్బు సేకరించాలన్న ఆశయంతో ఈ నాటకాన్ని జిల్లా మొత్తం ప్రదర్శించారు. 
రచయిత స్వయంగా రాముని పాత్ర ధరించారు. సీతగా లక్ష్మీ రేకందార్‌గారు, కాపు 
పడతిగా రజినిశ్రీగారు నటించారు. 

2.5.7 గంగా రాజేశ్వర్‌రావు 

వీరు నాలుగు నాటికలు, ఒక నాటకం వ్రాశారు. వీటిని గంగా రూపకాలు”గా 
1988లో స్వయంగా “గంగా తరంగిణి సమితి” వారి తరపున ప్రచురించారు. 

1. రూన్సిరాణి : ఈ నాటకం చారిత్రక నాటకం. ఇందులో సంస్కృత రూపక 
నాంది ప్రవేశిక విష్ముంభాది ప్రాచీనాలంకారిక లక్షణాలేవి పాటించబడని సంపూర్ణ ఆధునిక 
వీధి నాటకం. రెండు మూడు పాటలు తప్ప పద్యాలులేవు. పాత్రోచితంగా హిందుస్థానీ 
ఆంగ్రభాషాపదాలున్నాయి. ఇందులో 12 పురుష పాత్రలు, 3౩ స్తీ పాత్రలు కలవు. ఇందులో 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 115 


వీర రస ప్రధాన నాటకంలో ఉప కథ రూపకంగా సరస శృంగార, సన్నివేశం నుంచి 
పుట్టిన సహజ సున్నిత హాస్యం పోషించబడింది. రూన్సీరాణి ప్రథమ భారత స్వాతంత్ర్య 
మహిళ సమరయోథురాలు. ఈమె గూర్చి చెప్పినదే ఇందలి కథ. 

కంపెని వారికి పట్టుబడి, బందిగా రంగూన్‌కు పంపబడక ఢిల్లీ బాదుషా 
బహదూర్‌షా తన వాగ్గానం ప్రకారం లక్ష్మీబాయికి సైన్య సహాయం చేసి ఉంటే, ఒక 
ఆడదాని నేతృత్వం కింద పనిచేయమని తాంతియాతోపె భావించకుండా ఉంటే ప్రథమ 
స్వాతంత్ర్య సంగ్రామంలో లక్ష్మీబాయి సర్వసైన్యాధ్యక్షురాలై ఉండొచ్చు. ఇట్లా ఈ రూపకం 
చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది అని జి.వి. ఎల్‌. ఎన్‌. విద్యాసాగర్‌ శర్మ అన్నారు. 

2. మల్లెమాల (నాటిక) : ఇది ఏకాంకిక అని రచయిత అన్నారు. ఈ నాటిక 
హరిజనాభ్యుదయం కోసం రచింపబడింది. హరిజనులు దేవాలయ ప్రవేశంతో ఆరంభమైన 
ఈ నాటిక హరిజన యువతిని ఓ బ్రాహ్మణ యువకుడు పెళ్ళాడటంతో కథ ముగుస్తుంది. 
ఇది గాంధీయవాద ప్రభావంతో వచ్చిన నాటిక. మంథని ఉన్నత పాఠశాల విద్యార్థుల 
కోసం వ్రాయబడిన నాటిక. 

3. రామరాజ్యం (నాటిక) : ఈ నాటిక మూడు అంకాలుగా, ప్రతి అంకం 
కొన్ని రంగాలు విభజించబడింది. మన ప్రజాస్వామ్య నాయకుల ఎన్నికల తతంగాల 
వర్ణన కలదు. తెలంగాణా మాండలికం వాడిన గ్రామ పెత్తందారు పాత్ర అఖిలాంధ్ర 
వారసునిగా చిత్రించారు. యువతరానికి (గామ సర్పంచు పదవిని అప్పగించడం 
మారుతున్న సమాజానికి సంకేతంగా చిత్రీకరించారు. ** 
2.5.8 డాక్టర్‌ అందె వెంకటరాజము 

వీరు మూడు నాటికల సంపుటిని రచించారు. అవి : 
1. భారతరాణి (1971) : ఇందులో ఆరు నాటికల సంపుటి కలదు. 
అ) అభ్యుదయం : ప్రభుత్వ పథకాల తోడ్పాటుతో గ్రామీణ రైతులు లబ్దిపొందడం 
ఎలా! అనేది కథ. 
ఆ) విద్యార్థుల వరాలు : ఓ దూకుడు విద్యార్థి తపస్సునకు శంకరుడు కాపి చదువులు 
మానుకొని చక్కగా చదవుకోవాల్సిందిగా హితబోధ చేయడం. 
ఇ) దోపిడి : గొర్రెల దోపిడికి వచ్చిన గ్రీకు సైనికులను భారత గోపాలురు ఎదిరించి 
పరుగెత్తించడం. 
ఈ) భారత మాత : దేశభక్తి గురించి చెప్పడమే ఇందలి ఇతివృత్తం. 
ఉ) సమత : మానవతను చాటి చెప్పిన గేయ నాటిక. 
2) భువన విజయం : ఈ నాటిక శ్రీ కృష్ణదేవరాయల భువన విజయ సభాభవనంలో 
అష్టదిగ్గజ కవుల కవితాగోష్టి, డాక్టర్‌ దివాకర్ల వేంకటావదాని ప్రభృత భాగ్యనగరం ప్రముఖ 
116 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


కవులు బహుప్రదర్శనలిచ్చిన “భువన విజయం” ఈ రచనకు ప్రేరణ అనుకోవచ్చు. 

విద్యార్థులతో ఎక్కువగా ప్రదర్శింపబడిన ఈ నాటిక రచయితకు మంచి పేరు తెచ్చి 

పెట్టింది. 

3. మాధవ వర్మ : ఈ నాటికలో నాలుగు రంగులున్నాయి. ఆరవ శతాబ్ది ఉ 
త్తరార్థంలో విజయవాడను పాలించిన విష్ణుకుండినుల ప్రభువు మాధవ శర్మ ఒకమారు 
రథాన్ని వేగంగా నడిపించి ఒక పేద బాలుని మరణానికి కారకుడైన తన పుత్రునికి 
మరణ దండన విధించిన ధర్మ ప్రభువని ప్రతీతి. వెంకట రాజం ఈ నాటిక చక్కగా, 
సరళంగా రచించారు. ఈ నాటిక రాజు ధర్మ నిర్ణయానికి కనకవర్షం కురియటం, రాణి 
ప్రార్థనకు ఉరితీయబడి మరణించిన యువరాజు మళ్లీ పునర్జన్మ పొందడం ఇందలి 
విశేషాలు. కథ సుఖాంతం. పై వివరాలన్నీ తీ డాక్టర్‌ అందె వెంకటరాజం గారితో 
జరిగిన ఇంటర్వ్యూలో సేకరించడం జరిగింది. 

2.5.9 డాక్టర్‌ జె బాపురెడ్డి 

వీరి గేయనాటికలు అన్ని ఆకాశవాణి ద్వారా ప్రసారితమైనవి. గేయ నాటికలు 
సంపుటాలు కలవు. 

1. రాకెట్టు రాయబారం (1960) : ఇందులో పాత్రలు రాకెట్టు, చంద్రకాంతి, 
చంద్రగోళాన్ని భారతీయ సాంప్రదాయంలో కాక స్త్రీ మూర్తిగా భావించడం రెడ్డిగారి 
పాశ్చాత్య భావారుసరణం, ఇందులో మానవుని ప్రకృతి విజయాలను వర్ణించారు. 

2) బాపురెడ్డి గేయనాటికలు (1970) : ఈ సంపుటను సినీనటుడు గుమ్మడి 
వెంకటేశ్వరరావు గారికి 1970లో అంకితం చేశారు. ఇది గేయ నాటికల సంపుటి. 
అ) బుతురాగం : ఇందులో షడ్చతువులు పరస్పరం మాత్సర్యంలో ఆత్మస్తుతి 

పరనిందలతో కలహించుకోగా కాలపురుషుడు వారిని సమాధాన పరచి అందరూ 
సమానమే అని చెప్పి ఏలుకుంటారు. 

ఆ) భావి జీవులు : కుటుంబ నియంత్రణ గూర్చి ఇందలి ఇతివృత్తం. 

ఇ) తక్కువే ఎక్కువే : కుటుంబ నియంత్రణ గూర్చి ఇతివృత్తం. 

ఈ) విజయహేల : సంప్రదాయనాధరించి విన్నుకోవలసింది, దేశభావ్యభివృద్ధి ఇందలి 
ఇతివృత్తం. 

ఉ) సకల జనసంక్రాంతి : సంప్రదాయనాధరించి విన్నుకోవలసింది, దేశభావ్యభివృద్ధి 
ఇందలి ఇతివృత్తం. 

ఎ) స్వాతంత్ర్య హేల : అందరూ త్రికరణ శుద్ధితో కలిసి పనిచేస్తే ఈ దేశ భవిష్యత్తు 
సముజ్ఞ్వల రూపం దిద్దుకుంటుంది అనే భావన ప్రజలలో కల్గించడమే ఈ రూపక 
లక్ష్యం. 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | శే శే ౯ 


ఏ) ప్రజా విజయం : దుష్టశక్తుల మట్టు పెట్టి దేశ ప్రగతి సాధించుకోవాలని కవి 
ప్రజాశక్తికి పట్టం కట్టారు. 

ఐ) పిల్లల మర్రితో ఇంటర్వ్యూ : 450 సంవత్సరాల పూర్వపు వటవృక్షంతో కవి 
సంభాషించిన వచన కవితా నాటిక. ఇది ఇందలి ఇతివృత్తం. 

ఒ) ఎన్‌జిఓ : గుమాస్తా, ఆఫీసర్‌, గుమస్తా భార్య పిల్లల పాత్రలు కలవు. ఓ సామాన్య 
ఉద్యోగ జీవిత స్థితిగతుల వర్ణన ఇందలి ఇతివృత్తం. 

ఓ) చాచా నెహ్రూ : నెహ్రూ పుట్టిన రోజు పండుగ దినము, నెహ్రూ, పిల్లలు, గులాబీలు 
ఇందులోని పాత్రలు. దేశ సమస్యల పరామర్శ, దేశాభివృద్ధి ఆకాంక్ష ప్రశంస 
ఇందలి కథ. 

బౌ సాగర సౌథ : ఈ నాటికను 1975 ప్రపంచ తెలుగు మహాసభలో “గౌతమ బాల 
విహారి నాగార్జున సాగర్‌ వారు ప్రదర్శించారు. వీరు దేశమంతటా తిరిగి 
ప్రదర్శించారు. ఢిల్లీలో ఈ ప్రదర్శనను చూసి ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా” ఆంగ్ల 
దిన పత్రిక బహుధా ప్రశంసించింది. 

బుతురాగం నాటిక విశాఖ 'దిక్కి సంగీత నేతృత్వంల్భ్మిదేశ విదేశ (ప్రేక్షకుల 
సమక్షంలో తిరుపతిలో ప్రదర్శించి లభినందనలందుకొంది. బాధ్యతల ఉన్నత 
ప్రభుత్వోద్యోగిగా అభ్యుదయ భావాలు కలిగి ప్రజల సంక్షేమాకాంక్షించి ప్రభుత్వ పథకాల 
ప్రచార సాధనంగానూ పరిపూర్ణ దేశభక్తితో బాపురెడ్డిగారి రచనలు వెలువడ్డాయి. 

2.5.10 బైరి నర్భయ్య 
విద్యార్థుల ప్రదర్శనార్థం పలు నాటికలు రచించారు. “అందెల రవళి అను గేయ 
నాటికల సంపుటి. ఇందులో ఐదు గేయనాటికలు కలువ. 
వరకట్నం : కట్నం గురించి కోడలి కథ. అత్త కట్నం కోసం కోడల్ని బాధిస్తుంది. 

2. చదువు: ఇందులో పాత్రలు తండ్రీ, కొడుకు, దొర, బడిపంతులు, చదువు విలువను 
చాటిచెప్పే నాటిక. ఇది ఇందలి ఇతివృత్తం. 

3. పల్లె-పట్నం : పల్లె, పట్నం తమ గొప్పలు చెపుతూ వాదించుకోగా, భారతమాత 
వచ్చి హితోపదేశం చేసి, దేశాభివృద్ధిని సాధించుకోవాలని ఇచ్చే సందేశం. 

. నీతి- నిజాయితి : ఓ బాలునికి గాంధితాతకు మధ్య సంభాషణలు జరిగే కథ. 

5. అస్పృశ్యత : అంటరానితనాన్ని నిర్మూలించాలని కవి సందేశం. (బ్రాహ్మణుడు, 
నాయకుడు, వైశుయడు, ఇద్దరు హరిజనులు, ఓ జాతీయవాది నాటకలోని 
పాత్రలు. 
పై వివరణ శ్రీ బైరి నర్బయ్యగారి ఇంటర్వ్యూలో సేకరించడం జరిగింది.” 

2.6 ముగింపు 


118 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


కరీంనగర్‌ జిల్లా తెలుగు నాటకరంగం అనే ఈ అధ్యయంలో మొదట తెలుగు 
నాటకరంగం పుట్టుక, పరిణామ దశ గూర్చి పరిచయం చేయడం జరిగంది. ఇందులోని 
తెలుగు నాటకరంగంలోని గల నాటకాల ప్రయోగ వైవిధ్యాలను గూర్చి మరియు తెలుగు 
నాటకరంగంలో ప్రముఖ నాటక సంస్థలు, సమాజాలు గూర్చి వివరించడం జరిగింది. 
తర్వాత తెలంగాణా నాటకరంగాన్ని పరిచయం చేసి, కరీంనగర్‌ జిల్లాలో కళారంగం 
ఆవిర్భావ దశలో భాగంగా జిల్లాలో జానపద కళారూపాలను వివరిస్తూ, యక్షగానాలు, 
వీధి నాటకాల ప్రదర్శన బృందాలను పేర్ళాని, యక్షగానాల - వీధి నాటకాల రచయితలు 
మరియు వారి రచనలను వివరిస్తూ జిల్లాలోని నాటకరంగం తొలి దశను మరియు 
ఆధునిక నాటకరంగాన్ని పరిచయం చేయడం జరిగింది. తర్వాత జిల్లాలోని నాటకరంగ 
సంస్థలు, సమాజాల స్థాపన, వికాసం, వారు ప్రదర్శించిన ప్రదర్శనల గూర్చి వివరిస్తూ 
జిల్లా నాటక రంగ (ప్రముఖ దర్శకులు మరియు నాటక రచయితలు వారి నాటక 
రచనాశైలిని గూర్చి పరిశీలించి వివరించడం జరిగింది. మొత్తం మీద ఈ అధ్యయంలో 
తెలుగు నాటకరంగం ప్రాచీనత, క్రమవికాసం వివరిస్తూ తెలుగు నాటకరంగంపై ఇతర 
నాటక సమాజాల ప్రభావాన్ని చూపించడం జరిగింది. ఇక కరీంనగర్‌ జిల్లా నాటకరంగాన్ని 
మూల హేతువులుగా ఉన్న జిల్లా జానపద కళారూపాల ప్రాబల్యాన్ని చూపుతూ జిల్లా 
నాటక రంగానికి అవి మౌలిక స్థానాలను తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో కోస్తా, 
రాయలసీమ ప్రాంతాలలో తెలంగాణా నాటకరంగాన్ని, ముఖ్యంగా కరీంనగర్‌ 
నాటకరంగాన్ని పోలుస్తూ ఆలస్యంగా ప్రారంభమైన నాటక ప్రదర్శనలను, అభివృద్ధిని 
జిల్లాలోని ప్రాంతాల వారీగా చర్చిస్తూ నాటకరంగ సమాజాలను, రచయితలను, దర్శకులు 
వారి ప్రయోగాలను సంక్షిప్తంగా వివరిస్తూ, తద్వారా కరీంనగర్‌ జిల్లా నాటకాభివృద్ధిని 
తెలియజేయడంలో ఈ అధ్యయం ముగించబడింది. 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 119 


౨9౦ రాలా త ల ఫం గా 


పాదసూచికలు 


నాట్యకళ (1967) ఆంధ్ర నాటక పరిణామ చరిత్ర 
నాట్యకళ (1967) ఆంధ్ర నాటక పరిణామ చరిత్ర 
తెలుగు నాటక వికాసం 

నాట్యకళ (1980) ప్రత్యేక సంచిక 

తెలుగు నాటక వికాసం 

నాట్యకళ (1980) ప్రత్యేక సంచిక 

నాట్యకళ (1980) ప్రత్యేక సంచిక 

తెలుగు నాటకరంగం నూతన ధోరణులు, ప్రయోగాలు 
తెలుగు నాటక వికాసం 


. ఆంధ్రదీపిక 

. ఆంధ్ర వాచసత్వం 

. తెలుగు విజ్ఞాన సర్వస్వం 

. శబ్ద దీపిక 

. తెలుగు నాటకరంగం నూతన ధోరణులు, ప్రయోగాలు 
. తెలుగు నాటక వికాసం 

. తెలుగు నాటకరంగం నూతన ధోరణులు, ప్రయోగాలు 
. తెలుగు నాటకరంగం నూతన ధోరణులు, ప్రయోగాలు 
. తెలుగు నాటకరంగం నూతన ధోరణులు, ప్రయోగాలు 
. తెలుగు నాటకరంగం నూతన ధోరణులు, ప్రయోగాలు 
. నాటక సాహిత్య సమాలోచన 

. తెలుగు నాటక వికాసం 

. తెలుగు నాటక వికాసం 

. నాట్యకళ(1980) ప్రత్యేక సంచిక 

. నాట్యకళ(1980) ప్రత్యేక సంచిక 

25. 


తెలుగు నాటక రంగం నూతన ధోరణులు-ప్రయోగాలు 


120 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


టలు - 7,8 

టలు - 8,9 

ట - 109 

టలు = 111, 112 
ట - 178 


ట - 225 
ట - 39. 
ట - 490. 
టలు -58, 59. 
టలు -47, 58. 
టలు -54, 55. 
టలు-41 నుంచి44 
ట-306 
ట-245. 
ట-246. 
పుటలు-109, 110. 
పుటలు- 94, 96 
పుటలు-99, 100 


పు 
పు 
పు 
పు 
పు 
పు 
పు 
పు 
పు 
పు 
పు 
పుట - 14 
పు 
పు 
పు 
పు 
పు 
పు 
పు 
పు 
పు 
పు 


26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
38. 


34. 
85. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
తతి. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
598. 
54. 
55. 


తెలుగు నాటక రంగం నూతన ధోరణులు-ప్రయోగాలు 
తెలుగు నాటక రంగం నూతన ధోరణులు-ప్రయోగాలు 
తెలుగు నాటక రంగం నూతన ధోరణులు-ప్రయోగాలు 
తెలుగు నాటక రంగం నూతన ధోరణులు-ప్రయోగాలు 
నాట్యకళ (1980) ప్రత్యేక సంచిక 
యువనికలో (దగాపడ్డ తెలంగాణా) 
యువనికలో (దగాపడ్డ తెలంగాణా) 


పుటలు-108, 111 
పుటలు-122, 123 
పుట-161 
పుట-160 
పుట-54 

పుట - 15 

పుటలు - 15, 16 


జానపద కళారూపాల రాష్ట్ర స్థాయి కళోత్సవాలు (నల్గొండ) 


పి. 


ఆంధ్రుల జానపద విజ్ఞానం 

కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర 

కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర 

కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర 

కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర 

శ్రీ సుందర చార్య గారితో ఇంటర్వ్యూ తేది: 29. 7.2003 
కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర 


ఎస్‌.టి.యు.- 2000 


పుట - 412 
పుట - 228 
పుటలు - 117, 128 
పుట - 124 
పుట - 224 
పుట - 227 


పులికాంత విద్యాసాగర్‌ గారితో ఇంటర్వ్యూ తేది : 29.7.2003 


ఎక్కలదేవి లక్ష్మణ్‌గారితో ఇంటర్వ్యూ తేది: 29. 7.2003 
కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర 
కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర 
కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర 
కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర 
కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర 
కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర 
కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర 
ఆంధ్ర నాటక రంగ చరిత్ర 
ఆంధ్ర నాటక రంగ చరిత్ర 
ఆంధ్ర నాటక రంగ చరిత్ర 
ఆంధ్ర నాటక రంగ చరిత్ర 
ఆంధ్ర నాటక రంగ చరిత్ర 
ఆంధ్ర నాటక రంగ చరిత్ర 


పుట - 382 

పుట - 383 

పుట - 384 

పుట - 385 

పుట - 386 

పుట - 382 
పుటలు-234నుంచి 238 

పుట - 506 

పుట - 506. 507 

పుట - 507 

పుటలు - 507, 508 

పుట - 508 


పుటలు - 508, 509 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 121 


56. 
57. 
ర్‌రి. 
59. 
60. 


61. 
62. 


63. 


64. 


65. 


66. 


67. 


68. 


69. 
70. 


71; 


72. 


73. 
74. 


ఆంధ్ర నాటక రంగ చరిత్ర పుట - 509 
నాట్య కళ( 1980) ప్రత్యేక సంచిక పుట - 54 
ఆంధ్రప్రదేశ్‌ నాటక రంగం పుటలు - 507, 508 
శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారితో ఇంటర్వ్యూ తేదీ: 29.77.2003 

స్థలం కృష్ణానగర్‌, హైదరాబాద్‌. 

శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారితో ఇంటర్వ్యూ తేదీ: 29.7.2003 స్థలం కృష్ణానగర్‌, 
దరాబాద్‌. 

వాసుదేవరావుగారితో ఇంటర్వూ తేదీ: 28.38.2008 స్థలం : హైదరాబాద్‌. 
రాజేంద్రప్రసాద్‌గారితో ఇంటర్వ్యూ తేదీ: 23.3.2003 

: హైదరాబాద్‌. 

పి కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారితో ఇంటర్వ్యూ తేదీ: 21.1.2004 

లం: కృష్ణానగర్‌, హైదరాబాద్‌. 

శ్రీ పి కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారితో ఇంటర్వ్యూ తేదీ: 21. 1.2004 

స్థలం : కృష్ణానగర్‌, హైదరాబాద్‌. 

శ్రీ సిద్దార్ధ శ్రీ సౌడాల ప్రభాకర్‌ గార్లతో ఇంటర్వ్యూ 21. 1.2004 

స్థలం : మెట్టుపల్లి. 

శ్రీ కిషన్‌ & శ్రీ ప్రభాకర్‌ గార్లతో ఇంటర్వ్యూ 19.6.2003 

స్థలం: కరీంనగర్‌. 

శ్రీ డి.వి.ఎం. మురళిమోహనాచార్యగారితో ఇంటర్వ్యూ 18. 1.20083 

స్థలం : మెట్టుపల్లి. 

కోటగిరి మురళి & శ్రీహరి గార్లతో ఇంటర్వ్యూ 19. 12.2002 

స్థలం : గోధూర్‌ 

ఎం.డి. కరీమ్‌ గారితో ఇంటర్వ్యూ, తేది: 6.9.2003 స్థలం : కరీంనగర్‌. 

శ్రీ మార్మండేయ గారితో ఇంటర్వ్యూ, తేది: 21.1.2004 

స్థలం : కృష్ణానగర్‌, హైదరాబాద్‌. 

శ్రీ పి కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారితో ఇంటర్వ్యూ తేదీ: 21. 1.2004 

స్థలం క కృష్ణానగర్‌, హైదరాబాద్‌. 

శ్రీ డి.ఎస్‌. ఎన్‌. మూర్తిగారితో ఇంటర్వ్యూ తేదీ: 8. 4.2003 

స్థలం : హెచ్‌సియు, హైదరాబాద్‌. 

శ్రీ గుండా మల్లయ్యగారితో ఇంటర్వ్యూ తేదీ: 8.9.2003 స్థలం : కరీంనగర్‌. 
శ్రీ పి కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారితో ఇంటర్వ్యూ తేదీ: 29. 1.2004 


(రూ౭జ్ఞు ర (రూ ry 
oO Ef 


2 


122 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


75. 
76. 


717; 
78. 
79. 
80. 
81. 
82. 


83. 
84. 
85. 
86. 
87. 


రి 


లం: కృష్ణానగర్‌, హైదరాబాద్‌. 
సిద్ధార్థ గారితో ఇంటర్వ్యూ తేదీ: 19.11.2003 స్థలం : మెట్టుపల్లి. 
డి.వి.ఎం. మోహనాచార్య గారితో ఇంటర్వ్యూ తేదీ: 21.3.2003 
లం : మెట్టుపల్లి. 

డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి సాహిత్య సమాలోచన 


ల 


డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి సాహిత్య సమాలోచన 


(ఈ (ఈ 


రి 


పుటలు-103, 104. 
పుటలు-105, 109. 


శ్రీ మలయశ్రీ గారితో ఇంటర్వ్యూ తేదీ: 21.38.2008 స్థలం : కరీంనగర్‌. 
కరీంనర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర పుట - 604 
కరీంనర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర పుట - 605 


శ్రీ ఎడ్మల్ల రామచంద్రారెడ్డిగారితో ఇంటర్వ్యూ తేది: 10.1.2003 

స్థలం మెట్టుపల్లి. 

కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర పుట - 605 
కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర పుటలు-607, 612 
శ్రీ అందె వెంకట రాజంగారితో ఇంటర్వ్యూ తేది: 17.8.2003 స్థలం : కోరుట్ల 
కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర పుటలు - 619, 620 
బైరి నర్సయ్యగారితో ఇంటర్వ్యూ తేది: 17.8.2008 స్థలం కోరుట్ల. 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 123 


మూడవ అధ్యాయం 


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ 
నాట్యమండలి 


జ శ్ర 
| వ * గ్‌ 
3 లా, గ్‌ా ‘afl, 
Wie fu CE నష re జాగ 
co! ర ననే os 3 


124 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


3.0 పరిచయం 

వేదభూమిగా ప్రసిద్ధి పొందిన భారతదేశంలో హైందవ నాగరికత ప్రాచీన 
కాలం నుంచి భిన్న జాతుల, భిన్న మతాల సంపర్మంతో శిధిలమైనట్టు కనబడిననూ 
అంతర్గతంగా గంభీరత్వాన్ని సంతరించుకొని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే 
సాంస్కృతికమైనట్టి సంపదను సృష్టించుకొన్నది. సంస్కృతి సంరక్షణ విషయంలో 
దేవాలయాలదే ఆధిక్యత కనబడుతుంది. హైందవుడి కులం, మతం ఒకటేమిటి సమస్త 
కార్యకలాపాలకు దేవాలయలే ప్రాచీనకాలంలో కేంద్ర స్థానాలై నిలబడటమేకాక ఆయా 
దేవాలయాలకు ఉన్న స్ధల మహత్యాలను, పుణ్య చరిత్రల వల్ల భారతదేశంలో నగరాలు, 
పట్టణాలు, పుణ్యక్షేత్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అలాంటి పున్యక్షేత్రాలలో 
ధర్మపురిక్షేత్రం ఒకటి. చారిత్రాత్మకంగా ఈ క్షేత్రం ప్రాముఖ్యత సంతరించుకోవడమేకాక 
అనేక రాజవంశాల సేవలను అందిపుచ్చుకున్నది. నృసింహస్వామి మూలవిరాటుగ వెలసిన 
ఈ క్షేత్రం పవిత్ర క్షేత్రంగా పరిగణింపబడటమేకాక తెలంగాణా ప్రాంతంలో ప్రత్యేకత 
సంతరించుకొన్న నాటకరంగ సంస్థయైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నాట్యమండలి ఈ 
ధర్మపురిక్షేత్రంలో ఆవిర్భవించింది. మూడుతరాల నటుల, దర్శకుల నేపథ్యం ఉన్న ఈ 
సంస్థ ఆద్యంతాల పరిశీలనే ఈ అధ్యయం ముఖ్య ఉద్దేశం. 
3.1 ధర్మపురిక్షేత్ర చరిత్ర 

ప్రాంతీయత చరిత్రలో కొన్ని కనువిప్పుగా, కొన్ని కనుమరుగుగా వేద సంస్కృతి 
సభ్యతల కాలవాలమైన ప్రాచీన నగరాల్లో ఆంధ్రదేశంలోగల కొద్ది పట్టణాల్లో ధర్మపురి 
ఒకటిగా ఆనాది నుండి విలసిల్లింది. దత్నాత్రేయముని ఆశ్రమ సంచాలకుడుగా, 
విదర్భదేశాధీశ్వరునకు విశాలునకు చెప్పిన క్షేత మహత్యంబట్టి ఈ అరణ్యగ్రామం కనీసం 
3 వేల సంవత్సరాల చరిత్ర కల్లి మునులకు, బుషులకు, సకల దేవతల కోటి 
పూజనమునకు, యజ్ఞయాగాదికానికి కేంద్ర స్థానమైన నిలచిందని పౌరాణిక గ్రంథాలు 
ఘోషిస్తున్నాయి. దక్షిణాభిముఖియెన గోదావరి నదీ తీరానికి పడమటగా దండకారణ్యాన 
ఆదిలాబాద్‌, కరీంనగర్‌ మాండలిక హద్దులపై నిలిచినది ఈ నగరం. గౌతమ మహర్షి 
ఈశాన్య భాగాన తపస్సు చేసినాడు. ఈయన శివలింగ ప్రతిష్టాపన చేసినాడు. దత్తాత్రేయ 
బుషి ఇక్కడ మున్యాశ్రమము స్టాపించినాడు. విదర్భ దేశాధీశునికి క్షేత్ర ప్రాధాన్యత 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 125 


వివరించారు. రామభద్రాశ్రమాన్ని నిర్మించిన రామభద్ర స్వామి పరివ్రాజకుడు. ఇతనికి 
వెలిగందుల రాజ్యపు రాజ్య ప్రతినిధి, దేవకొండ పరగణాధిపతి అష్టాగ్రహారములు దానము 
చేసినాడు. ఇతడే తురుష్కుల దాడిలో చిన్నాభిన్నమై, ప్రజలు వలస వెళ్ళే దశలో, గ్రామం 
నామరూపాలు లేకుండా భావించి, వారిని ఆహ్వానపరచి దక్షిణ భాగాన వారికి 
తాత్మాలికంగా గ్రామం రూపొందించినాడు. " 
3.1.1 ధర్మపురి గ్రామ నామం - నేపథ్యం 

ధర్మపురి అనే పేరు బౌద్దుల కాలంలో రూపుదిద్దుకొన్నట్లు కనిపిస్తుంది. విదర్భ 
నుంచి వచ్చిన ధర్మవర్మ మహారాజు పేరున ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరు వచ్చినట్లు 
క్షేతమహత్యంవల్ల తెలుస్తుంది. ప్రాచీన కాలంలో పూర్వపదం అలాగే ఉన్నా ఉత్తరపదం 
కొంచెం మార్పుతో కనపబడుతోంది. బౌద్దుల కాలంలో ధర్మ శతాబ్దానికి ప్రాచుర్యం ఉ 
౦డేది. కనుక నాటికీ ఈ పేరు స్థిరపడి ఉంటుంది. స్థల పురాణగాధల్లో విదర్భనగరం 
నుంచి రాజు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డట్టు చెబుతోంది. “విధర్భ” బౌద్దుల కాలంలో 
సుప్రసిద్ధమైన మధ్య భారతదేశంలోని పట్టణం కనుక ఆ రాజు ద్వారా ఈ పేరు స్థిరపడి 
ఉంటుంది. ధర్మవర్మ మహారాజు ఈ గ్రామాన్ని రూపొందించాడు కనుక దీనికి ఆయన 
పేరుతో ధర్మపురి అని పేరు వచ్చిందని ధర్మపురి క్షేత్ర మహత్యంలో రాసి ఉంది. శాసనాల్లో 
ధర్మపుర, ధర్మపురమ్‌, ధర్మపుర, ధర్మపురి, ధర్మశ్యర్థం అని వివిధంగా కనిపిస్తాయి. 
డెక్నల బండ శాసనంలో ధర్య్యరమని, రామేశ్వరాలయ శాసనంలో ధర్మపురమని, కోనేటి 
శాసనంలో ధర్మపురి అని, కుర్వాల శాసనంతో ధర్మపుర, గ్రామమని ఉంది.” 
3.1.2 నారసింహ పూజా సంస్కృతి 

ధర్మపురి క్షేత్ర మహత్య పురాణంలో బలవర్మ కుమారుడు ధర్మవర ధర్మపురిలోని 
మునుల ఆశ్రమాలకు వచ్చి ఇక్కడ తపస్సు వచ్చి చేసి నరసింహస్వామిని మెప్పించి ఈ 
గ్రామానికి తన పేరు పెట్టాడని ఉంది. అంతేకాక ఈ పురాణంలో ధర్మపురి సమీపంలో 
ఒక నగరం ఉండేదని, దాని రాజే ఈ ధర్మవర్మ తండ్రి బలవర్మ అని రాసి ఉంది. ఇది 
కోటిలింగాల అయ్యి ఉంటుంది. శాతవాహన ప్రభువు సింహపుత్రుడు కథాపరిత్సాగరంలో 
సింహపూజ గురించి ప్రస్తావించడంవల్ల ఈ సింహపూజ, ఈ ప్రాంతంలో మొదలైందని, 
ఈ వంశీకుడు ధర్మవర్మ తొలిసారిగా ధర్మపురిలో తపస్సు చేసి నరసింహస్వామి అనుగ్రహం 
పొందాడని తెలుస్తుంది. కరీంనగర్‌ జిల్లాలో మరెక్కడా లేనన్ని నరసింహాలయాలు ఉ 
న్నాయి. ధర్మపురిలోనేగాక బీర్‌పూర్‌, దుంపేట, జగ్గాసాగర్‌, గోధూర్‌, వెల్లుల్ల, నల్లగొండ, 
నర్సింలపల్లె, నందగిరి, రేకుర్తి, నాంపల్లి, వెలిగందుల, సుందిల్ల, నంబులాద్రి, బెజ్జంకి 
మొదలైన చోట్ల ఉన్నాయి. శాతవాహనం కాలం నాటి ప్రజలు ప్రభువు (నరసింహదేవుని) 
పూజవల్ల కరీంనగర్‌ ప్రాంతంలో అనేక నరసింహక్షేత్రాలు వెలసి ఉండవచ్చు. సింహపూజా 
126 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


ప్రాచీనమైనది. నరసింహుడు ఒక కోయ రాజు కూడా. ఈయన ప్రియురాలు చెంచులక్ష్మీ 
చెంచు జాతీయురాలు. ఈ నరసింహుడు కొండ ప్రాంతీయులకు ఆరాధ్యుడు. నరసింహ 
క్షేత్రాలు కొండ మీద అధికంగా ఉన్నాయి. ధర్మపురి నరసింహుని విగ్రహంలో చెంచులక్ష్మీ 
ఉంది. దుర్మార్గుడైన హిరణ్యకశివుడు వేటకు వెళితే సింహం చంపి ఉంటే ప్రజలంతా 
భగవంతుడే సింహరూపంలో వచ్చి లోహ కంటకుణ్ణి వధించాడని కథనం ఉంది. 
నరసింహుని రూపం 82 రూపాల్లో ఉన్నట్లు స్థలపురాణంలో ఉంది. ధర్మపూరిలో 
యోగనారసింహుడు, ఉగ్రనరసింహుడు, ప్రహాదన నరసింహుడు (కుడ్య శిల్పం), లక్ష్మీ 
నరసింహుడు అనే రూపాల్లో నృసింహస్వామి ఆరాధన అందుకుంటున్నది. * 
3.1.3 ధర్మపురి క్షేత్రం - చారిత్రక నేపథ్యం 

ధర్మపురి గ్రామం పురాణాల్తో, వాజ్మయంల్లో, శాసనల్లో, దానపత్రికల్లో, అత్యంత 
ప్రాచీన పట్టణంగా, తీర్ధక్ష్మేత్ర రాజ్యంగా పేర్మొనబడింది. గోదావరి తీర ఉత్తర పశ్చిమ 
ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాల్లో శిలాయుగపు పరికరాలు లభించాయి. విదర్భరాజుకు 
దత్తాత్రేయునికి జరిగిన సంభాషణలను బట్టి ఆర్ష నాగరికత వ్యాప్తిలో ఈ గ్రామం ఒక 
మున్యాశ్రమంగా క్రీ.పూ. 8 వేల వరకు ఉండేదని చరిత్ర కారులు భావించారు. ఈ 
ప్రాంతాన్నేలిన బలివర్మ మహారాజు కుమారుడు ధర్మవర్శ ఈ మున్యాశ్రమానికి వచ్చి 
తపస్సు చేసి నర్గింహస్వామి అనుగ్రహంతో తన పేరును ఈ ఊరును నిలిపాడని గాధ. 
బహుళ ధర్మపురికి సమీపాన రాజధాని కల్లి ఉన్నదంటే అతనిది కోటిలింగాల రాజ్యమే 
కావచ్చు. ఇది ధర్మపురికి 15 కి.మీ. దూరంలో ఉంది. ఆంధ్రదేశపు అత్యంత ప్రాచీన 
రాజధానినగరం కోటి లింగాలు. ఇది శాతవాహనుల ప్రాచీన రాజధానిగా 
భావించబడుతున్నది. చారిత్రక యుగంలో వేములవాడను ఏలిన చాళుక్య వంశీయుడైన 
బద్దెగసోలద గండడనే ప్రభువు (క్రీ.శ. 850-890) ఏలుబడిలో ధర్మపురి ఉండేది. 
ఇతని సామంతుడు హైందయ వంశోద్భువుడైన అయత వర్మరేవణయ్య అనే బ్రాహ్మణునికి 
ఇచ్చిన దానం తెలుపుతూ వేయించిన ధర్మపురి డెక్కల బండ శాసనం ఉంది. చాళుక్య 
వంశ ప్రభువులతో ధర్మపురికి అనుబంధం ఉంది. ప్రాచీన చాళుక్య రాజవంశం క్రీ.శ. 
550 నుంచి సుమారు రెండు శతాబ్దాలు పాలించారు. ప్రత్యక్షంగా వీరి శాసనాలు 
ధర్మపురిలో లభించకున్నాా రామలింగేశ్వరాలయంలోని ప్రధాన గణపతి విగ్రహం చాళు 
క్యుల కాలంలోనిదే కావడంవల్ల వీరికి ఈ గ్రామంతో సంబంధాలు ఉందేవని చెప్పవచ్చు. 
కళ్యాణి చాళుక్య వంశజుడు సుప్రసిద్ధుడైన ఆరవ విక్రమాధిత్యుడు (1076-1126) 
ధర్మపురిలో వేయించిన శాసనమును బట్టి వీరికి ధర్మపురితో సంబంధం ఉన్నదని 
తెలుస్తుంది. కొలనుపాకలో త్రిభువనమల్లుని స్తంభాలను పోలిన రెండు నందిస్తంభాలు 
ఇక్కడ ఉన్నాయి. 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 127 


వేములవాడ చాళుక్య ప్రభువగు రెండవ అరికేసరి (క్రీ.శ. 980-950) తన 
ఆస్థానంలో పంపమహాకవి(కన్నడిగుల ఆదికవి)కి విక్రమార్దున విజయాది కావ్యాలు 
రాసి అంకితం ఇచ్చినందుకు గౌరవంగా ధర్మపురి గ్రామాన్ని ధారపోసాడు. ఈ విషయం 
పంకవి తమ్ముడు జినవల్లభుడు వేయించిన కుర్యాల శాసనంలో ఉంది. వినయాధిత్య 
యుద్ధమల్లుడు (750-775), అరికేసరి-1 (775-800), నరసింహ-1 (850-895), 
యుద్ద మల్లుడు-2 (825-915), బద్ధిగ (850-895), యుద్ద మల్లుడు -8 (895- 
915), నరసింహ-2 (915-930), (భార్య జక్కవ్య) అరికేసరి-2 (930-955) వీరి 
వంశం ఇలా సాగింది. నక్షత్రం గుర్తువారు ధర్మపురితో సంబంధం ఉందని భావించాలి. 

శాతవాహనుల తర్వాత రాజులలో విష్ణు కుండినులు (5వ దశ) చేయించిన 
సహప్రయోగాలలో కొన్ని ధర్మపురిలో జరిగాయని చెపుతారు. ఈ యజ్ఞ యాగాదులు 
ధర్మపురికి ఉత్తరాన, ఈశాన్యాన జరిగాయి. విష్ణుకుండిన గోవిందవర్శ పుత్రుడు మాధవవర్మ 
క్రీ.శ. 420-470ల మధ్య ఆంధ్రదేశాన్ని పరిపాలించాడు. అతడు ధర్మపురిలో యజ్ఞాలు 
జరిపించి ఉంటాడని భావించవచ్చు. బస్తరు ధర్మపురికి గోదావరి అవతల గల ప్రాంతం, 
ధర్మపురికి 110 కి.మీ. దూరం (నేటి చత్తీస్‌గఢ్‌). ఈ ప్రాంతాల్లో ఏలిన నలవంశపు 
భవదత్త వర్మ వాకాట రాజ్యంపై దండెత్తినాడు. వాకాట ద్వితీయ ప్రవరసేనుని కుమారుడు 
నరేంద్రసేనుని ఈ దాడి నుంచి కాపాడుటకు మాధవవర్మ తన సైన్యాన్ని నడిపించి, 
గెలిచి వాకాటక రాకుమార్తె మహాదేవిని పెండ్లి చేసుకున్నాడు. అంతేగాక రాజ్యభాగాన్ని 
పొందాడు. ఈ విధంగా విదర్భ రాజ్యం కొంత మహారాణి వల్ల లభించుటచే, అది ధర్మపురి 
రాజ్యానికి దక్షిణా పొలిమేరల్లో ఉన్నందున ధర్మపురితో సంబంధాలు ఏర్పడ్డాయి. 
మాధవవర్మ తన విక్రమ సూచకంగా (శ్రౌత విధానాన పదకొండు అశ్వమేధాలు, మరికొన్ని 
యాగాలు చేశాడు. 

రాష్ట్ర కూట శాఖేయుడైన మేడెరాజు పోలవాసన 12వ శతాబ్దంలో 
పాలించుచున్నప్పుడు ధర్మపురి, వారి ఏలుబడిలో ఉండెను. కాకతీయ రుద్రరాజు-1 
పోలవాసనాక్రమించినపుడు ధర్మపురి కాకతీయుల సామ్రాజ్యంలో కలసిపోయింది. 
యాదవరాజు జైతుగి ఈ కాకతీయ ప్రభువును సంహరించి ధర్మపురి పోలవాసలను తన 
సామ్రాజ్యంలో కలుపుకొన్నాడు. తిరిగి గణపతిదేవ చక్రవర్తి దీనిని ఆక్రమించినప్పుడు 
ధర్మపురి గ్రామమునకు వచ్చి రామలింగేశఆ్రలయంలో శాలివాహనశకం 1168 
సంవత్సరంలో శాసనం వేయించుటను బట్టి ఇది కాకతీయుల ఏలుబడికి వచ్చిందిగా 
చెప్పవచ్చు. 

ఢిల్లీ సుల్తాన్‌ అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ సేనాని “మాలిక్‌ నాయబ్‌కాపురొ (1289- 
1323) దండయాత్రలో క్రీ.శ. 1803లో కాకతీయ రాజ్యంను ఆక్రమించెను. వారిసేన 
128 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


దేవగిరి, ఇందూర్‌ల మీదుగా ప్రయాణించుటచే ధర్మపురి మార్గమధ్యమై దండయాత్రలో 
ప్రాచీనాలయములు ధ్వంసమైనాయి. గ్రామము అరణ్యంగా మారినది. నారాయణాశ్రమ 
వారి ప్రేరణలో 14వ శతాబ్దంలో తిరిగి ఈ గ్రామము ఉద్దరింపబడినది. రేకులపల్లి 
(ధర్మపురి 15 కి.మీ.) ప్రాంతీయుడైన ముసునూరి ప్రోలయ నాయకుడు (1325- 
1368), కాపయ నాయకుడు తురుష్ములను పారద్రోలి క్రీ.శ. 1336లో కాకతీయ 
సామ్రాజ్యమును ఆక్రమించినారు. వీరి సామంతుడుగా క్రీ.శ. 1350 ప్రాంతంలో గురజాల 
వంశపు ముప్పభూపాలుడు రామగిరి దుర్గమును (ధర్మపురికి 60 కి.మీ.) ఏలినాడు. 
అతనికి వానస కేసన, వానస కందనామాత్యుడు వరుసగా అమాత్యులుగా ఉన్నారు. 
కేసన ధర్మపురి నరసింహుని భక్తుడు. ప్రతియేటా స్వామికి ఉత్సవములు చేయించాడు. 
కందనమడికి సింగన (పద్మపురాణ కర్తకు) ఆశ్రయమిచ్చినాడు. పద్మపురాణ పీఠికను 
బట్టి ఈ విషయాలు తెలుస్తున్నాయి. 
నారాయణాశ్రమము స్థాపించిన స్వామివారు గ్రామ పునర్నిర్మాణము చేసి దక్షిణ 
దిశగా గల ప్రదేశమందు బహుశా నేటి అక్కపెల్లి రాజేశ్వరుని గుడి దగ్గరలో 
నారాయణాశ్రమము నెలకొల్పి చుట్టుపక్కల జనవాసములనేర్చరిచి, బ్రాహ్మణులకు 
దానములు గావించెను. క్రీ.శ. 1440 సంవత్సరంలో వెలమ దొరలు నరసింహస్వామికి 
ఆభరణములు చేయించినారు. రేచర్లవారు బహుమనీ సుల్తాన్‌లకు వ్యతిరేకులుకాగా, 
ఆగ్రహించిన అహ్మద్‌ షా (1422-1436) అజీమ్‌ఖాన్‌ తెలంగాణాపై పంపగా ఆ 
దండయాత్రలో ధర్మపురిలోని నరసింహాలయం క్రీ.శ. 1425లో ధ్వంసమైంది. విజయనగర 
హరిహరరాయలు కుమారుడు దేవరాయలు కాళేశ్వరంలో దిగ్విజయ సూచకంగా శాసనం 
(క్రీ.శ. 1397) వేయించి, తులాపురుషదానము చేసినపుడు, వారి సేనానులుగా 
కరీంనగర్‌లో ప్రవేశించిన జూపల్లివారు ఇక్కడే స్థిరపడినారు. ఈ వంశీకుడగు 
ధర్మరాయుడు ధర్మపురిలో కోనేరుకు మెట్లు కట్టించినాడు. ఈ కోనేరు అంతకు ముందే 
ఉన్న ఒక కొలను. ఈతని ఆజ్ఞ మేరకు చింతల నరుసబోయి కుమారుడు తిరుమల్లయ్య 
భోగమంటపము, ఊయల వేదిక కోనేటి నడుమ కట్టించి శాసనమున తనతోపాటు 
జూపల్లి ధర్మనారాయుని స్మరించినాడు. 
గోల్కొండ నవాబు తానిషా కాలమున అతనికి మంత్రులుగా ఉన్న అక్కన, 
మాదన్నలు ప్రసిద్ధులు, మాదన్న మంత్రి ధర్మపురి నరసింముని భక్తుడు. క్రీ.శ. 1672లో 
మాదన్న గోల్కొండ తానీషా వద్ద పేష్మార్‌గా నియమింపబడ్డారు. తర్వాత ఇతడు ధర్మపురి 
నరసింహస్వామికి క్రీ.శ. 1676నుంచి నిత్యపూజలకు, ఉత్సవములకు దానములు 
చేసినారు. ధర్మపురిలో ఒక దిగుడు బావి కట్టించారు. ఇది భరించలేని తురుష్కులు 
మార్చి 16, 1686లో హత్యచేసి, వీరి తలను బెరంగజేబుకు పంపించారు. ఆ తలలను 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 129 


ఏనుగు కాళ్ళతో తొక్కించారు. క్రీ.శ. 1687-1707ల మధ్య రుస్తుం దిల్‌ఖాన్‌ అనువారు 
సుఖేదార్‌ అయ్యాడు. ఇతని కాలంలో 60 స్తంభాలగుడి (నరసింహాలయం) ధ్వంసం 
చేయబడింది. క్రీ.శ. 1698లో అతడు పురాతన నరసింహాలయమును మసీదుగా మార్చి 
దానికి మౌజన్‌ (సంరక్షకుడు)గా అబ్బుల్‌ హసన్‌ ఫరాన్‌ని నియమించి, మసీదు 
నిర్వాహణకు వంద భీగాల నేలను దానం చేసినాడు. తుర్ము ప్రభుత్వాల ధ్వంస రచనకు 
ధీటుగా స్థానిక వెలమ వీరులు స్పందించి స్వామిని కొలిచారు. నిత్యాన్న సత్రమును 
నడుపు నారాయణ దీక్షితులు క్రీ.శ. 1803లో కొత్త గుడిలో నరసింహస్వామిని 
ప్రతిష్టించారు. వారింటి కోడలు యమునమ్మ ఈ శాసనం వేయించినారు. 

క్రీ.శ. 1858లో ధర్మపురిలో రోహిలాలు పడి సర్వం దోచుకున్నారు. శేషప్ప 
మనుమడు నృసింహదాసు రోహిలాల పాట రాసి నాటి బీభత్సమును కన్నులకు కట్టినట్టు 
తన శతకంలో వ్రాశాడు.* 
3.2 శ్రీలక్ష్మీ నరసింహ నాట్యమండలి 

ఒక నాటక సంస్థకు 66 సంవత్సరాలు నిండడం మరియు మూడు తరాల 
నటుల నటనా/ రంగస్థల సేవ చరిత్రగతిలో సుదీర్ణమైన అంశం కాకున్నా అపరూపమైందని 
చెప్పవచ్చు. అందుకే సినిమాలు, టీవీల ప్రభంజనంలో నిలదొక్కుకొని ఉండడం విశేషం. 
గోదావరి తీరాన వెలసి, తీర్ధ క్షేత్రం అయిన ధర్మపురి పట్టణానికి వెయ్యి సంవత్సరాలుపైగా 
ఉజ్జ్వల సాంస్కృతిక, వైదిక, నాగరిక, తాత్విక చరిత్ర కల్గిన పట్టణానికి అసాధ్యమేమీ 
కాదు. తెలంగాణా ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం లేక స్తబ్దంగా ఉన్న రోజులలో 
ప్రారంభమైన ఒక నాటక సంస్థ శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి తెలంగాణాకే మొదటిగా 
నిలువ గల్లడం విశేషం. 

తెలుగు భాషకు విలువ ఇవ్వని నిజాం రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ సంస్కృతికి 
విలువనివ్వని కేంద్ర (ఆంగ్లేయ) ప్రభుత్వం హయాంలో ఊవిరిపోనుకొని, 
నిలదొక్కుకున్నదంటే విశేషమే. శ్రీలక్ష్మీ నరసింహ నాట్యమండలి శ్రీలక్ష్మీ నరసింహ 
నాట్యమందలి వారు 1998లో స్వర్ణోత్సవాలు జరుపుకున్నారు. ఈ సంస్థ స్వర్ణోత్సవాల 
శుభసందర్భాన కళాభిమానులకు శుభాశీస్సులనిస్తూ, తమవంతు సహాయం అందించి, 
కళామూర్తులకు సంస్థ కళాకారులను సన్మానించేందుకు వేదికగా నిర్వహించారు. 1993 
సంవత్సరానికి మరింత ప్రాముఖ్యం ఉంది. యునెస్కో అనుబంధ సంస్థ అయిన ఐ.టి.ఐ 
(ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌) ప్రపంచ రంగ స్థల దినోత్సవం (27.8. 98) 
జరుపుకున్నారు. ఆ సందర్భంగా నాట్యమండలి వారు 55 సంవత్సరాల స్వర్ణోత్సవ 
పండుగను జరుపుకున్నారు. 

ధర్మపురి గ్రామంలోని యువకులు కోస్తా జిల్లాలలోకి వెళ్ళి విద్యాభ్యాసాలు 
130 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


చేశారు. బొంబాయి వంటి మహానగరాలలో పొట్టపోసుకోడానికి వెళ్ళీ రంగస్థల (ప్రదర్శనలు 
చూడడంవల్ల వారిలో (ప్రేరణకల్లి చీకటి నిజాం తెలంగాణాలో రంగస్థలపు వెలుగులు 
ప్రదర్శించే మొదటి అవకాశం పొందారు. తెలుగు నాటక వికాసంలో శ్రీ డాక్టర్‌ పి.ఎస్‌. 
అప్పారావుగారు వారి గ్రంథం ఆంధ్ర నాటక చరిత్రలో మరియు శ్రీ మిక్కిలినేని 
రాధాకృష్ణమూర్తిగారు సంపాదించి సేకరించిన అమూల్యమైన సాచారం గల 
(ఆంధ్రనాటకరంగ చరిత్ర) గ్రంథంలో ఈ నాట్యమండలి గురించి వివరించారు. 

ఇక నాటక బృందం గురించి పరిశీలిస్తే స్త్రీల పాత్రలు ఒక నాటకంలో తప్ప 
అన్ని నాటకంలో పురుషులే ధరించేవారు. ఒకరిద్దరిని మినహాయిస్తే అందరూ (బ్రాహ్మణులే. 
వీరంతా ధర్మపురి గ్రామం నలభై దశకం (1940) నాడు ఆధునిక వాసనలు, పోకడలు 
గాని లేని స్వచ్చమైన, సంప్రదాయం గలిగిన శోత్రీయ బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవీరు. 
“వేదశాస్తాలు, యజ్ఞయాగాది క్రతువులలో యజ్ఞ, యాగాధ్యనాధ్యాపన దాని ప్రతి (గహలనే 
షట్కరర్మ నిరతలై బ్రాహ్మణోత్తముల్టచే శోభాయమానంగా ఉండేది అని శ్రీ ఇందనవరపు 
సుజన్‌ రావుగారు వివరించారు. అటువంటి సదాచార కుటుంబాల నుంచి వచ్చిన 
వారే ఈ నాటకాల్లో పాత్రలు ధరించినవారు. వీరిలో అంటే నటులలో చాలా వరకు 
వేదశాస్తాలు అభ్యసించిన వారున్నారు. అయితే ఛాందస శోత్రీయ భావాలకు, ఈ నాటక 
సమాజం స్థాపనకు ఎంత మాత్రం మింగుడు పడలేదు. ఒక విధంగా ఇది “సమాజ 
స్థాపన' ఛాందస బ్రాహ్మణం వర్గంపై “తిరుగుబాటుగా శ్రీ సంగనభట్ల నర్పయ్యగారు 
అభివర్ణించారు. " 

శివరాత్రి, అమావాస్య, పౌర్ణమి లేక అర్దరాత్రి పూటకూళ్ళ కర్మ చేయించుకొని 
వేషధారణ చేయటం వైదికాచారాలకు వ్యతిరేకంగా భావించబడే రోజులవి. వీరు శాస్త్రాలు 
అభ్యసించడమేగాక సంగీతంలో కూడా దిట్టలు. కమ్మని గాత్రంలో పద్యాలు, పాటలను 
శ్రావ్యంగా పాడి, తమ హావభావాలను ప్రదర్శించి నటనలో ఉత్తమ నటులుగా నటించి 
పండితులను - పామరులను మెప్పించారు. వీరు హార్మోనియం, తబలా, పిల్లనగ్రోవి 
కాలక్షేప సమయంలో నేర్చుకోవడంతో మందలి స్థాపన తర్వాత నాటక ప్రదర్శనలకు 
చాలా వరకు ఉపయోగపడినాయి. వేద శాస్త్రాలు చదివిన వారు కాబట్టి వీరికి డైలాగులు, 
పద్యాలు తొందరగానే అలవడ్డాయి. కానీ అభినయమే కొంచెం కష్టమైనాగాని కాలక్రమేణా 
దాంట్లో కూడా ప్రగతి సాధించారు. 
3.2.1 మందలి స్థాపన పూర్వాపరాలు 

1936 సంవత్సరంలో జాగీర్‌ ఇనాంమఖ్లాగా పేరు పొందిన ధర్మపురి 
గ్రామంలోని జాగీర్జారులు వారి మిత్రులు జాగీర్‌ వ్యవహారాల మీద హైదరాబాద్‌ 
వెళ్తుండేవారు. వారక్కడ ప్రసిద్ధ కంపెనీల నాటక ప్రదర్శనలు చూసేవారు. కాసర్ల 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 131 


వెంకటరాజయ్య, రాపాక కిష్టయ్య, పెద్దంభట్ల నరహరి, వరుల కిష్టయ్య, పాత కాంతయ్య, 
ఇందానపు చిన్న రామకిష్టయ్య గార్లు ఒక్కసారి ప్రదర్శనాంతరం ధర్మపురి వచ్చాక తాము 
కూడా ఒక నాటక సంస్థను ప్రారంభించి, నాటకాలు ప్రదర్శనలు ప్రదర్శిస్తే 
బాగుంటుందన్న ఆలోచన చేశారు. కొంతకాలం గడిచిన తర్వాత ధర్మపురి (గ్రామంలో 
మహారాష్ట్ర మైలవరం కంపెనీకి చెందిన నర్సమ్మ కంపెనీ శాఖ వారు వచ్చి నాటకాలు 
ప్రదర్శించడం జరిగింది. అయితే ఈ ప్రదర్శనలు చూసిన ధర్మపురి వాసులు జగన్నగారి 
విశ్వనాథం, కశోరుల శివరామయ్య, విదాల రామన్న కొక్కెరి లక్ష్మీకాంత శాస్త్రి, రోట్టి 
చంద్రశేఖర్‌ శాస్తిగార్లు ప్రేరితులై తాము కూడా ఒక నాటకం ప్రదర్శించడానికి సన్నాహాలు 
ప్రారంభించారు. తాము నటులుగా 'సతిసావిత్రి అనే నాటకాన్ని ప్రదర్శించడానికి 
నిర్ణయించారు. కశోరుల రామలక్ష్మయ్యగారి ఇంట్లో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. 
వీరు 15 రిహార్సల్స్‌ తర్వాత కాసర్ల వెంకట రాజయ్యగారిని కోరగా రథసారధ్యం 
వహించారు. అయితే ధర్మపురి గ్రామంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం 
కలదు. ఈ స్వామి పేరున సంస్థకు “శ్రీ లక్ష్మీనరసింహస్వామి నాట్యమండలి” అని పేరు 
పెట్టారు. 

అప్పుడు సంస్థ వారి కృషిని చూసి బాదంపల్లి జాగిర్జార్‌ ధర్మపురి వాస్తవ్యులైన 
శ్రీ రామకృష్ణయ్య గారు 500 రూపాయలు ఇచ్చారు. కాసర్ల వేంకటరాజయ్యగారు 
తోడురాగా బొంబాయి నుండి నాటక సామాగ్రిని తీసుకొని వచ్చారు. దండపల్లి 
రామకృష్ణగారు ఈ సామాగ్రికి 500 రూపాయలు ఇచ్చారు. కశోరుల శివరామయ్యగారు 
హార్మోనియం పెట్టెను కొని ఇచ్చారు. తర్వాత చలిగంటి జగపతిరావు గారు ఇచ్చిన 
స్థలంలో కొంతకాలం రిహార్సల్స్‌ చేసిన కాపర్ల వెంకట రాజయ్యగారి శిక్షణలో నటులంతా 
వేసిన మొదటి నాటకం 'సతీ సావిత్రి. ఈ మొదటి నాటకాన్ని బహుధాన్య సం॥ జేష్ట శు 
క్ల పౌర్ణమినాడు పవిత్ర పర్వదినాన 12.6. 1938 నాడు ప్రదర్శించారు. ఈ నాటక 
ప్రదర్శనకు నిర్మించబడిన రంగస్థలం లేదు. వీరు గ్రామంలోని కొందరి ఇంటి నుంచి 
20 బల్లలు తెచ్చి దానిపై మూడు ప్రక్మలా డేరాలు కట్టి, స్టేజి వెనుక భాగంలో మేకప్‌ 
వేసుకోవడనానికి, పాత్రలు వచ్చి వెళ్ళడానికి అనువుగా చిన్నగదిని నాలుగు పక్కలా 
డేరాలు కట్టీనార్భు. దీని ద్వారా పాత్రలు ముందే ప్రేక్షకులకు కనిపించకుండా జాగ్రత్త 
తీసుకునేవారు. 
3.2.2 ప్రార్థనా గీతం 

ఈ సంస్థ తెర ఎత్తే ముందు, తెర దించేముందు ఈ నాటక సంస్థకు 
సంబంధించిన పద్యాలతో స్వామి వారిని జపిస్తూ ప్రార్థనలు చేసేవారు. ఈ ప్రార్థనను 
1938 నుండి పాడుతూ వస్తున్నారు. ఇప్పటికీ ఈ సంస్థకు ఇదే సాంప్రదాయ ప్రార్థన. 
132 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


తెర ఎత్తేముందు ప్రార్థన 


జయ విచిత్ర వేషధారి రాక్షస ప్రభు సంహారీ 

జయ అనంత సూత్రధారి జయజయభక్త విహారీ ॥జయ॥ 
సురరిపు సుత వాక్యధారి వీర ధర్మపురీ నృసింహ 

జై! జై! భక్త విహారి! ॥జయ॥ నాట్యమంల సుఖకారీ 
అరిభంజన ధృత రంజన దుష్టహారీ సృష్టికారీ 

కంజ నయన కష్టహారీ రాక్షస ప్రభు సంహారీ 


జయ జయ భక్త విహారీ 
జయ విచిత్ర వేషధారీ! 
తెరదించే ముందు ప్రార్థన (ముగింపు గీతం) 
హారతి శుభగుణ విలాస 
అవిరాళ మాయా విలాస 
కోటి భాస్మర ప్రకాశ గోకుల వాసా! 
కామా కోటి సముఖ విలాస 
కోముల మృదు మధుర విలాస 
వీర ధర్మపురి నృసింహ నాట్యండలి నివాసి 
3.2.3 మొదటి తరం వారి ప్రదర్శనలు 
మొదటి నాటకం రిహార్సల్స్‌ పొన్నమ్మ గోడలు (కాశెట్టి వాడ)లో కొంతకాలం 
జరిగింది. మైలవరం వారి నర్సమ్మ కంపెనీలోని అంజయ్య అనే నటుడు వీరి ఆహ్వానం 
మేరకు 2 నెలలు వరకు ధర్మపురిలో ఉండి వీరికి నటనలో శిక్షణ ఇచ్చారు. అయితే 
కథానాయిక పాత్ర తనకివ్వాలనే నియమం పెట్టిన ఇతడు తర్వాత తొలగిపోయారు. ఈ 
నాటకానికి 350 రూపాయలు సంపాదన వచ్చింది. ఈ నాటకంలో పాత్రలు 
ధరించినవారు: 


సావిత్రిగా - బోగం రాజమ్మ (దేవదాసి) 
సత్యవంతుడిగా - కాకేరి లక్ష్మీకాంతశాస్తిగారు 
యముడిగా = చంద్రశేఖర శాస్త్రిగారు 
అశ్వపతిగా - బాచెంపెల్లి రామయ్యగారు 
మాళవికగా - బలిజేపల్లి రాయన్నగారు 
మిత్రులుగా-శరద్రతగా - సంగనభట్ల శాస్త్రిగారు 

నీద్రతగా వ జంగన్నగారి విశ్వనాధశాస్తిగారు 
నారదునిగా - పాలెపు రాజయ్యగారు 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 133 


ద్యుమత్సీనుడిగా - చాచం కిష్టయ్యగారు 

శైభిగా ఆ పాలెపు కిష్టయ్యగారు 

చెలికత్తెలుగా - దెమ్మబాల కిష్టయ్యగారు, కాకెరి 
లక్ష్మీనరసింహగారు. 


మొదటి నాటకం తర్వాత నెలకు ద్రౌపది వస్రాపరహరణం ప్రదర్శించారు. ఈ 
నాటకంలో ద్రౌపది పాత్రకు దేవదాసిని పెట్టక సతీ సావిత్రిలో చెలికత్తెగా పాత్ర ధరించిన 
శ్రీ దెమ్మాబాల కిష్టయ్యగారిని పెట్టారు. ఒక్క నాటకంతోనే స్తీ పాత్రలో మెళకువలు 
నేర్చుకొని కథానాయిక పాత్ర ధరించడం విశేషం. ఈ నాటకాన్ని కూడా శ్రీ 
లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం ఆరు బయట ప్రదర్శించడం జరిగింది. ఇందులో 
పాత్రలు ధరించిన పాత్రధారులు. 


ధుర్యోధనుడు - జగన్న గారి విశ్వనాథం 
భీముడు - చంద్రశేఖర శాస్త్రి 
అర్జునుడు - రాధాకిష్టయ్య 
ధర్మరాజు క్‌ బాచంపల్లి రామయ్య 
నకులుడు - బలిజేపల్లి రాయన్న 
సహదేవుడు - నేరెళ్ళ రంగయ్య 
ద్రౌపది - దెమ్మా బాలకిష్టయ్య 
నారదుడు - పాలెపు రాజన్న 
కృష్ణుడు - కాకేరి లక్ష్మీకాంతశాస్తి 
శిశుపాలుడు - మాణిక్య శాస్తి 
సత్యభామ -గాంధారి - భోగం రాజమ్మ 
రుక్మిణి -వికర్ణుడు - కాకేరి లక్ష్మీనరహరి 
మల్లిక - మధు కిష్టయ్య 
దుశ్చాసనుడు - అచి కాంతయ్య 
దృతరాషుడు - బాచం రామయ్య 
విదురుడు - సముద్రాల లక్ష్మీనారాయణ చార్యులు 
ప్రాతిగామి - చిలుకముక్కు కిష్టయ్య 


ఈ నాటకం జనరంజకమేగాక నటులు పరిణితిని ప్రదర్శించింది. తర్వాత 
మరో నెలకు మూడవ నాటకాన్ని ప్రదర్శించారు. 'భక్త ప్రహ్లాద నాటకాన్ని తీసుకొన్నారు. 
ఇందులో పాత్రలకు పాత్రధారులుగా నటించినవారు. 

హిరణ్యకశిపుడు - రొగట్టి చంద్రశేఖరశాస్తి 
134 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


నారదుడు = కాకేరి లక్ష్మీకాంత శాస్త్రి 


లీలావతి - దేవదాసి భోగం రాజమ్మ 

ప్రహ్లాద(బాల్యం) - కాసర్ల శివారం 

ప్రహ్లాద (కౌమార) - పెండ్యాల సీతారాములు 

ప్రహ్లాద (పెద్దవాడయ్యాక) - కాకేరి లక్ష్మీనరహరి 

చండామార్చ్ముడు - జగన్నగారి విశ్వనాధ శాస్త్రి 
నంగనభట్ట మాణిక్య శాస్త్రి 

శచీదేవి - బలిజేపల్లి రాయన్న 


మొదలగు వారు ఈ నాటకంలో ప్రదర్శించారు. అప్పుడు సినిమా థియేటర్లు 
లేకపోవడంతో నాటకం చూడటానికి పక్క గ్రామాల నుంచి ఎడ్లబండ్లపై వచ్చేవారట. 
ఇలా సంవత్సరాల పాటు నెలకొక నాటకం ప్రదర్శించారు. నాటకం రాత్రి 10 గంటలకు 
ప్రారంభమయ్యి అర్ధరాత్రి 2 గంటలకు ముగిసేది. రిహార్సల్స్‌ స్టేజి మీదనే చేసేవారు. 
మొదటిసారి ౩ వేల రూపాయలతో డ్రస్సింగ్‌, పరదాలు, విగ్గులు వగైరాలు తెచ్చారు. 
తర్వాత వీలును బట్టి వివిధ నాటక సామాగ్రిని బొంబాయి నుండి తెప్పించుకునేవారు. 
కశోరుల శివారమయ్యగారి కాలంలో నాటక సామాగ్రి మొత్తంను బొంబాయి నుండి 
కొనుగోలు చేసి తెచ్చేవారు. తర్వాత నాలుగవ నాటకంగా గయోపాఖ్యానము, తర్వాత 
వరుసగా తులాభారం, లవకుశ, భక్త రామదాసు, సతీ సక్కుబాయి, రాయభారం లాంటి 
గొప్ప పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. 10 ఏండ్లుగా నడిచిన ఈ సంస్థ కొంత 
కాలం నిలిపివేశారు. "* 
తర్వాత 1.2. 1946వ తేదీన ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో ఆంధ్ర సారస్వత 
పరిషత్‌ మహాసభలు జరిగాయి. శ్రీ రాజమురళి మనోహరరావుగారు (నస్పూరు) 
అధ్యక్షులుగా, శ్రీ కె.వి. కేశవులు (వీరు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పడిన పిదప వివిధ 
మంత్రి పదువులు నిర్వహించారు) కార్యదర్శిగా ఆహ్వాన సంఘం ఏర్పడింది. ధర్మపురి 
(గామస్తులైన కె.వి. కేశవులుగారు నాట్యమండలి రధసారథుల్లో ఒకరు. వీరు స్వయంగా 
వేషాలు వేసి, మేకప్‌చేసి, రంగస్థల నిర్వహణ బాధ్యతలు నిర్వహించేవారు. ఈ సభలో 
నాట్యమండలి వారు ప్రదర్శించిన నాటకం తులాభారాన్ని రాత్రి ప్రదర్శింపచేశారు. 
ఆంధ్ర సారస్వత పరిషత్‌ సభకు శ్రీ సురవరం ప్రతాప్‌రెడ్డిగారు అధ్యక్షులు. 
వీరు తులాభారం నాటకాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. మాడపాటి హనుమంతరావుగారు 
స్తీ పాత్ర ధరించిన శ్రీ దెమ్మ బాలకిష్టయ్య గారిని మెచ్చుకున్నారు. అయితే సురవరం 
ప్రతాప్‌రెడ్డిగారు కృష్ణ పాత్ర ధరించిన మాణిక్య శాస్త్రిగారి సన్నటి దేహం ఒక్కటే నాటకంలో 
లోపం అని విమర్శించారు. అయితే మరుసటి రోజు ఉదయం నస్పూరి దొరవారి ఆహ్వానం 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 135 


మేరకు వారి గ్రామంలో ప్రదర్శించడానికి మంచిర్యాలలోని స్టేజిని విప్పుకొని వెళ్ళి 
సాయంత్రం సిద్ధం చేసుకొని కృష్ణుడిగా శ్రీ మాణిక్య శాస్త్రి బదులు శ్రీ రొట్టి చంద్రశేఖర 
శాస్త్రిగారు పాత్ర ధరించగా, శ్రీ మాణిక్య శాస్త్రిగారు వారి పాత్రలై వసంతకుడిగా, పాత్రలు 
మార్చుకొని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన కూడా శ్రీ సురవరం ప్రతాప్‌రెడ్డిగారు చూసి 
ఎంతో ప్రశంసించారు. 

తర్వాత కాలంలో ఏడాదికి ఒక్కసారి స్వామివారి జాతరలో నాటకం 
ప్రదర్శించేవారు. ఆ రోజుల్లో వీరికి వెయ్యి రూపాయలు పెట్టుబడి ఉంటేగాని నాటకం 
నడిచేది కాదట. ప్రదర్శనల వల్ల అయిదు వందలవరకు వచ్చేది. కాని కలక్షన్‌లవల్ల 
ఎక్కువ మొత్తంలో డబ్బు చేకూరేది. ఈ సంస్థ బొంబాయి వెళ్ళీ దామోదర్‌ హాల్‌ బుక్‌ 
చేశారు. కాని కారణాంతరాల వల్ల పోలేదు. వెళ్ళివుంటే మహారాష్టులు ఈ సంస్థకు 
(బ్రహ్మరథం పట్టె వారని, సంస్థ దశనే మారిపోయి ఉండేదని అక్కడి ప్రముఖులు చెప్పారు. 
తర్వాత కాలంలో పాండవోద్యగం, చత్రపతి శివాజీ, రంగూన్‌ రౌడి, వరవిక్రయం, 
చింతామణి వంటి సాంఘిక నాటకాలను కూడా ఈ సంస్థవారు ప్రదర్శించారు. కాసర్ల 
వెంకట రాజయ్యగారి దర్శకత్వంలోనే కాక సంగీతంలో ప్రతిభకలవారు కాబట్టీ సంగీతాన్ని 
కూడా నాటకాలకు సమకూర్చేవారు. 

ఈ సంస్థ ప్రదర్శించిన నాటకాలు శ్రీ సురవరం ప్రతాప్‌రెడ్డి, మాడపాటి 
హనుమంతరావు లాంటి వారేకాక, దేవులపల్లి రామానుజరావు, కాళోజి నారాయణరావు, 
నార్ల వెంకటేశ్వరరావు, బూర్గుల రామకృష్ణరావుగారు, హనమామలై పరదాచార్యులుగారు, 
దివాకర్ల వెంకటావధాని గారు, శ్రీ పి.వి. నరసింహరావుగారు వంటి బహుముఖ 
ప్రజ్ఞావంతులచే ప్రశంసలందుకున్నాయి. 

ఆంధ్ర నాటక కళాపరిషత్తు 19వ వార్షిక మహాసభలు 21-24 అక్టోబర్‌ 
1955లో ఎగ్జిబిషన్‌ థియేటర్‌ హైదరాబాద్‌లో జరిపినపుడు శ్రీ ఘంటసాల 
వేంకటేశ్వరరావు, శ్రీ రేలంగి వేంకట్రామయ్య, శ్రీమతి శాంతకుమారి, శ్రీ పిసపాతి, 
తాపి ధర్మారావుగార్లతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి నటులు శ్రీ కాకిరి 
లక్ష్మీకాంత శాస్త్రిగారికి సన్మానము జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమి, 
కర్నూలు నాటక సభవారు నిర్వహించిన నాటకోత్సవాలలో 14 మార్చి 1983వ 
సంవత్సరంలో శ్రీమతి జమునగారు, కాకేరి లక్ష్మీకాంత శాస్త్రిగారిని, స్త్రీ పాత్రధారి దెమ్మాల 
బాలకిష్టయ్యగారిని, పెండాల సీతారామయ్యగారిని సన్మానించారు. తెలుగు విశ్వవిద్యాలయం 
నిర్వహణలో శ్రీ దగ్గబాటి వెంకటేశ్వరరావుగారిచే రవీంద్ర భారతిలో శ్రీ పెండ్యాల 
సీతారామయ్య గారికి సన్మానము జరిగింది. నాట్యమండలి సంస్థ కళాకారులు ఎందరో, 
ఎన్నో చోట్ల సన్మానాలు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు అందుకుంటున్నారు. 
136 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


సంస్థ కూడా సహాయం పొందింది. 

రెండో తరం నటులు శ్రీ దాదగిరి కిషన్‌రావుగారి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ లక్షీ 
నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలకు సహాయం కోసం నాటకాలు ప్రదర్శించారు. వీరు 
“గయోపాఖ్యానం” నాటకాన్ని పెక్కు ప్రాంతాలలో ప్రదర్శనలు ఇచ్చారు. వీరి తర్వాత 
మూడోతరం కళాకారులు వారసత్వం నిలబెట్టుకొని, పెక్కు పౌరాణిక, చారిత్రక, సాంఘిక 
నాటకాలు ప్రదర్శించారు. * కొన్ని నాటికలు కూడా ప్రదర్శించారు. ఇలాంటి వారసత్వం 
సంప్రదాయాన్ని సినిమా, టీవీల ప్రభావం నుండి నిలబడి సంస్థ స్థిరపడి మరింత తెలుగు 
నాటక రంగానికి సేవ చేస్తుందని చెప్పవచ్చు. "* 
3.2.4 రెండవ తరం వారి ప్రదర్శనలు 

1960 నుండి తమ పూర్వికుల బాటలోనే సాంప్రదాయంగా ప్రదర్శిస్తూ 
వస్తున్నారు. వారు ప్రదర్శించిన నాటకాలు, నాటికల వివరాలు, సందర్భాలు ఈ (క్రింద 
ఇవ్వడం జరిగింది. మొత్తం వీరు 1931వ సంవత్సరంలో “విశ్వబ్రాహ్మణ సంఘం” 
సహాయార్థం “వీరకాపయ్య' అనే చారిత్రక నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ నాటకం 
చాలా ఉన్నత స్థాయిలో ప్రదర్శించబడిన చారిత్రాత్మక నాటకం. ధర్మపురిలో 1966లో 
స్థాపించబడిన విద్యా సంస్థ శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల. ఈ కళాశాల 
స్థాపించబడిన తర్వాత 3 సంవత్సరాలకు 1969లో Grant-in-aid కి Admit 
అయ్యేవరకు ఉపాధ్యాయుల జీతభత్యములు, కళాశాల పోషణ అంతయూ పాలకవర్గము 
వారు భరించాల్సి ఉండేది. నాట్యమండలి వారు శ్రీ డి.కిషన్‌రావుగారి నేతృత్వంలో 
“గయోపాఖ్యానం” నాటకం విసృతమైన ప్రదర్శనలు ఇచ్చి ఆ డబ్బుతో కళాశాల 
నిర్వహించడం జరిగింది. నాట్యమండలికి, కళాశాలకు కార్యదర్శిగా శ్రీ డి కిషన్‌గారే ఉ 
న్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకొని అటు కళాశాలను మరియు ఇటు నాట్యమండలికి 
పేరు తెచ్చినారు. గయోపాఖ్యానం” నాటకం ప్రదర్శించేటపుడు ఎక్కువగా టిక్కెట్టు ధర 
నిర్ణయించి దాతల నుండి సేకరించినారు. 

1969లో సూర్యాపేటలో నాటక పోటీలు జరిపినప్పుడు నాట్యమండలి తరపున 
“గయోపాఖ్యానం” నాటకం ప్రదర్శన పోటీలలో పాల్గొని పలువురు పెద్దల ప్రశంసలు 
పొంది, బహుమతి కూడా పొందింది. 1969లో సంస్కృతాంధ్ర కళాశాలకు 
Recognition మంజూరుకై డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని గారు ధర్మపురికి వచ్చారు. 
వారు వచ్చిన సందర్భంగా డి.కిషన్‌రావు ఆధ్వర్యంలో సంస్థ తరపున గయోపాఖ్యానము 
పౌరాణిక నాటకం, 'నేటి నటుడు” అనే సాంఘిక నాటకాన్ని ప్రదర్శించి, వారి ప్రశంసలు 
అందుకున్నారు. * 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 137 


1969లో స్థానిక యువజన సంఘం భవన నిర్మాణం సహాయార్థం మహత్తర 
సాంఘిక నాటకం 'ఆకురాలిన వసంతం” ప్రదర్శించబడింది. ఈ (ప్రదర్శన నిమిత్తం 
ధర్మపురి స్థానిక యువకులు పక్క గ్రామాలలో విపరీతమైన ప్రచారం చేశారు. నాటక 
ప్రదర్శనకు పదిహేను రోజుల ముందు నుండి ప్రచారాన్ని వివిధ రీతులలో చేశారు. ఈ 
నాటక ప్రదర్శన చూడటానికి వివిధ సంఘాలు పలు గ్రామల నుంచి వచ్చారు. ఆ 
సమయంలో తెలంగాణా ఏర్పాటుకై ఉద్యమం నడుస్తున్న రోజులు. విజయవాడ నుండి 
కథానాయికను తీసుకువచ్చి నాటకాన్ని ప్రదర్శించారు. ఆ కాలంలో ఈ నాటక ప్రదర్శన 
ద్వారా పదిహేను వేల రూపాయలు సంపాదించి, యువజన సంఘ భవన నిర్మాణానికి 
నాట్యమండలి వారు ప్రదర్శనాంతరం స్టేజిపైన అప్పగించారు. 

తర్వాత 1972 జనవరి 2, 3వ తేదీలలో నిజామాబాద్‌ పట్టణంలో తెలంగాణా 
జోనల్‌ నాటక పోటీలు జరిగినవి. ఈ పోటీలకు శ్రీ పి.ఎస్‌. అప్పారావుగారు, నటరాజ్‌ 
రామకృష్ణ, ఏ.ఆర్‌. కృష్ణ, నేరెళ్ళ వేణుమాధవ్‌ వంటి పెద్దలు విచ్చేసి పోటీలను తిలకించారు. 
ఆ సందర్భంగా నాట్యమండలి తరపున “గయోపాఖ్యానం” మరియు 'కళాజీవితం” అను 
సాంమిక నాటకం పోటీలలో పాల్గొన్నవి. ఆ తర్వాత సాంఫిక నాటకాలు, 
ఏకపాత్రభినయాలు ప్రదర్శిస్తూ వస్తున్నప్పటికీ, 21. 10. 1984నాడు ఈ సంస్థ “వీరపాండ్య 
కట్ట బ్రహ్మణి నాటకాన్ని కరీంనగర్‌లో గల కళాభారతిలో అప్పటి కలెక్టర్‌ శ్రీ 
కె.ఎస్‌. శర్మగారి ఆహ్వానం మేరకు ప్రదర్శించి వారి ప్రశంసలకు పాత్రమైనది. రెండున్నర 
గంటలు ఏకధాటిగా సాగిన ఈ నాటక ప్రదర్శనను శర్మ దంపతులు, శ్రీ నారంభట్ల 
కిష్టయ్య, ఆర్‌.ఎ.గారు తిలకించారు. నాట్యమండలికి సహాయార్థంగా ఇదే నాటకాన్ని 
1979వ సంవత్సరంలో అక్టోబరులో ధర్మపురిలో ప్రదర్శించడం జరిగింది. తర్వాత 
21.11.1979 నాడు నెహ్రూ యువజన కేంద్రం నిర్వహించిన నాటకోత్సవంలో 
“సుందరకాండ అనే నాటిక ప్రదర్శించారు. తిరిగి “వీర కాపయ్య నాటకాన్ని 12.9. 1982 
నాడు ధర్మపురిలో గల సినిమా థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను వారు 
నాట్యమండలికి శాశ్వతంగా పరదాలు, మేకప్‌ సామాగ్రి కొరకై ప్రదర్శించారు. * 

1989లో తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన సంప్రదాయక పద్య 
నాటక పోటీలలో “వీరపాండ్య కట్ట బ్రహ్మణి నాటకం పాల్గొన్నది. ఈ నాటకంలోని 
పద్యాలకే కాకుండా, డైలాగ్స్‌కి వన్స్‌మోర్‌ పడటం ఒక విశేషం. ఇదే నాటకంలోని కొన్ని 
భాగాలు 1. 11.1991 నాడు అక్షర ఉజ్వల కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్‌లో పౌర 
సంబంధాల శాఖ మరియు కలెక్టర్‌గారి తరపున ప్రదర్శించబడినవి. ఈ ప్రదర్శనకు 
కరీంనగర్‌ పట్టణంలో చాలా రెస్పాన్స్‌ వచ్చి కలెక్టర్‌ భన్వర్‌లాల్‌ గారు జ్ఞాపికను మరియు 
రెండు వేల రూపాయల నగదును బహుకరించారు. కొత్తచిగురు, వందనోటు, అడ్రసులేని 
138 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


మనుష్యులు వంటి అనేక సాంఘిక నాటకలు మంచిర్యాల, ధరూర్‌ క్యాంప్‌ వంటి అనేక 
చోట్ల ప్రదర్శించబడింది. శ్రీ వేములవాడ క్షేత్ర మహత్యంలో (వీడియో ఫిలిం) ఈ 
నాట్యమండలి కళాకారులైన పదిమందికి అతి ముఖ్యపాత్రలు ఇవ్వబడింది. ఈ నటులు 
అందరూ సన్మానింపబడినారు. తర్వాత “పాండవోధ్యగం” నాటకాన్ని ధర్మపురి, 
వేములవాడలో ప్రదర్శించారు. 

ఈ సంస్థ వృద్ధ కళాకారుల సన్మానాలతో పాటు, ప్రభుత్వము నుండి ఆర్థిక 
సహాయాన్ని పొందుతున్నారు. మరియు ప్రభుత్వంవారు మండలి అభివృద్ధికై వరుసగా 
రెండుసార్లు పది వేల రూపాయలు గ్రాంటును మంజూరు చేసినారు. వీటిలో 
నాట్యమండలికి కావలసిన మైక్‌సెట్లు, లైట్లు, డ్రస్సులు మొదలైన నాటక సామాగ్రి 
కొనుగోలుచేసి సమకూర్చుకున్నారు. నూతన కళాకారులకు నాటకాలలో అవకాశాలు 
కల్పిస్తూ కళాభివృద్ధి చేస్తున్నారు. ప్రదర్శింపబడిన ప్రతి చోటా కళాకారులకు చక్కని 
ప్రశంసలు వచ్చాయి. శ్రీ కె నరహరి, శ్రీ డాక్టర్‌ ఎస్‌. నర్సయ్యగార్లు నాలుగోతరం (యువ) 
కళాకారులతో నాటకాలు వేస్తూ దర్శకత్వం వహిస్తూ ప్రోత్సహిస్తున్నారు. పదాన్యులు శ్రీ 
ముత్యాల నర్సయ్యగారు మండలి భవనానికి రెండు గంటల స్థలం పవిత్ర గోదావరి 
తీరాన దానం చేశారు. శ్రీ కొరిడె సదాశివశాస్తిగారు భవన నిర్మాణం చేసుకొంటామని 
సంస్థవారు అడగగానే తన సొంత స్థలం నుండి నాలుగు గుంటల స్థలం దానం 
చేయడానికి అంగీకరించారు. శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి పేర శాశ్వత నిధి 
ఏర్పాటుచేయబడింది. మూల నిధి ముట్టకుండా బ్యాంకులో దాచి, దానిపై వచ్చే వడ్డీలతో 
ప్రతి సంవత్సరం నాటకాలు ప్రదర్శించడం, నాటకోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం 
తీసుకున్నారు. ఈ విధంగా ఈ మందలి ప్రదర్శనలోను, అభివృద్ధిలోనూ మార్పులు 
చేసుకుంటూ తెలుగు నాటకరంగంలో తన పాత్రను పోషిస్తుంది. న 
3.3 శ్రీ లక్ష్మీ నరసింహనాట్యమండలి నాటకశాలలు 

మొదటి రంగస్థలం చలిగంటి జగపతిరావుగారిని అడిగితే వారు తమ స్వంత 
స్థలాన్ని సుమారు నాలుగు గుంటలు ఇచ్చారు. గిర్నినారాయణ, జక్కుల శివానందం 
ఇళ్ళ అడుగు స్థలం దానంగా ఇచ్చారు. దీన్ని సారగమ్మ సంధు అనేవారు. టేకు కలపను 
దానమడిగి తెచ్చి, టిన్‌ రేకులతో వేదిక చేసి రంగస్థల నిర్మాణం చేశారు. ప్రేక్షకుల 
ముందు కూర్చోడానికి తాటాకుల గుడిసె వేశారు. కాని ఈ రంగశాలలో నాటక 
ప్రదర్శనపుడు ప్రేక్షకులకు కూర్చోడానికి స్థలం సరిపోలేదట. కొంచెం చిన్నగా ఈ రంగస్థల 
నిర్మాణం జరిగింది. అయితే వీరు మాత్రం రెండవ నాటకం నుంచి రంగస్థలం మీదే 
రిహార్సల్స్‌ చేసేవారు. ఈ రంగస్థల నిర్మాణానికి ముందు వీరు ద్యావళ్ళి గుండయ్యగారు 
కిరాయికి ఉన్న ఇంటి అడుగున గల పొన్నమ్మ గోడలు అనే స్థలంలో రిహార్సల్స్‌ ఇక్కడే 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 139 


జరిగింది. ఈ స్థలం సరిగ్గా లేదని అక్కడి నుంచి సారంగ వీధికి వెళ్ళీ అక్కడ రంగశాల 
నిర్మాణం చేపట్టారు. ఈ నాటకశాల నిర్మాణానికి మైలవరం కంపెనీలోని అంజయ్య అనే 
వ్యక్తి వీరికి అన్ని విధాల సహాయం చేసి, నిర్మాణ రీతులు తెలియజేశారు. 

శివాలయం పక్కన గల కాసర్ల వేంకటరాజయ్య గారి స్థలంలో తాత్మాలికంగా 
నాటకశాల ఏర్పాటుచేశారు. ఇక్కడికి మార్చడానికి కారణం శ్రీ వేంకట రాజయ్యగారికి 
సారగమ్మ వీధి దూరం ఉండుటవలన మరియు ఆ నాటక శాలలో (ప్రేక్షకులు కూర్చోడానికి 
సరైన స్థలం సరిపోవడం లేదని భావించి వేంకట రాజయ్య స్థలానికి మార్చారు. తన 
ఇంటి ముందుగల ఖాళీ స్థలంలో పెద్దది చివరిదైన నాటకశాల నిర్మాణం జరిగింది. ఈ 
రంగ స్థలం ఆనవాలు ఇప్పటికి ఆ స్థలంలో కన్పిస్తాయి. 

ఈ నాటకశాల నిర్మాణం ఇప్పటి సినిమా థియేటర్‌ కన్నా పెద్దదిగా స్థలం 
కలదు. వేదిక నిర్మాణానికి పది గజాల వెడల్పు, పదిహేను గజాల పొడవు గల నిర్మాణంతో 
వేదిక తయారుచేశారు. పరదాలు గుంజుటకు ఆధారంగా ఆధారదండ పద్దెనిమిది ఫీట్ల 
బలమైన టేకు రూళ్ళ కర్ర ఫిక్స్‌ చేశారు. మేకప్‌ కోసం అదనంగా గ్రీన్‌ రూపం కట్టించారు. 
ప్రేక్షకులకు మాత్రం తాటాకుల పందిరిని నిర్మించారు. మొత్తం హాల్‌ చుట్టూ పెద్ద 
ప్రహరీ గోడలు, ప్రవేశ ద్వారాలు ఏర్పాటుచేశారు. హాల్‌లో సౌండ్‌ రాకుండా తగు జాగ్రత్తలు 
తీసుకున్నారు. నాటక ప్రదర్శన నుంచి ప్రదర్శనాంతం వరకు ఎలాంటి ఆటంకాలు 
రాకుండా తగు జాగ్రత్త వహించారు. వర్షం వచ్చిన తడవకుండా నిర్మాణ ఏర్పాట్లు చేశారు. * 
3.3.1 నాటకశాల నిర్మాణం 

ప్రేక్షకులు కూర్చోవడానికి స్రీలకు, పురుషులకు వేర్వేరు స్థలాలు కేటాయించారు. 
ముందు వరుసలో ఒక డిచ్‌ పెద్ద విశాలమైన అడుగులోతు గల గొయ్యి తవ్వి, ఇక్కడ 
కుర్చీలు వేయించారు. ఇది మొదటి తరగతి (ప్రేక్షకులు కూర్చోవడానికి నిర్మించారు. 
తర్వాత రెండవ తరగతి ప్రేక్షకుల కోసం చాపలు పరిచి కూర్చోబెట్టారు. తర్వాత మూడవ 
తరగతి ప్రేక్షకులను నేల మీద కూర్చోబెట్టారు. తర్వాత నాలుగవ తరగతి (ప్రేక్షకులను 
బెంచీలపైన కూర్చోబెట్టేవారు. ఈ విధంగా (ప్రేక్షకులు కూర్చోవడానికి (ప్రేక్షకగారాన్ని 
నిర్మించారు. 

అయితే నాటకాన్ని చూడటానికి ప్రేక్షకులకు ఉచితంగా కాకుండా వివిధ 
తరగతులకు ఒక రేట్లు నిర్ణయించారు. నేల మీద కూర్చుండేవారికి మరియు వెనుక 
బెంచీలపై కూర్చుండేవారికి కలిపి 25 పైసలు (పావలా), మధ్యలో చాప మీద 
కూర్చొండేవారికి 50 పైసలు మరియు కుర్చీపై కూర్చుండే (ప్రేక్షకులకు 1 రూపాయల 
నుండి 2 రూపాయల వరకు ఇస్తే ఈనాటి డీలక్స్‌ క్లాస్‌ చైర్స్‌ (ఆరం కుర్చీ) వేసేవారు. 
నేల మీద కాక ఇతర తరగతులకు 300, నేలపై 400, బెంచిలపై 100 మంది 
140 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


కూర్చుండేవారు. ఈ విధంగా (ప్రేక్షకులు కూర్చోవడానికి ఒక క్రమ పద్ధతిలో సిట్టింగ్‌ 
అరేంజ్‌మెంట్‌ చేశారు. టిక్కెట్‌ బుకింగ్‌ బాధ్యతలు రాపాక రామకిష్టయ్యగారికి, మరియు 
పెద్ద రాజయ్య, పాంత కాందయ్యలగారికి అప్పగించేవారు. నాటక ప్రదర్శన నిమిత్తం 
ప్రచారానికి శ్రీ కొరిడే సాంబయ్యగారు బాధ్యత నిర్వహించారు. వీరు మొదటి తరం 
వారితో పని చేసినవారు.” 
3.3.2 వేదిక నిర్మాణం 

రంగస్థలం మీద పైన కంకబొంగులు (వెదురు) పరిచి, దానిపై కుండలు 
బోర్లించేవారు. నటుల గాత్రం గాని, డైలాగులుగాని ఈ కుండలలో ప్రతిధ్వనించి నాటకశాల 
మొత్తం వినపడేది. ఇది మైకులు లేని కాలంలో ఈ విధమైన ప్రయోగం చేశారు. గాత్ర 
మాధుర్యంతో బాటు నటుల గొంతులు కూడా పెద్దవే కావడం వారి అదృష్టం. వారి గొంతులో 
నుంచి వచ్చే మధురమైన పద్యాలు రాత్రుళ్ళలో గ్రామాన్ని అనుకొని ప్రవహించే గోదావరిలో 
జపతపాలు చేసుకొనే బ్రాహ్మణులు స్పష్టంగా వినగలిగే వారట. ధర్మపురిలో గురుకుల సంస్కృత 
విద్యాలయాన్ని నడిపిన గురువర్యులు ఆచార్య శ్రీ తాడూరి బాలకృష్ణ శాస్త్రిగారు తాను జపం 
చేసుకుంటూ వీరి గాత్రాలు విన్నానని చెప్పేవారట. 12 ఫీట్లు ఎత్తులో గల రంగస్థలం 
నిర్మాంచారు. మీద టిన్ను రేకు కప్పారు. రంగస్థలం మధ్యలో కొంత మేర ఒక నేలమాళిగ 
(భూగారం) పెట్టారు. దానిలో నుండి శేషశాయి అయిన విష్ణువు పవళించి పైకి తేలతాడు. 
క్రింది నుంచి పైకి ఏగినట్లు చూపించడానికి ఈ భూగారం ఉపయోగపడేది. అలాగే పై 
నుంచి క్రిందికి రావడానికి రంగస్థలంపై భాగంలో క్రిందికి రావడానికి అనువుగా వైర్లుకట్టి 
బిగించారు. ఉదా: నారధుడు పై నుంచి కిందికి రావాలి. అయతే ఆ పాత్రను రంగస్థల 
మధ్యభాగంలో పైకి పంపించి అక్కడ అతనికి వైర్లు కట్టి నెమ్మదిగా ఇద్దరు సాయంతో 
క్రిందికి దింపేవారు. మళ్ళి పైకి వెళ్ళడానికి వైర్లను పైకి లాగేవారు. * 
3.3.3 తెరలు 

తెరలు ఎత్తడానికి, దించడానికి, రంగులలో వివిధ సన్నివేశాఘట్టాలు 
చూపించడానికి మొత్తం 85 పరదాలు ఉండేవి. ఒక్కొక్క పరదా ఎత్తు 12 ఫీట్లు ఎత్తు 
అంటే నాటక స్థలం ఎత్తు, 12 ఫీట్ల వెడల్పు ఉండేవి. మరియు ఆరు ఫీట్లు రూల్‌ కర్రకు 
మొదట రెండు సైడ్లు కర్టెన్లు ఉండేవి. సైడ్‌ కర్టెన్లు చాలా విశాలంగా ఉండి, ప్రాంష్టర్‌, 
వైర్‌ వర్క్‌ వారు అటుఇటు వెళ్ళడానికి సులువుగా ఉండేది. పెయింటర్‌ శ్రీనివాస్‌తో ఈ 
పర్తాలపై పెయింట్లు వేయించారట. దాదాపు 6 పరదాల వరకు సమాంతరంగా స్టేజిపై 
వేలాడేవి. అవసరం ఉన్న పార్థన ముందు నాటకం సాగేది. మొదటి పెద్ద తెరపై దేశభక్తి 
జాతీయ భావనకు ప్రోద్భలంగా భారతమాత పెద్ద చిత్రం ఉండేది. ఆ రోజుల్లో జాతీయ 
పతాకం నిషిద్దం ఉండేది. * 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 141 


3.3.4 లైట్లు 

నటులపై నీడలు పడకుండా గోలాబిజీలీల ఏర్పాటు చేసేవారు. మన నేటి 
కాలపు విద్యుత్తు బల్బువలె దీపానికి క్రింది భాగంను గుండ్రటి గాజు గోళాన్ని అమర్చి ఉ 
డేది. పైకి వీటిని గొలుసుతో వేలాడదీసేవారు. ఇవి నాలుగు ఉండేవి. ఆరు గద్దె 
విజిలీలు (పెట్రోమాక్స్‌) ఉండేవి. ఏదైనా పెట్రోమాక్స్‌ దీపం కొడిగట్టుతుంటే వెంటనే 
మరొక స్పేర్‌ బిజిలి మార్చేవారు. బిజిలీలు మార్చేందుకు పనివారు సిద్ధంగా ఉండేవారు. 
కరెంటు వచ్చిన తర్వాత లైట్లను అరేంజ్‌ చేశారు. వాటి రకరకాల కాగితాలు పెట్టి 
సంఘటనకు తగ్గట్టు చూపించేవారు. జామ్‌లైట్లు, (స్టేట్‌ లైట్లు, కలర్‌ లైట్లు ఎక్కువగా ఉ 
పయోగించేవారు. ** 
3.3.5 ఇతర టెక్షిక్‌లు (సాంకేతిక ప్రయోగాలు) 

వైర్‌ వర్క్‌ ఫైర్‌ వర్మ్‌లు బ్రహ్మాండంగా ఉండేవి. యముడు రాక, దైవ ప్రత్యక్షాలు 
లాంటి సందర్భాలలో ఫైర్‌ వర్క్‌ టపాకాయలు పేల్చేవారు. శిశుపాలుని శిరచ్చేదము 
లాంటి సన్నివేశాలను అద్భుతమైన ఫైర్‌ వర్క్‌తో నడిచేది. కృష్ణుడు తన సుదర్శన చక్రము 
వదులగానే అది (ప్రేక్షకులు చూస్తుండగానే వెళ్ళి శిశుపాలుని తల నరికేది. సుదర్శన 
చక్రానికి కనిపించని సన్నటి వైర్‌ సహాయంతో కదిలించేవారు. యముడు దున్నపోతుపై 
ఎక్కిదిగి వచ్చేవాడు. నారదుడు ఆకాశము నుండి పాట పాడుతూ క్రిందికి దిగివచ్చే 
సన్నివేశాలను సహజంగా ప్రదర్శించేవారు. వీరంతా బ్రాహ్మణ కులము కాబట్టి వీరు 
వ్యాయామాలు ఎక్కువగా చేయరు. కానీ ప్రదర్శన నిమిత్తం పైకి ఎక్కడం, వైర్‌ సహాయంతో 
క్రిందికి దిగడం లాంటివి ఎంతో [శ్రమించి నేర్చుకున్నారు. 

భక్త ప్రహాదుని నాటకంలో ప్రహ్లాదుడు వెళ్ళి స్తంభం మీద పడగానే, స్తంభం 
లోపల ఉన్న నరసింహ పాత్ర బయటకు రావడానికి వీలుగా స్తంభాన్ని రెండు ముక్కలుగా 
చేసి ఉంచేవారు. ఇలా మీద పడగానే నరసింహ పాత్ర బయటకు వచ్చేది. పరదాల 
సహాయంతో సముద్రపు అలలను చూపించేవారు. అట్టల సహాయంతో కైలాస శిఖరం, 
మంటలు, చితి లాంటివి రప్పించేవారు. పరదాపై చిట్టడవి దృశ్యాన్ని దించి ఉండేది. 
పరదాపై సత్యవంతుడు పాత్ర గొడ్డలితో పరదాపైగల చెట్టు కొడితే కట్టెలు (ఎండు 
కర్రలు) విరిగి పడినట్లు చూపించేవారు. వెనుక భాగంలో ఒకరు ఉండి పరదాకు చిన్న 
రంధ్రం చేసి కొట్టె దృశ్యం వచ్చినపుడు కర్రలను రంధ్రం ద్వారా విసిరేవారు. సీతమ్మను 
కూర్చో పెట్టుకుని రథం మీద లక్ష్మణుడు స్టేజి మీదకు వచ్చే ఘట్టాన్ని చూపించేవారు. ఈ 
రథాన్ని క్రింద నాలుగు గిరాలు పెట్టి ఎడమ స్టేజి నుంచి కుడి స్టేజికి చిన్నగా వైర్ల 
సహాయంతో లాగేవారు. ప్రహ్లాదుణ్ని లోహితుణ్ని పాము కరుచుట వంటి ఘట్టాలు 
యధాతథంగా చూపిస్తుంటే ప్రేక్షకులు గుడ్లప్పగించి చూసేవారట. 
142 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


శ్రీ కృష్ణుని తులాభారం నాటకంలో తూచేటప్పుడు నిజంగానే కట్టెలను తూచే 
పెద్ద త్రాసును ఉంచేవారు. అయితే తులసిదళం వేసినపుడు ప్రేక్షకులకు కనిపించకుండా 
ఒక వ్యక్తి పైన కూర్చొని చిన్న వైర్‌ సహాయంతో లాగేవారు. అలా త్రాసు పళ్ళెం తులసి 
దళం వైపు మొగ్గేది. శ్రీ కృష్ణుడు తేలిక అయ్యేలాగా ఇటు వైపు కాళ్ళతో తొక్కిపట్టేవారు. 
ప్రేక్షకులకు మాత్రం “ఈ తులసి దళం నిన్ను తూచుగాకి అన్న రుక్మిణి దేవి పద్యంలోని 
భక్తి భావ బాలమే త్రాసును మొగ్గించునట్లు అనిపించేదట. ప్రేక్షకులకు ఎలాంటి 
అనుమానాలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. మరుసటి రోజు వీరి గురించి 
మాట్లాడుతూ బపనోళ్ళు మంత్రాలతో నాటకం ఆడి చూపించిరని మాట్లాడుకునేవారట. 
ఒక సీన్‌ నడుస్తుండగా మరోసీన్‌ టెక్నిక్కులు సిద్ధపరిచేవారట. ఎవరి పనివారు 
చేసుకుపోయేవారు. 

శివరాందాదా అని నాట్యమండలిలోని నటులందరూ ముద్దుగా పిల్చుకునే 
కశోరుల శివరాంగారు గురించి చెప్పాలంటే, ఆ ప్రదర్శనలకు ఉపయోగించే టెక్నిక్కులు 
సినిమాల ఏ విధంగా తీసిపోని విధంగా మరియు సురభి వారి దగ్గర చూడడం ద్వారా 
వారికి తీసిపోని విధంగా ఉపయోగించేవారు. ప్రదర్శన సమయంలో దర్శకునితో 
సంప్రదింపులు జరిపి తన దగ్గర ఖచ్చితంగా ఒక స్ర్కిప్టు ఉంచుకొని ఏ ఘట్టంలో ఏ 
ప్రయోగాలు చేయాలో చూసుకునేవారు. 

అయితే మొదటి రంగస్థలము సారగమ్మ వీధిలో నిర్మించిన నాటకశాలలో 
దాదాపు 6 సంవత్సరాల వరకు ప్రదర్శనలు జరిపారు. సతీ సావిత్రి, ద్రౌపది 
వస్తాపహరణము, భక్త ప్రహ్లాద, తలాభారం, సక్కుబాయి, లవకుశ, మాయ జలంధర్‌, 
రామదాసు వంటి ప్రఖ్యాత నాటకాలను ప్రదర్శించి, అక్కడ ప్రేక్షకులకు సరిపోవడం 
లేదని ఒక సంవత్సరము ఊర్లో ప్రదర్శించారు. తర్వాత శ్రీ కాసర్ల వెంకట రాజయ్యగారి 
స్థలంలో శాశ్వత రంగశాలను నిర్మించారు. ఇక్కడ దాదాపు 11 సంవత్సరాల వరకు 
ప్రదర్శనలు జరిపారు. తర్వాత సినిమాలు, టీవీలు రావడం వల్లన నాటక ప్రదర్శనలు 
దెబ్బతిన్నాయి. కాని వీరు మాత్రము పోటీ ప్రదర్శనలలో గాని, ఎక్కడికి పిలిస్తే అక్కడికి 
వెళ్ళి ప్రస్తుతం కూడా ప్రదర్శనలు జరుపుతున్నారు. మూడో నాటకశాలలో కూడా పౌరాణిక, 
సాంఘిక నాటకాలు పెక్కుసార్లు ప్రదర్శించారు. * 


3.4. నాట్యమండలి వారు ప్రదర్శించిన నాటకాలు, నాటికల వివరాలు 
3.4.1 పారాణిక నాటకాలు 


1. సతీ సావిత్రి 9. పాదుకా పట్టాభిషేకం 
2. గయోపాఖ్యానము 10. మార్మండేయ 
3. శ్రీ కృష్ణ తులాభారం 11. వీరాభిమాన్యు 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 143 


4. లవకుశ 
5. చింతామణి 
6. భక్త రామదాసు 
7. భక్త కబీరు 
8. భక్త ప్రహ్లాద 
చారిత్రక నాటకాలు 
1. వీర కోటయ్య 
2. వీర పాండ్య కట్ట బ్రహ్మణ 
8. నాగమ నాయకుడు 
సాంఘిక నాటకాలు, నాటికలు 
1. అ[డ్రసులేని మనుషులు 
. మనిషి మనస్సు 
. కళాజీవితం 
. ఆకురాలిన వసంతం 
వందనోటు 
రేపేంది 
. కొత్తచిగురు 
. నరకంలో లంచం 
. సుందరకాండ 
. నీతులు -గోతులు 
. మిస్టర్‌ వైజాగ్‌ 
. జయం మనదే 
. పరివర్తన 
. ఏక్‌దిన్‌కా సులాన్‌ 
. ఆడది 
. నవ జీవన 
. తారా శశాంక 
. మంచం మీద మనిషి 
. థామస్‌ పిధియస్‌ 
. దేశం కోసం 
21. ఆరు సున్నాలు(000000) 
144 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


3.4.2 


3.4.3 


౧౦ ఎరాలాజ లట 


~~ 
= oO 


తా TE 
అ అ౧ SEES] EE ౮౨ ౬ 


12. 
13. 
14. 
15. 
16. 


పాండవోధ్యోగ విజయం 
సత్యహరిశ్చంద్ర 
కృష్ణార్జున యుద్ధం 
పార్వతీ కళ్యాణం 
రామాంజనేయ యుద్ధం 


4. అల్లూరి సీతారామరాజు 


ర్‌. అభిజ్ఞాన శాకుంతల 


29. 
30. 
31. 
32. 
39. 
34. 
835. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
తత. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 


3.5 


అభిజ్ఞాన శాకుంతల 
ఎవరు బాధ్యులు 

చిరిగిన చొక్కా 
ప్రొడ్యూసర్గొస్తున్నారు జాగ్రత్త 
భీమా ఏజెంటు భీమారావు 
రిక్షావాడు 

లాటరీ టిక్కెట్టు 

పిచ్చిప్లీడరు 

ఓటున్న ప్రజలకు కోటి దండాలు 
పిచ్చిరెడ్డి 

పైడిరాజు 

డాక్టరుగారి లేవండి 

నేటి నటుడు 

పెళ్ళీ చూపులు 

ఎత్తుకు పైఎత్తు 

యమగోల 

సి.ఐ.డి. రాజు 
సన్మానములు చేయబడును 
విద్యార్థి నిదురలే 
ఆత్మరక్షణ 

కోహినూర్‌ 


22. వాపస్‌ 50. సెన్స్‌ పోగొట్టిన సైన్స్‌ 
23. వరుడు కావాలి 51. కనువిప్పు 
24. వెంకన్న కాపురం 52. గొయ్యి 
25. తారాబలం 58. వాన వెలిసింది 
26. వీధినాటకం 54. రాయి 
27. దగాపడ్డ తమ్ముళ్ళు 55. ఫర్‌ సేల్‌” 
28. రామగిరి వైభవం 
నాట్యమండలికి సమకాలీన సమాజాలు 
1. కాలేజి ఆఫ్‌ డ్రమెటిక్స్‌ 1989 బందాకనక మల్లేశ్వర్‌ రావు 
2. వేంకటగిరి అమెచ్యుర్‌ 1930 _ బళ్ళారి రాఘవ 
3. జనతా ఆర్జు థియేటర్‌ 1942 (తెనాలి) 
4. శ్రీ రాయల్‌ థియేటర్‌ 1986 (నర్సారావుపేట)అరవపల్లి-సుబ్బారావు 
5. భారతి నాట్యమండలి 1935 (బాపట్ల) 
6. సీతారామ బాల భారతి 1936 (రేపల్లి) 
7. దుర్గావినోద నాట్యమండలి1936 (వేలపాలెం) 
8. ఆంధ్ర నాట్య కళాపరిషత్తు 1929 (గుడివాడ) 
9. రామవిలాస సభ 1935 (గుడివాడ) 
10. (ప్రభాకర నాట్యమండలి 1942 (గుడివాడ) 
11. ఎక్స్‌ల్షియర్‌ థియేటర్‌ 19839 (పాకురూ) 
12. నవకళా సమితి 1936 (పిఠాపురం) 
13. భారతి అమెచ్యుర్స్‌ 1938 (పెద్దాపురం) 
14. రామాంజనేయ బాల భక్త సమాజం1938 (గొల్లప్రోలు తూ.గో) 
15. ఆంధ్రవిశ్వవిద్యాలయం డ్రమెటిక్‌ 1938 
(వైజాగ్‌) కూర్చావేణుగోపాలస్వామి అసోసియేషన్‌ 
16. గంధర్వ నాట్యమండలి 1936 (నర్సీపట్నం) 
17. న్యూపూర్ణానంద ప్రమోటర్‌ థియేటర్‌ 1934 
(సురభిగ్రామం, రాయచాటి తాలుక-కడప జిల్లా ఆలేటి నాగేశ్వరరావు) 
18. కంగుడి లలితా కళా సమితి 1936 (కుప్పం-చిత్తూరు జిల్లా) 
19. వెంకటేశ్వర నాట్య కళాసమితి 1938 (కరీంనగర్‌) 
20. వాణి నాట్య మండలి 1935 (సామర్లకోట) 
21. సిఎస్‌ఆర్‌ ఆంజనేయుల సమాజం 1938 (గుంటూరు) 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 145 


నాట్యమండలికి అనుబంధంగా ఉన్న మాతృ సంస్థలు 

ఇండియన్‌ నేషనల్‌ థియేటర్‌, ఆంధ్రప్రదేశ్‌ నాట్య సంఘం (1854, ఏ.ఆర్‌. 
కృష్ణు, కరీంనగర్‌ జిల్లా సాంస్కృతిక సంస్థల సమాఖ్య (1989), ఇటువంటి నాటకాలు, 
నాటికలు వివిధ నాటక పరిషత్తులలో, పోటీలలో ప్రదర్శనలు జరిపారు. పౌర్థాల్థిక, 
చారిత్రక, సాంఘిక నాటకాలు వందకు పైగానే తీసుకుని ప్రదర్శనలు జరిపారు. 
3.6 ముగింపు 

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి అను మూడవ అధ్యాయంలో మొదట 
ధర్మపురి క్షేత్ర చరిత్రలో ధర్మపురి గ్రామాన్ని పరిచయం చేస్తూ ధర్మపురిగ్రామ నామం 
ఎలా వచ్చింది, నరసింహ పూజా సంస్కృతి ఏ విధంగా ఉంది మరియు ధర్మపురిని 
ఏలాఇన ప్రాచీన రాజవంశములను పరిశీలించి వివరించడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ 
నాట్యమండలిని వివరిస్తూ ఇందులో శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి పరిచయం చేసి, 
మండలి స్థాపన పూర్వాపరాలను, మండలి ప్రార్థనా గీతాన్ని మరియు మండలి మొదటి 
తరం, రెండవ తరం కళాకారులు ప్రదర్శించిన పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక నాటకాల 
గూర్చి క్లుప్తంగా పరిశీలించి వివరించడం జరిగింది. మండలి వారు నిర్మించుకున్న 
నాటకశాలను గూర్చి చెబుతూ నాటకశాలల వివరణ, నిర్మాణ వివరాలు, వేదిక నిర్మాణం, 
తెరలు, లైట్లు, ఇతర టెక్నిక్‌లు గూర్చి వివరించడం జరిగింది. తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహ 
నాట్యమండలి వారు ఇప్పటి వరకు ప్రదర్శించిన పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు, 
సాంఘిక నాటకాలు, నాటికలను వివరించడం జరిగింది. నాట్యమండలి సమకాలీన 
ఇతర సమాజాలను గూర్చి వివరించడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి 
స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు (19835-2004) అన్ని విషయాలను పరిశీలించి 
ఈ అధ్యాయంలో పొందుపరచడం జరిగింది. 


146 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


Se) 


00౫౯ల మ 


10. 


11 


12: 


13. 
14. 


15. 
16. 
17. 


పాదసూచికలు 
శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర పుటలు - 1, 2 
శ్రీ సంగనభట్ల గారితో ఇంటర్వ్యూ తేది: 29.8.2003 స్థలం : ధర్మపురి 


శ్రీ ఇందరవరపు సుజనరావు గారితో ఇంటర్వ్యూ తేది: 29. 8.2003 స్థలం : 
ధర్మపురి 
శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర పుట -ర5 
శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర పుటలు - 6, 7 
శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర పుటలు - 26 నుంచి 31 
శ్రీ సంగనభట్ల గారితో ఇంటర్వ్యూ తేది: 28.8.2003 స్థలం : ధర్మపురి 
శ్రీ రొట్టి విశ్వనాథ శాస్త్రి గారితో ఇంటర్వ్యూ 
తేది: 21.8.2003 స్థలం : ధర్మపురి 
వరుములు రామ చందధ్రశాస్తిగారితో ఇంటర్వ్యూ తేది: 22. 8.20083 
స్థలం a ధర్మపురి 
శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి (ధర్మపురి) (1938-1993) 
స్వర్ణోత్సవ సంచిక పుట -1 
శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి (ధర్మపురి) (1938-1993) 
స్వర్ణోత్సవ సంచిక పుటలు- 2, 3, 4 
శ్రీ సంగనభట్ల నర్సయ్య గారితో ఇంటర్వ్యూ తేది: 29.8.2003 
స్థలం క ధర్మపురి 
శ్రీ రామకృష్ణయ్య గారితో ఇంటర్వ్యూ తేది: 21.83.2003 స్థలం : ధర్మపురి 
శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి (1938-1993) 
స్వర్ణోత్సవ సంచిక పుట - 28 
శ్రీ సంగనభట్ల గారితో ఇంటర్వ్యూ తేది: 29.8.2003 స్థలం : ధర్మపురి 
శ్రీ సంగనభట్ల గారితో ఇంటర్వ్యూ తేది: 29.8.2003 స్థలం : ధర్మపురి 
శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి(1938- 1993) స్వర్ణోత్సవ 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 147 


సంచికపుటలు-9, 10,11, 12 

18. _ శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి (1938-1993) 
స్వర్ణోత్సవ సంచిక పుట - 15 

19. శ్రీ సంగనభట్ల గారితో ఇంటర్వ్యూ తేది: 29.8.2003 
స్థలం : ధర్మపురి 

20. శ్రీ ఎస్‌ రామకిష్టయ్య గారితో ఇంటర్వ్యూ తేది: 21.3.2003 
స్థలం క ధర్మపురి 

21. శ్రీ ఎస్‌ రామకిష్టయ్య గారితో ఇంటర్వ్యూ తేది: 21.3.2003 
స్థలం శ ధర్మపురి 

22. శ్రీ లక్షీ నరసింహ నాట్యమండలి (1938-1993) 
స్వర్ణోత్సవ సంచిక పుటలు - 16, 17 

23. శ్రీ లక్షీ నరసింహ నాట్యమండలి (1938-1993) 
స్వర్ణోత్సవ సంచిక పుటలు - 31, 32 


148 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


న్‌ు లలి? 

గ శ 

* * 
నాలుగవ అధ్యాయం 


ధర్మపురి నాటకరంగ 
ప్రముఖులు, వారి విశేషాలు 


డై * 

{ ba * గ్‌ 
Na = _ iu 
తా గ! CE వ Dew NY 
W 2 a 4 Sew: స్ట్‌ 
౯5 0 4 ¥ Ey ద్‌ 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 149 


4.0 పరిచయం 

అది పవిత్ర గోదావరి తీరస్థలం ధర్మపురి. కరీంనగర్‌ జిల్లా మారుమూల బ్రాహ్మణ 
అగ్రహారము. వేద వేదాంగ విదులతో సకల శాస్త్ర కోవిదులతో కళకళలాడుతూ 
నిత్యకళ్యాణము పచ్చతోరణంగా అలరారే గ్రామము. ఈ గ్రామములోని ఆరాధ్య దైవము 
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి. భూషణ వికాస “శ్రీ ధర్మపుర నివాస - దుష్టసంహార దురిత 
దూరియను మకుటము గల నరసింహ శతకకర్త శేషప్ప ఈ ధర్మపురి వాసుడే, ప్రతి 
సంవత్సరము స్వామివారికి పాల్గుణమాసంలో నెల రోజులు డోలోత్సవాది వేడుకలు 
జరుపుకుంటారు. 

నేటికి ఈ జాతర కన్నుల పండుగగా జరుగుచున్నది. తిరునాళ్ళ సందర్భంలో 
వేలాది మంది భక్తులు బహుదూర ప్రదేశాల నుంచి వస్తుంటారు. పగలు - రాత్రుళ్ళు 
దుకాణాలు, బేరసారాలు, సర్మసులు, బుర్రకథలు, పగటి వేషాలు మొదలగునవి 
ప్రదర్శిస్తుంటారు. 1936 సంవత్సరంలో ప్రఖ్యాత నాటక కంపెనీ అయిన సురభి కంపెనీ 
వారు ఈ తిరునాళ్ళలో కొన్ని పౌరాణిక నాటకాలను ప్రదర్శించారు. సతీసావిత్రి, భక్త 
ప్రహ్లాద, ద్రౌపది వస్త్రాపహరణం, శ్రీ కృష్ణ తులాభారం వంటివి ప్రదర్శించారు. ఈ 
(గ్రామములోని కొందరు విద్యావంతులు అదే సంవత్సరము అనగా 1936 
సంవత్సరములోనే “శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి” అనే నాటక సంస్థను స్థాపించినారు. 

వీరు సతీసావిత్రి, భక్త ప్రహ్లాద, మార్మండేయ, భక్త కబీరు, గయోపాఖ్యానం, 
శ్రీ కృష్ణ తులాభారం, లవకుశ, పాదుకా పట్టాభిషేకం, చింతామణి లాంటి 
నాటకములను జనరంజకంగా ప్రదర్శించినారు. ఇలాంటి నాటకములలో వివిధములైన 
పాత్రలను ధరించి చక్కగా పాత్రలను పోషించి ప్రజలమెప్పును చూరగొనుచూ, ప్రతి 
సంవత్సరము స్వామి వారి తిరునాళ్ళలలో అనేక నాటక ప్రదర్శనల నొసంగుచూ ఈ 
గ్రామమునకు ఈ ప్రాంతమునకు, ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టారు. వారెన్నడును 
జీవికకై ఈ ప్రదర్శనలనీయలేదు. కేవలం కళాపోషణకే వారీ వృత్తిని స్వీకరించారు. 
ప్రస్తుతం ఈ అధ్యాయంలో కొందరు యక్షగాన రచయితలు, వారి రచనలతో పాటు 
నాటక రంగ ప్రముఖుల జీవిత విశేషాలు, వారు పోషించిన పాత్రలను 


పరిశీలించబడుతున్నాయి. 
150 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


41 శేషప్ప -(1750) 

శేషప్ప అని వ్యవహార నామంగల శేషాచల దాసు కవి కరీంనగర్‌ జిల్లాలోని 
ధర్మపురి వాస్తవ్యుడు. వీరు 17, 18 శతాబ్దంలో జీవించిన వ్యక్తిగా చరిత్రకారులు 
భావించారు. శేషప్ప గారి శతకాలంలో అంతరంగిక సాక్ష్యాలను బట్టి చూడగా, కవి 
బమ్మెర పోతన భాగవత పద్యాలను నరసింహ శతకంలో, భక్తరామదాసు, దాశరధి 
శతక పద్యాలను నృకేసరి శతకంలో అనుసరించాడు. పోతరాజు కంటే అర్వాచీనుడు 
కాబట్టి శేషప్ప కవి రామదాసు కంటే తర్వాత కాలం వాడనటమే సమంజసం. క్రీ.శ. 
1735 నుంచి 1820 వరకు వీరు జీవించారని చరిత్రకారులు చెప్తున్నారు. 

శేషప్పగారు మూడు శతకాలు ఒక్క యక్షగానం రచించారు. వీరి రచనలు 1. 
నరసింహ శతకం 2. నరహరి శతకము ౨. నృకేసరి శతకము 4. ధర్మపురి రామాయణము 
(యక్షగానం). 

శేషప్పగారి పూర్వీకులు నిర్మల్‌ ప్రాంతం మెటపురం నుండి ధర్మపురికి వలస 
వచ్చారు. వీరిది నంద వంశం. వీరు గ్రామంలోని (పాత) నరసింహ స్వామి దేవాలయంలో 
దీపరక్షకునిగా సంవత్సరానికి రూ. కలు వేతనంతో ఉద్యోగంలో నియమితుడయ్యాడని, 
గ్రామంలో భిక్షాటనకు గ్రామస్థులతో కట్టడి జరిగిందని తెలుస్తోంది. ఈయన గోదావరి 
నది ఒడ్డున ఇల్లు కట్టుకుంటే వరదల వల్ల కొట్టుకు పోయిందని గ్రామస్తుల కథనం. 
“గంగ యెండున కొంప గట్టినట్టుల”] అని ఓ చోట తీరస్థ గృహం నిరర్ధకం అని 
ధ్వనింపచేశాడు. 

సంస్కృత పండితులు, వేద వేదాంగ వేత్తలు, రాజు సన్మానితులైన విద్వాంసులు 
వీరి యక్షగాన శతకాది సాహిత్యాన్ని ఈసడించారని తాను వ్యాకరణ తర్శకోశాదులు 
చదువలేదని, భగవంతుని కటాక్షంతో తాను కవినైనానని వినయంగా చెప్పుకున్నాడు. 
దుర్భర దారిద్యమో, అవమానభారమో, శేషప్పను కృంగదీసిందని, గోదావరిలో ఆత్మహత్య 
చేసుకోబోయి భగవంతుని అనుజ్ఞ చేత విరమించి భక్తుడై కవియెనాడని చెప్పబడే స్థానిక 
కథలు కొల్లలు. చాత్తాద వైష్ణవుడైన ఈతని వంశజులు నేటికి ధర్మపురిలో ఉన్నారు. 
వీరింట అతని రచనలు, తాళపత్రాలు లభ్యమవుతున్నాయి. 

నరసింహ శతకం ఒక అర్ధ శతాబ్ది క్రితం వీధి బళ్ళల్లో పఠనంగా ఉండేది. 
ఇది చదవని విద్యార్థి తెలుగునాట ఉండేవాడు కాదు. ఈ శతకం యావదాంధ్ర దేశంలో 
ప్రాచుర్యం పొందింది. నరసింహ క్షేత్రాల్లో మరీ ప్రచురితం. సింహాచలం వల్ల విశాఖ 
మండలం దాకా ప్రశస్థిగాంచింది. గురజాడ తన కన్యాశుల్మం నాటకంలో “నరసివ్వ 
నీదివ్య నామ మంత్రం సాతి అని ఒక పాత్రతో పలికించారు. ఆఫ్రికా దగ్గర ఉండే 
మారిషస్‌ దేశంలోని తెలుగు వారంతా ఈ శతకాన్ని ఉపయోగించడం, శతకాన్ని పఠించడం, 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 151 


పండుగల్లో వేదంలా ఉపయోగించడం జరుగుతుందని శ్రీ సంగనభట్ల నర్బయ్యగారు 
వివరించారు. 

శేషప్ప పండితుదేగాక వినయ సంపన్నుడు “ధర్మపురి రామాయణం” 
యక్షగానంలో బాలకాండంలోని ప్రారంభశ్లోకం సంస్కృతంలో వ్రాశాడు. ఇతను వ్రాసిన 
“ధర్మపురి రామాయణం” యక్షగానం యావదాంధ్రదేశంలో బహుళ ప్రచారం పొందింది. 
ఇది విలక్షణమైన నిరాడంబరంగా సాగే రచన.” 
ధర్మపురి రామాయణ యక్షగానం 

ఆంధ్ర సాహిత్యంలో యక్షగానాలు ఒక విశిష్ట ప్రక్రియ. ఇది రూపక ప్రక్రియకు 
చెందింది. గేయ రూపంలో ఉండే నాటకం అనవచ్చును. నేడు సంభాషణలు వచనంలో 
ఉండగా యక్షగానంలో వచనానికి బదులు గేయాలు ఉంటాయి. ఎటువలె నుండెను? 
ఎట్లంటిను? వంటి సంధి (ప్రశ్న) వాక్యాలు కూడా గేయాలలాగే పాడుతారు. 
కన్నడాంధ్రాలకు సమానమైన ఈ ప్రక్రియ కన్నడ దేశాన ఇప్పటికీ నిలిచి ఉంది. కరీంనగర్‌ 
యక్షగానాలకు పెట్టింది పేరు. ఈ కోవలోనిదే శేషాచలదాసు (శేషప్ప) రాసినది. ఈ 
యక్షగానం ఇది యావదాంధ్ర దేశంలో చాలా ప్రసిద్ధం. ఈ ధర్మపురి రామాయణం 
మూడు రోజులు ప్రదర్శనలు జరిపితే పూర్తి అయ్యేటంత చాలా పెద్ద రచన. 

దీనిలో 252 పాటలున్నాయి. 34 రకాల రాగాలను పేర్కొనబడ్డాయి (కొన్ని 
హిందుస్తానీ రాగాలు). ద్విపదలు 110, తేటగీతలు 290, నీసాలు 27, కందాలు 67, 
ఉత్పలమాలలు 4, ఉత్సవాలు 4, ఆటవెలదులు 2, శార్జుల మతకోకిల చంపకాలు 2 
చొప్పున 503 పద్యాలున్నాయి. ఆంధ్రదేశమున వచనంలోని యక్షగానం ఇదొక్కటి! 
ఇప్పటికి గాయకుల గొంతుల్లో సజీవంగా ఉంది. ఇది గ్రాంథిక భాషలో రాయబడింది. 
సాధారణంగా యక్షగానాలు వ్యవహారిక భాషలో ఉంటాయి. తప్పుడు కూతలు, 
ప్రాణధనము, ముక్కిడి బతుకులు, పారిపగ వంటి సమకాలీన స్థానిక భాష ఎంతో ఉ 
౦ది. భూతి నొసంగు రామాయణం ధర్మపురి నామాంకితం రామాయణంి అని ఉ 
ంటుంది. ధర్మపురి రాముడంటే నరసింహుడే, ఎక్కడైనా రాముడని వచ్చినపుడు ధర్మపురి 
నరసింహుడని ఉంటుంది. “ధర్మపురి నరసింహుడు సీతను అడవికి పంపే అని ఉ 
ంటుంది. రామునికి, నరసింహునికి అబేధంతో పాటు, పాట ఎవరు చదివినా కర్భత్వము, 
కృతి భర్త పేరు తెలుస్తుంది. 

రామునికి, నరసింహునికి శేషప్పగారు అబేధం చేశారు. త్యాగరాజ స్వామి 
కూడా తన “ప్రహ్లాద భక్త విజయము” అనే యక్షగానంలో శ్రీహరికి, శ్రీరామునికి అభేదం 
చేశారు. శేషప్ప రాముని స్థానంలో నరహరిని స్తుతించగా, త్యాగరాజు హరి స్థానములు 
రాముణ్ణి స్తుతించి, అభేదం చేశారు. ఈ సంప్రదాయం శేషప్ప మొదట తెలుగు యక్షగాన 
152 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


సాహిత్యంలో ప్రారంభించగా అతని అనంతరం మిగతా రచయితలు అనుసరించారు. 
యక్షగానాల్లో అరుదుగా కనబడే తరంగం (ఒక గేయ విధానం) దీంట్లో ఉంది. 26 
మాత్రలతో, ప్రాసత 4 పాదాలుగా సాగుతుంది. తరంగాలు, లాలిపాటలు, అప్పగింతలు, 
మంగళహారతులు మొదలైన గేయ వైవిధ్యం కలదు. తంభూరపై వెదురు పుల్లలతో కొడుతూ 
ఒక్కడే కూర్చొని పాడేవారట. “తవనిజా చరిత్రము అనే మరో (గంథం కూడా శేషప్పగారు 
వ్రాశారు. 
4.2 కాకుత్స్సల నరసింహదాసు 

కాకుత్సృల నరసింహదాసుగారు అత్యధిక జనవ్యాప్తిలో ఉన్న శ్రీకృష్ణ శతక 
కవి. నరసింహదాసు గారిది కరీంనగర్‌లోని ధర్మపురి. చాత్తాద వైష్ణవుడు. వీరు శేషాచల 
దాసు (నరసింహ శతక మరియు ధర్మపురి రామాయణం యక్షగానం కర్త శేషప్ప) 
మనువడు (కూతరు కొడుకు). శేషప్ప క్రీ.శ. 1750 ప్రాంతంవాడు. నరసింహదాసు 
గారి కాలం 1800-1860 వారని చెప్పవచ్చును. రోహిలాల పాట 1858 సంఘటనకున్న 
సంబంధించిన రచన. ఈతని వంశీకులు ఇప్పటికి ఇతని రచనలను తమ ఇంట 
తాళపత్రాలను కలిగి ఉన్నారు. ఈ కవి రచనలు మైరావణ చరిత్ర (యక్షగానం), మిశ్రత 
రామాయణము (యక్షగానం), శ్రీ కృష్ణశతకము, గంగాపాట, మిశ్రిత రామాయణము, 
నరసింహదాసు గారి ఇతర కవులకు భిన్నంగా తల్లిని స్మరిస్తూ మాతృ భక్తిని చాటుకున్నారు. * 
మైరావణ చరిత్ర (యక్షగానం) 

రామాయణం భారతదేశంలో అబాలగోపాలం వ్యాప్తిలో ఉన్న కథ. రామాయణం 
సీతారాముల కథ. రావణ వథ రామపట్టాభిషేకం వరకు పూర్వ రామాయణం. లవకుశ 
కథ రామేశ్వరమేధం, సీతాదేవి భూప్రవేశం వరకు కలదు. ఉత్తర రామాయణము, మైరావణ 
కథ పూర్వ రామాయణంలోనిదే. రావణుడు దశకంఠుడు. ఆ ఊపులో శతకంఠ మహిరావణ 
ఆహిరావణ కథలు జానపదుల అద్భుత సృష్టి. వారు రావణ బాంధవులు వైరం రామునితో 
ఇవి ఆ వాల్మికీయ గాథలు. 

మహిరావణుడే మైరావణుడు. ఇతడు రావణుని మేనమామ రామరావణ యుద్ధ 
సందర్భంలో రాక్షస సేనలు విధ్వంసం కావడంతో, పూర్వ వైరాన్ని మరచి రావణాసురుడు 
పాతాళ లంకకు వెళ్ళి మేనమామ సహాయాన్ని ఆర్థించాడు. మైరావణుడు రామ లక్ష్మణులను 
మాయోపాయంతో ఎత్తుకొని పోయి కాళికాదేవికి బలి ఇవ్వనెంచాడు. ఆంజనేయుని శక్తి 
యుక్తులవలన శత్రువు మృతిచెంది రామలక్ష్మణులు విముక్తులౌతారు. ఇది మైరావణ 
యక్షగాన క్లుప్తమైన కథ. 

ఇందులో హనుమంతుని తోక కోట వర్ణన, మైరావణ సోదరి దోర్థండి కరుణ 
కథ, హనుమంతుని మానస పుత్రుడైన మత్స్యవల్లభుని పరాక్రమం అద్భుత కల్పనలు, 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 153 


అతి మనోహరఘట్లాలు, యక్షగానాలుగా, హరికథలుగా ఈ కథ చాలా వ్వాప్తిపొందింది. 
మాడయ్య అనే కవి పద్యకావ్యంగా మలిచాడు. తోలుబొమ్మలాటల వాళ్ళు తప్పక ప్రదర్శించే 
కథ మైరావణ చరిత్ర. తమ వంశ పూర్వికుడైన శేషాచలందాసు గారి పూర్వరామాయణ 
యక్షగానం, ఈ నరసింహదాసు గారి మైరావణ చరిత్ర రచనలకు ప్రేరణ కల్గించి ఉ 
ంటుంది. ఈ యక్షగానం కూడా శేషప్ప ధర్మపురి రామాయణం వలె పాత్రల (ప్రవేశ 
నిషప్మమణాదులు లేనిది. గాన యోగ్యం ప్రదర్శన సౌలభ్యం తక్కువ. 

ఇందులో కవి కర్ణనలు పాత్ర పోషణ సహజ సుందరంగా ఉన్నాయి. లంకేశ్వరుడు 
తన దర్భ ప్రదర్శనకు మేనమామ మహిరావణుని పట్టి వెయ్యేండ్లు చెరసాలలో బంధించి 
వదిలినాడు. ఇపుడు పాత వైరాన్ని తన అభిమానాన్ని వదిలి పాతాళ లంకకు వెళ్ళి 
సహాయాన్ని అర్థించాడు. ఆక్రోశ పడక ఆపదలో ఉన్న మేనల్లుని ఆదరించి తన పెత్తనం 
నిలుపుకొన్నాడు మైరావణుడు. 

రామాయణంలోని రావణ, మండోదరి, విభీషణ, లంకిణి పాత్రలకు, మైరావణ 
చరిత్రలోని మైరావణ, మతంగి, దోర్డండి, మత్స్యవల్లభ పాత్రలు స్వభావాల్లో 
ప్రతిబింబించాయి. మైరావణ చరిత్రను క్రీ.శ. 1857 రచన అని చెప్పవచ్చును.* 
4.3 కాసర్ల వెంకటరాజయ్య 

ధర్మపురి గ్రామ చరిత్ర పరిశీలిస్తే ఈ ఇరవై శతాబ్దం మధ్యకాలంలో (1930 
నుంచి 1965 వరకు) ఒక 'యుగపురుషుని'గా పరిగణించవలసిన ధన్యజీవిగా క్రీ.శే. 
శ్రీ కాసర్ల వేంకట రాజయ్య గారు సాక్షాత్మరించారు. “సంస్కృతాంధ్ర, ఉర్టూ, హిందీ 
మొదలైన బహుభాషాపాండిత్యం, వంశపారంపర్యంగా (వారసత్వ హక్కుగా) ఉన్న ఆయుర్వేద 
శాస్త్రంలో, అటు కర్నాటక సంగీతంలోనూ, ఇటు హిందుస్తానీ సంగీతలోనూ ఆయనకు 
గల ప్రజ్ఞ, ఖగోళ శాస్త్రంలో, జ్యోతిషా, గణిత శాస్త్రాలలో (పంచాగ కర్త) సిద్ధాంతిగా 
ఆయనకు గల విద్వత్తు (అర్షమతానికి న్యాయ, ధర్మ విషయాలలో) ప్రాచీన సంస్కృత 
వాజ్ఞయంలో, ముఖ్యంగా సూక్ష్మాలను విశదీకరించే సందర్భాలలో ధర్మ సింధు, నిర్ణయ 
సింధులు ప్రామాణికమైన 'విజ్ఞానేశ్వరీయి” మొదలగు వాటిని కూడా అధ్యయనం చేసిన 
ఆయన ప్రతిభా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుపొందారు. 

లౌకిక, సామాజిక, సాంఘిక, రాజకీయ రంగాలలో ఈ గ్రామాన్ని సహజ 
సిద్ధంగా లభించిన నాయకత్వ స్థానంలో ఉండి, మార్గదర్శిగా, పథ నిర్దేశకునిగా, 
అభ్యుదయని కలుగజేశారు. సంగీత సాహిత్యాలేగాక నాటక కళారంగాలకు శ్రీ 
వెంకటరాజయ్యగారు అన్ని హంగులతో ఉన్న ఒక నాటక సమాజాన్ని స్థాపించి, 
వ్యవవసాథపక దర్శకుడిగా పెంచి పోషించారు. శ్రీ వెంకట రాజయ్యగారుస్థాపించిన 
నాటక సమాజానికి నిండుగా డెబ్బై వంసతాలకు దగ్గరగా వస్తున్నది. అంతేకాక ఇందులోని 


154 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


కళాకారులు నాలుగు తరాలకు సంబంధించినవారు ఉన్నారు. ఇంత పెద్ద నాటక 
సమాజానికి పితామహులు శ్రీ కాసర్ల వెంకటరాజయ్యగారని చెప్పవచ్చు. 

నిరంకుశ నైజాం పాలనలో ఉండి, రెండవ ప్రపంచ యుద్ధపు కారు మేఘాలు 
కమ్ముకుంటున్న తరుణంలో (1936-38) రవాణా సౌకర్యాలు లేని మారుమూల 
తెలంగాణా ప్రాంతం (ధర్మపురిలో ఒక నాటక సమాజాన్ని స్థాపించి, దిగ్విజయంగా 
నడిపించడమంటే మాటలు కాదు. అయినా అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ అన్ని విధాలుగా 
అత్యున్నత ప్రమాణాలు అందుకొన్న శ్రీ లక్ష్మీ నరసింహ నాట్య మందలిని, ఆనాడు 
ప్రసిద్ధిగాంచిన 'మైలవరం కంపెనీ? వంటి నాటక సమాజం స్థాయిని కల్పించిన ఘనత 
శ్రీ వెంకట రాజయ్యగారిది. దానికై ఆయన అహర్నిశలూ కృషిచేసి, కష్టనష్టాలకోర్చి, 
ఒక విధంగా తపస్సు చేశాడని చెప్పడం అతిశయోక్తి కాదని చెప్పవచ్చు. 

యావదాంధ్రలో ప్రఖ్యాతి చెందిన ప్రముఖ రంగస్థల నటులతో శ్రీ లక్షీ 
నరసింహ నాట్యమండలి ప్రసిద్ధికెక్కింది. నిర్దిష్టమైన పథకంతో, నిర్విరామమైన కృషితో 
రంగస్థల ప్రదర్శనతో నటవర్గం చేత అత్యుత్తమ ప్రదర్శనను రాజయ్యగారు ఇప్పించేవారు. 
ఆయా నటుల అభినయం (అంగికమ - వాచికం) విషయాలలో రాజయ్యగారు అనుకున్న 
విధంగా (వారెంత పండితులైనా - యేమి తెలియని బాలుడైనా) నటించే వరకు వారు 
శిక్షణ ఇచ్చేవారు. సానబట్టిన వజ్రాల్లా నటులను ప్రకాశించేటట్లు తయారుచేసేవారు. 
నటులచే పాత్ర యొక్క పదాలు, డైలాగులు సరైన ఉచ్చారణ వచ్చే వరకు ప్రాక్టీసు 
చేయించేవారు. డైలాగు ఎలా కొట్టాలి, అనే విషయంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. 

నాటక రంగ స్థలానికి కావలసిన అన్ని వస్తువులు, పరదాలు (కర్టెన్‌లు), సైడ్‌ 
కర్టెన్లు, డ్రస్సులు - విగ్గులు - కిరీటాలు - ఆయుధాలు వేషధారణకు కావలసిన అన్ని 
వస్తువులు బొంబాయి నుండి తెప్పించారు. ఇంకా కొన్ని కర్టెన్లు, సైడ్‌ కర్టెన్లు, ఇతర 
సామాగ్రి ఒక చిత్రకారుడితో తయారు చేయించారు. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన 
విషయం ప్రస్తావించవలసి ఉన్నది. వేదికపైన మొదటిగా ఉండే ముఖ్యమైన పరదా 
“దేవి పరదా వాస్తవానికి అది “రాట్నం” మధ్యలో ఉన్న త్రివర్ణ పతాకం (ఆనాటి జాతీయ 
జెండా) చేత బూనిన 'భారత మాతి చిత్రం (బహుశా సరస్వతీ దేవిగా భావించారో, 
లేక ఆ విధంగా ప్రచారం చేశారోగాని, ఏమాత్రమైనా ఆనాటి ప్రభుత్వాధికారులు గాని, 
దేశద్రోహులుగాని పనిగట్టుకొని “నిజాం సర్మార్‌వారి దృష్టికి తీసుకువెళ్తే నాటకం సమాజం 
పరిస్థితియేమై ఉండేదో? అయినా శ్రీ వెంకట రాజయ్య గారు ధైర్యంగా, దేశభక్తికి ప్రభావితులై 
ఈ సాహసాన్ని చేశారని, ఆ విధంగా 'భారతమాతి పరదా స్టేజి వెనుక కట్టి ప్రజలలో 
చైతన్యం తేవడానికి “జాతీయోద్యమంలో తమ వంతు కృషి చేశారని శ్రీ ఇందనవరపు 
సుజాన్‌రావు వివరణిచ్చారు. * 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 155 


జనరంజకంగా పౌరాణిక నాటకాలు ప్రదర్శించడం, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి 
సాధించిన ఈ రోజుల్లో సాధ్యమయ్యే పనికాదు. విద్యుచ్చక్తిలేని కాలంలో స్టేజిపై కావలసిన 
లైటింగ్‌ సౌకర్యం, అవసరమైనపుడు వివిధమైన రంగులలో ఫోకస్‌ సౌకర్యం ఏర్పాట్లు 
అద్భుతంగా కనిపించేవి. 

శ్రీ కృష్ణ తులాభారంలో నారదుడు ఆకాశం నుంచి భూమిపైకి రావడం, 
సతిసావిత్రి నాటకంలో యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతుతో భూమిపైకి 
రావడం, వీటననటికన్నా అద్భుతమైన రాయబారం నాటకంలో “విశ్వరూప సందర్శనం 
ఘట్టంలో చేసిన వినూత్న ప్రయోగాలు ప్రేక్షకులను ఆనందాశ్చర్యాలతో ముంచెత్తివేసేవి. 
పరిమితమైన సాధన సంపత్తితో, తమ ప్రజ్ఞా విశేషాలతో చిత్రవిచిత్రంగా భ్రమ కల్పించి, 
అద్భుతమైన ప్రదర్శనగా ప్రజలందరి చేత మెప్పుపొందారు. అత్యుత్తమ ఉత్తమ ్రేణికి 
చెందిన సంస్థగా పరిగణించబడ్డారు. ఈ ప్రదర్శనలలో శ్రీ వెంకట రాజయ్యగారి మేధాశక్తి, 
షాను వేయడం, ప్రయోగాలు చేసి అద్భుతంగా ప్రదర్శింపచేసేవారు. 

పౌరాణిక నాటకాల పాత్రలు చాలా విశిష్టమైన వైవిధ్యం కలవు. ఏ పాత్రలకు 
ఎవరు తగిన వారు నిర్ణయించడం దగ్గర నుంచి, ఆయా పాత్రధారులతో తాను ఆశించిన 
విధంగా నటింపజేయడం వరకు దర్శకుడిగా శ్రీ వెంకట రాజయ్యగారు పొందే శ్రమ 
మాత్రం అజ్ఞాతంగా ఉండేది. తాను అనుకొన్న విధంగా శిక్షణయిచ్చి నటింపజేయడంలో 
శ్రీ వెంకట రాజయ్యగారు పడినపాట్లు చాలా కష్టమైనవి. ఎంతో పట్టుదలతో, నిర్విరామ 
కృషితో, అకుంఠిత దీక్షతో, పవిత్రకర్తవ్యంగా భావించి, తాను అనుకొన్న విధంగా తీర్చిదిద్ది 
జయప్రదంగా నాటకాలను ప్రదర్శింపజేసేవారు. 

ఆ నాటకాలలో నటించి, వెంకట రాజయ్య దర్శకత్వంలో అభినయించిన 
నటులందరూ, ఆనాడు ఆంధ్రదేశంలో ప్రఖ్యాతులై కీ.శే కిపిలవాయి రామనాథ శాస్తి 
స్థానంలో నరసింహరావు, యడ్లవల్లి సూర్యనారాయణ, వేమూరి గగ్గయ్య లాంటి 
మహామహుల స్థాయిలో నటించి వారికి ధీటుగా నిలబడ్డారు. శ్రీ వెంకట రాజయ్యగారి 
కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది. 1948వ సంవత్సరంలో మంచిర్యాలలో జరిగిన 
“ఆంధ్ర సారస్వత పరిషత్‌ మహాసభ ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి శ్రీ కె.వి. 
కేశవులుగారు (శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి వారి నాటకంలో నటించారు), నస్సూర్‌ 
రాజాగారు ఈ సభకు నిర్వాహకులు. ఈ సభల నిర్వహణకై శ్రీ లక్ష్మీ నరసింహ 
నాట్యమండలి వారిచే 'శ్రీ కృష్ణ తులాభారము” నాటకాన్ని ప్రదర్శించారు. ఆనాడు నాటక 
ప్రదర్శనకు హాజరైన ప్రముఖులలో ఆంధ్ర పితామహులు (స్వర్గీయ) శ్రీ మాడపాటి 
హనుమంతరావుగారు, గోల్కొండ పత్రికా సంపాదకులు, బహు గ్రంథకర్త (స్వర్గీయ) శ్రీ 
సురవరం ప్రతాపరెడ్డిగారు ఉన్నారు. ప్రదర్శనానంతరం సభాముఖంగా “తెలంగాణా 
156 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


మారుమూల ప్రాంతంలో కళాసేవ చేస్తూ? ఒక గొప్ప నాటక సమాజం ఉన్నందుకు 
గర్వముతో ఆనందిస్తున్నామనీ, ఈ నాటకంలో పాల్గొన్న నటులు, ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన 
కపిలవాయి రామనాథ శాస్త్రి గారు, స్థానం నరసింహరావుగారు ప్రభృతులకు సాటిరాగల 
మేటి నటులను అభినందించారని నర్సయ్యగారు వివరణిచ్చారు. 

అటువంటి గొప్ప సంస్థలతో, ఆ మహానటులతో పాటు నేను కూడా పాత్రలు 
ధరించి ఆ నాటక సమాజ సభ్యునిగా ఆనందిస్తున్నాను. ఈ సమాజం ఇంకా ఎన్నో 
నాటకాలను ప్రదర్శించి, “భగవద్గీతిను నాటకంగా ప్రదర్శించాలని, పానుగంటి వారి 
కంఠాభరణం నాటకాన్ని స్టేజిపై ప్రదర్శించాలనీ తన అభిలాష అని శ్రీ వెంకట 
రాజయ్యగారు ఈ సభలో తన కోరికను వెలిబుచ్చారు. 

శ్రీ వెంకట రాజయ్యగారి వ్యక్తిత్వం ఏదో ఒక రంగానికి పరిమితమైపోలేదు. 
గామాభ్యుదయం ధ్యేయంగా ఉన్న వ్యక్తి. గ్రామ స్థాయిలో ఆయన సామాజిక, ఆర్థిక, 
రాజకీయ, ధార్మిక, సాంస్కృతిక కళారంగాలన్నింటిలో ముందుండి, నేతృత్వం 
వహించేవారు. జాతీయోధ్యమంతోపాటు గంథాలయోధ్యమంి” కూడా దేశ నాయకులు 
నిర్వహించారు. అది ఆదర్శంగా తీసుకుని, స్థానిక యువకులలో చైతన్యం కలిగేలా ఒక 
గ్రంథాలయాన్ని స్థాపించారు. వంశపారంపర్యంగా ఆయుర్వేద వృత్తి చెస్తూ వచ్చిన సంపన్న 
శోత్రియ కుటుంబంలో జన్మించిన శ్రీ వెంకట రాజయ్యగారు ఎంతో ప్రఖ్యాతి గావించారు. 
నవీన పరిజ్ఞానంతో రోగ నివారణ, లేదా రోగ నిర్ధారణ చేసి మాత్రలు, కషాయాలతో 
వైద్యం చేసేవారు. ఆయుర్వేదంలో పనికివచ్చే వనమూలికల బెషధ గుణం గురించి, 
ఇతర వస్తువుల బెషధ గుణాల గురించి క్షుణ్ణంగా తెలుసుకొన్నారు. కలరా వంటి 
మహమ్మారి రోగానికి స్వయంగా జెషథాన్ని కనుగొన్నారు. యునానీ, అల్లోపతి వైద్యాలు 
నేర్చుకున్నారు. 

ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు సంస్కృత భాషలో ఉండుట వలన వైద్య విద్యతో 
బాటు సంస్కృత భాష నేర్చుకోవాలని ఆసక్తి పెరిగి, స్వయం కృషితో బహు (గ్రంథాలు 
అధ్యయనం చేసి అపారమైన పాండిత్యం సంపాదించి రాజయ్యగారు బహుముఖ 
ప్రజ్ఞాశాలిగా వెలిగారని సంగనభట్లగారు వివరించారు.” 
4.4 దెమ్మబాలకిష్టయ్య 

శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీ దెమ్మా 
బాలకిష్టయ్యగారు నాట్యమండలికి ప్రారంభం నుండి తన స్త్రీ పాత్రల ద్వారా సహకారాన్ని 
అందించారు. విఖ్యాతులు స్థానం నరసింహరావుగారిని గుర్తుకు తెచ్చుకుని ప్రతి ప్రేక్షకుడు 
శ్రీ దెమ్మా బాలకిష్టయ్యగారిని వారితో పోల్చుతారు. మొట్టమొదటి నాటకం సతీసావిత్రిలో 
స్థానికురాలైన దేవదాసి వృత్తిలోనున్న బోగం రాజమ్మ సావిత్రి పాత్ర వేయగా 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 157 


బాలకిష్టయ్యగారు చెలికత్తెగా పాత్ర ధరించి, అతి త్వరగా నాయిక స్థానానికి ఎదిగారు. 
అతని స్వరూపం, పొట్టితనం, ఆడగొంతుతో పద్యాలు, డైలాగులు పలికే ప్రతిభ, స్త్రీ 
సహజమైన హావభావాల ప్రకటన, వినయం వీరిని స్త్రీ పాత్ర ధరించిన తర్వాత మిత్రులు 
సైతం పురుషుడిగా ఊహించలేకపోయారట. ఒక్కసారి నటుడు లేక నాటకం ఆగిపోయే 
స్థితిలో తాను నారదుడిగా పాత్రధరించినట్లు చెప్పారు. గయోపాఖ్యానం నాటకంలో మాత్రమే 
నారదుడిగా పురుష పాత్ర ధరించినారు." వీరి ఇంటర్వ్యూను అనుబంధంలో 
పొందుపరిచాను. 
4.5 చాచం కిష్టయ్య 

ధర్మపురి పట్టణ మండలి వేదవేదాంగ, పురాణ, శాస్త్ర, సాహిత్యవేత్తలతోపాటు 
సంగీత నాటక రంగాలందున నిష్టాతులైన పలువురు సరస్వతి మూర్తులు నిన్నటి తరంలో 
కీర్తి ప్రతిష్టలను వ్యక్తిగతంగా, పట్టణపరంగా సంపాదించి పెట్టిన వారున్నారు. వారిలో 
సంగీతం విషయంలో పేర్కొనదగిన మహానుభావులు శ్రీ చాచం కిష్టయ్యగారు. ఉత్తర 
తెలంగాణా ప్రాంతమంతా పర్యటించిన ఈ విద్వాంసుని ప్రజలంతా త్యాగరాజు స్వామిగా 
కీర్తించుటకు కారణం ఆ మహానుభావుని అపారమైన కర్నాటక శాస్త్రీయ సంగీత గాంధర్వ 
గానమే గాక, కర్మయోగిగా, బ్రహ్మజ్ఞానిగా, ధనాపేక్షారహితుడిగా, నిరంతర సంగీత 
బ్రహ్మ పాసకుడిగా గడిపిన జీవన విధానమే కారణం. 

1917లో చాచ రామయ్య, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించిన వీరు బాల్యం 
నుంచి తండ్రి హరిదాసుగా, మధురగాయకుడిగా అందించిన సంగీత సాంప్రదాయాలను 
పుణికి పుచ్చుకున్నారు. చాచం కిష్టయ్యగారికి సంగీత అభిమానంతో శ్రీ చాచంపెల్లి 
రామయ్యగారి వద్ద శుశ్రూష చేసి, రెండు వర్ణములు అతి స్వల్ప కాలంలో నేర్చుకొన్నారు. 
14వ ఏట గురువు గారిని అటు సంగీత ప్రియులను తన కర్నాటక సంగీతముతో, గాత్ర 
మాధుర్యంతో నడిపినారు. మిత్రుడు కొరిడె సదాశివగారు బొంబాయి నుండి హార్మోనియం 
పెట్టెను తెచ్చి బహుకరించగా అనేక కొత్త కీర్తనలు సాధన చేశారు. 

కేవలం అభ్యసంతో తృప్తి చెందక అప్పటికి ఆర్థిక స్థితి బాగున్నా, కీర్తి కొరకు, 
పలువురు పెద్దల ఆశీస్సుల కొరకు, అనుభవం కొరకు దేశ సంచారం చేసి తన ప్రతిభను 
ప్రదర్శించి, అనేక కచేరీలు చేస్తూ తెలంగాణా మొత్తం పర్యటించారు. ఉత్తరప్రదేశ్‌లోని 
ఉజ్జయిని నగరానికి వెళ్ళి తన సంగీత గాత్రం ద్వారా అక్కడి సంగీత ప్రియులను 
మెప్పించారు.” 

శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి స్థాపకులు, ప్రయోక్త అయిన శ్రీ కాసర్ల 
వెంకట రాజయ్యగారు వీరిని తమ మండలి కార్యక్రమములోనికి ఆహ్వానించారు. వీరు 
సంగీత సహాయకులుగా అనేక 'గత్‌లను వారితో కల్సి రచించగా శ్రీ వేంకట రాజయ్యగారు 
158 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


వాటిని నాటక ప్రదర్శన ప్రారంభమున హార్మోనియంపై వాయించేవారు. నాట్యమండలి 
మొదటి నాటకం సతీ సావిత్రిలో కిష్టయ్యగారు 'ద్యుమత్సేను’ పాత్ర పోషించారు. ఇతని 
గాత్ర మాధుర్యానికి మెచ్చి శ్రీ వెంకట రాజయ్యగారు గాత్ర ప్రధాన పాత్రలిచ్చారు. వీరు 
ద్రౌపది వస్రాపహరణములో ధర్మరాజు, ధృతరాష్షుడిగా, శ్రీ కృష్ణ రాయభారములో 
భీష్ముడిగా, లవకుశలో వాల్మీకి మహర్షిగా, శ్రీ కృష్ణ తులాభారంలో గొల్లమల్లయ్యగా, భక్త 
ప్రహాదలో మహావిష్ణువుగా, గయోపాఖ్యానంలో ధర్మరాజు వంటి పాత్రలు పోషించారు. 
గంభీర ప్రవృత్తిగల పాత్రలతోబాటు హాస్యరస పాత్రలు కూడా ధరించి మెప్పించారు. 
ఇతని భీష్మ పాత్ర రాగానే చూడటానికి సైడ్‌ కర్టెన్లలో ఉన్న వారంతా స్టేజి ముందర 
ప్రేక్షకుల స్థానంలో కూర్చునేవారట. 

నిరంతర సంగీత ప్రవచనమున మునిగి వీరు బహుశా ప్రపంచాన్ని 
మరచిపోయేవారు. నాటక ప్రదృనలో కూడా మధ్యలో సంగీతంలో మునిగిపోయేవారు. 
ఒకసారి చింతామణి నాటకంలో యోగానంద స్వామి పాత్రలో రంగస్థలం మీద నటిస్తూ, 
పాడుతూ గానానంద మాధుర్యంలో తనను తాను మరచిపోయి, సంగీత కచ్చేరిలో వలె 
రాగ, స్వర, వల్లవి ప్రదర్శనలో మునిగిపోయారట. దర్శకులు, డ్రేక్షకులు 
మైమరచిపోయేవారు. కొంత సమయం గడిచిన తర్వాత తప్పు తెలుసుకొని దర్శకులు 
రాజయ్యగారు, కిష్టయ్యగారిని హెచ్చరిక చేసి తిరిగి నటుడని గుర్తుచేశారట. 
వీరు స్వయంగా రెండు చేతలతో ఒకే రీతిగా హార్మోనియం వాయించేవారు. తబలా, 
ఘట్టం వాద్యములో అందెవేసిన చెయ్యి. ఈయన శిష్యుడే శ్రీ సారంగుల కిష్టయ్యగారు 
గురువుగారి వద్ద తబలా నేర్చి గురువుగారికి సుమారు 30 సంవత్సరాలు సహకరించారు. 
వీరు తన 61వ యేట (మే నెల 1978లో) చనిపోయారు. వీరు నాట్యమండలికి ఎంతో 
సహాయం చేశారు. నటులందరికి గానం ఏ విధంగా ఉండాలో నేర్పించారు. సంగీతపరంగా 
నాటక ప్రదర్శనను విజయవంతం చేసి, (ప్రేక్షకులను ముగ్గులను చేసేవారు. పౌరాణిక 
నాటకాల్లో సంగీతం ఎలా ఉండాలో వీరు ఎవరి వద్ద అభ్యసించలేదు. సొంత ఆలోచనలతో, 
తన శిష్యులతో కలిసి సంగీతాన్ని అందించేవారు. ** 
4.6 కాకర్ల లక్ష్మీకాంత శాస్త్రి 

వీరు శ్రీ కృష్ణ తులాభారము - నారదుని పాత్రలో, శ్రీ కృష్ణ రాయబారములో 
శ్రీ కృష్ణుని పాత్రలో, లవకుశలో లక్ష్మణ పాత్రలో, సతీ సావిత్రిలో సత్యవంతుని పాత్రలో, 
భక్త ప్రహ్లాదలో నారదుని పాత్రలో, ద్రౌపది వస్రాపరహరణములో శకునిగా మరియు 
కృష్ణుని పాత్రలో, భక్త రామదాసులో రామదాసుని పాత్రలో మరియు కబీరు పాత్రలో, 
చింతామణిలో బిల్వమంగళుడు పాత్రలో నటించారు. ప్రతి పాత్రలో జీవించేవారు. ఇవేకాక 
ఇంకా కొన్ని సాంఘిక నాటకాలు, నాటికలలో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. వీరు తన 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 159 


18వ ఏట నుంచి జీవితం పర్యంత 'శ్రీమత్‌ భాగవతమును” వివిధ ప్రాంతాలలో 178 
సార్లు సప్తాహములుగా ప్రవచించారు. భారతం, రామాయణం, దేవిభాగవతము, 
హరివంశం, మాఘమహత్వములను అనేకమార్లు ప్రసవించి తెలంగాణా జిల్లాలో అందరినీ 
ఆనందింపజేశారు. వీరు అనేక మంగళహారతులు కూడా వ్రాశారు. 

మంచిర్యాలలో ఆంధ్రసారస్వత పరిషత్తు సభలో నారద పాత్ర ధరించి శ్రీ 
సురవరం ప్రతాపరెడ్డిగారు, శ్రీ మాడపాటి హన్మంతరావుగారి ప్రశంసలు పొందారు. 
దివాకర్ల వెంకటావధానిగారు, నార్ల వెంకటేశ్వర్‌రావుగారు, స్థానం నరసింహరావుగారు, 
బూర్గుల రామకృష్ణారావు, కాళోజి నారాయణ రావుగారు, నటరాజ రామకృష్ణగారు, ఎ.ఆర్‌. 
కృష్ణ, జె.వి.గారు, నరసింహరావుగారు, వాన మాదులై వరదాచార్యులుగారు, నస్పూరు 
రాజావారుగారు, శ్రీమతి భానుమతి రామకృష్ణగార్లతో మొదలైన వారెందరో వివిధ 
సందర్భాలలో వీరిని ప్రశంసించినారు. 11 వీరికి అనేక సన్మానాలు జరిగాయి. 

80.6. 1986 నాటి కమాటిపురా (బొంబాయి) తెలుగు మున్ననూరు కాపు 
సంఘం సన్మానించింది. 

7.10.1965 నాడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం, నిర్మల్‌ దేవస్థానం తరపున 
అధ్యక్షులు శ్రీ సుదర్శన్‌ రావు దేశ్‌పాండే సన్మానించారు. 

మార్చి 1971, మార్చి 1972లో పోచంపాడు ప్రాజెక్టు శ్రీ కోదండ 
రామాలయంలో సన్మానించారు. 

21.01.1974 నాడు జగిత్యాల పురజనులు శ్రీ విశ్వేశ్వరాలయంలో 
సన్మానించారు. 

27.11.1974 నాడు మంచిర్యాల పురజనుల తరపున శ్రీ నర్సింహరెడ్డి (మాజీ 
ఎం.పి. )గారు సన్మానించారు. 19వ ఆంధ్ర నాటక కళాపరిషత్తు, వార్షిక మహాసభలు 
21, 22, 28, 24 అక్టోబరు 1955వ సంవత్సరంలో ఎగ్జిబిషన్‌ థియేటర్‌ హైదరాబాద్‌లో 
జరిగిన సందర్భంగా శ్రీ మేకా రంగయ్యప్పారావుగారు (ఉయ్యూరు కుమార రాజాగారు) 
అధ్యక్షులుగా, శ్రీ డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి (హైదరాబాద్‌ ప్రభుత్వ వ్యవసాయ శాఖా మాత్యులు) 
ముఖ్యమంత్రిగారు ఆహ్వాన సంఘాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బెజవాడ గోపాలరెడ్డి 
(ఆంధ్ర ముఖ్యమంత్రి), శ్రీమతి పి భానుమతిగారు సినీ నటి, మరియు శ్రీ బందా 
కనకలింగేశ్వరావుగార్ల సమక్షంలో 24. 10. 1955 సోమవారం నాడు ఉదయం 10.30 
నిమిషాలకు సన్మానింపబడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీ హైదరాబాద్‌ మరియు కర్నూలు నాటక సభ 
సంయుక్త ఆధ్వర్యంలో సాంప్రదాయ నాటకోత్సవాలు 12, 13, 14 మార్చి 1983 
(స్వర్గీయ బళ్ళారి రాఘవ ప్రాంగణం) మున్సిపల్‌ హైస్కూలు ఆవరణ కర్నూలులో తేది 
160 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


14.03.1983 నాడు సాయం౦ 5.30 నిమిషాలకు జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ 
సభలో అధ్యక్షురాలు శ్రీమతి కె జమున గారు మరియు డాక్టర్‌ బి కృష్ణంరాజు గార్లు 
ఘనంగా సన్మానించారు. 

14.03.1982 నుండి 18.03.1982 వరకు జరిగిన పోతన పంచశతి 
మహోత్సవాల సందర్భంగా శ్రీ పి.వి. నరసింహారావుగారి ఆధ్వర్యంలో సన్మానించారు. 

ఐ.ఓ. ఆఫీసులో “స్వీయ సాంస్కృతిక "సేవ సాంస్కృతిక కార్యక్రమం 
15. 11. 1966 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి అయిన కాసు బ్రహ్మానందరెడ్దిగారు 
సన్మానించారు. 

ఇంతటి మహోన్నత కీర్తి సాధించుకున్న వీరు 29. 10.1985 మంగళవారం 
రోజున గొంతు క్యాన్సర్‌ వ్యాధితో దివంగతులైనారు. "* 
4.7 సంగనభట్ల మాణిక్య శాస్త్రి 

వీరు 14.08.19711న జన్మించారు. గట్టు కృష్ణమూర్తి (మంథని) శాస్త్రిగారి 
వద్ద నాటి గురుకుల సంస్కృత పాఠశాలలో సుమారు 14 సం॥ వయస్సులో ధర్మపురిలో 
ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాక, తన తండ్రి ఆజ్ఞమేరకు రాజమండ్రి సమీపంలోని 
అకినపల్లి సంస్కృత పాఠశాలకు సంస్కృత, శాస్తాధ్యాయనాలకు వెళ్ళారు. చర్ల 
సూర్యనారాయణ శాస్త్రి, పెద్ద జీయ్యర్‌ స్వామి గార్లు వీరి సహధ్యాయులు వీరి తల్లిందంద్రులు, 
తాత గారు ధర్మపురిలో పౌరాణికులు. సంగీత శాస్త్ర పరిచయంతో బాటు ఘనంత 
వేదధ్యాయి. యాజ్ఞాదికము చేయించగల్లు అధ్యర్యులు. 

మాణిక్య శాస్త్రిగారు రాజమండ్రిలో ఉండగా శ్రీ కపిలవాయి రాయనాథ శాస్తి, 
శ్రీ జొన్నవిత్తుల శేషగిరిరావు, శ్రీ స్థానం నరసింహరావుగార్లు నటించిన నాటకాలు 
ఎక్కువగా చూసేవారట. శ్రీ కపిలవాయి రామనాథ శాస్త్రిగారి పద్య పఠనంలోని పద 
విభజన మాణిక్య శాస్త్రిగారి పద్య పఠానానికి ఆదర్శమైంది. అప్పటి నుంచే నాటకాలలో 
నటించాలన్న కోరిక కల్గింది. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు పాత్రలంటే వీరికి మిక్కిలి 
ఇష్టం. హరికథపితామహుడు ఆదిభట్ల నారాయణదాసుగారి హరికథ (రాజమండ్రిలో) 
కాలక్షేపానికి వెళ్ళి ముందు వరుసలో కూర్చొని వారి అభినయం, సంగీత, భావయుక్త 
పద విభజన వంటి మెళకువలను నేర్చుకున్నారట. వీరు లవకుశలో రామునిగా, శ్రీ 
కృష్ణ తులాభారంలో కృష్ణునిగా, గయోపాఖ్యానములో అర్జునిగా మాత్రమేగాక శిశుపాల, 
నారద, వసంత పాత్రలలో కూడా అద్భుతంగా రాణించారు. వీరికి సమయస్పూర్తి ఎక్కువ. 
నాకటం మధ్యలో ఒక్కసారి హనుమంతుని పాత్రధారి డైలాగులు మరిచిపోగా 'రామనామ 
స్మరణ వలన తన్మయత్వంతో నోట మాటరాలేదని” చమత్మార సంభాషణతో నాటకం 
ఆగిపోకుండా, పరువు నిలిపారు. 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 161 


01.02. 1946లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆదిలాబాద్‌ జిల్లా శాఖ పక్షాన మహాసభలు 
జరిపినపుడు వేసిన తులాభారం నాటకంలో శాస్త్రిగారి శ్రీ కృష్ణ పాత్రలో పద్యాలు 
సభికులను ఉర్రూతలూగించాయి. ఒకే పద్యాన్ని ఒక్కొక్క వన్స్‌మోర్‌కి ఒక్కొక్క రాగం 
మార్చి పాడి అక్కడ పెద్దల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక వీరికి జరిగిన 
సన్మానాలను గమనిస్తే, 1982 సంవత్సరంలో వరంగల్‌లో జరిగిన పోతన పంచశత ఉ 
త్సవాలలో వీరిని ఆహ్వానించి, ఉత్తమ భాగ్వతపురాణ పౌరాణికులుగా మరియు ఉత్తమ 
నటులుగా సన్మానించారు. బహు నాటకాలలో బహుపాత్రలు పోషించి, పద్య పఠనంలో 
నిష్టాతునిగా కీర్తివడసి, బహుపురాణ ప్రవచనముల ద్వారా భక్తితత్వమును పండించి, 
బహుచమత్మార భాషిగా మనన్నలందుకున్న శ్రీ మాణిక్య శాస్త్రిగారు, 78 సంవత్సరముల 
పిదప 27.09. 1986లో దివంగతులైనారు. శ్రీ సంగనభట్ల నర్భయ్యగారి ఇంటర్యూవలో 
వీరి గురించి వివరించారు." 
4.8 కవి. కేశవులు 

మొదట్లో ధర్మపురి నాటకరంగానికి కేశవులుగారు ఆహార్యాన్ని అందిస్తూ 
తనవంతు పాత్ర పోషించారని చెప్పవచ్చు. 'సతీసావిత్రి నాటకంలో స్త్రీ పాత్ర పోషించిన 
రాజమ్మగారికి సముచిత రీతిలో వేషధారణ వేసి తన ప్రతిభను నిరూపించుకున్నారు. 
రాజమ్మ తర్వాత స్త్రీ పాత్రలు ధరించడానికి ముందుకు వచ్చిన శ్రీ దెమ్మా బాలకిష్టయ్యగారు 
సంపాదించిన పేరు ప్రఖ్యాతులు వెనుక బాలకిష్టయ్యగారి నటనే కాక కేశవులు గారి 
ఆహార్య ప్రతిభ కూడా దాగి ఉందని చెప్పవచ్చు. భీముడు, రావణుడు, హిరణ్యకళివుడు, 
యముడు, అర్జునుడు మొదలైన పాత్రలకు తగు రీతిలో ఆహార్యాన్ని అందించి ఈ పాత్రల 
ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చంద్రశేఖర శాస్త్రి మాణిక్య శాస్త్రిగార్ల వెనుక 
కూడా కేశవులు గారి ఆహార్యం తన వంతు పాత్ర పోషించిందని కూడా చెప్పవచ్చు. 
కేశవులుగారు ఈ నటులకు చేసే ఆహార్య విషయంలో కొన్ని ఖచ్చితమైన విధానాలను 
పాటించేవారు. భీముడు, అర్జునుడు వంటి మొదలగు పాత్రల ఫోటోలను వీరు సునిశితంగా 
పరిశీలిస్తూ వేషధారణ చేసే వారు, విగ్గులు, కిరీటాలు, ఆభరణాలు పాత్రలకు సరిపోయే 
విధంగా అమర్చేవారు. వస్త్రాలంకరణ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని 
నటులకు సరిపోయే విధంగా వస్త్రాలను కట్టించేవారు. వీరు కేవలం ఆహార్యం నిపుణులేకాక 
నటులు, ప్రయోక్తలని కూడా చెప్పాల్సి ఉంటుంది. బాల్యంలో హైస్కూలులో నారద పాత్రను 
ధరించి తగు విధంగా నటించి రక్తికట్టించారు. ఆ సందర్భంలో లభించిన మిత్రుల 
ప్రశంసలు ఆయనలో నాటక జిజ్ఞాసలేపాయి. ఫలితంగా శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి 
పరిచయం ఏర్పడి కేవలం ఆహార్య నిపుణుడిగానేకాక నటుడిగా, ప్రయోక్తగా పలురకాలుగా 
సేవలందించారు. వీరి రాజకీయ జీవితం ప్రారంభమైన తర్వాత మాటి రామదాసులో 


162 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


తానీషా, చింతామణిలో భవాని శంకరం, మత్ససేవలో శర్మగా పలు పాత్రలు ధరించి 
నాటకరంగానికి త్తమ వంతు సేవ చేన్తూ అన్ని విధాలా తనను తాను 
నిరూపించుకున్నారు. ** 
4.9 బోగం రాజమ్మ 

సంప్రదాయాలను, ఆచారాలను ఎదిరించి 1938 నుండి శ్రీ వెంకట 
రాజయ్యగారి ఆధ్వర్యంలో ప్రదర్శించిన పెక్కుపౌరాణిక నాటకాలలో నటించిన నటీమణి. 
ఆ కాలంలో స్తీ పాత్ర కోసం ఎవరిని అడిగినా ప్రదర్శించకపోవడంతో శ్రీ భొగం 
రాజమ్మగారు ఈ నాట్యమండలిలో ప్రదర్శించడానికి ఒప్పుకుంది. రాజమ్మగారు 
మండలిలోని పలు నాటకాల్లో పాత్రలు ధరించినారు.* 
4.10 కశోరుముల శివరామయ్య 

శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలిలో ప్రారంభము నుండి సంబంధం కలవారు. 
నాట్యమండలి అభివృద్ధికి ఇతోధిక సేవలందించారు. నాట్యమండలిలో స్టేజి అలంకరణ, 
మేకప్‌, లైటింగ్‌ వంటి మొదలైన పనులను స్వయంగా చూసుకునేవారు. నాటక ప్రదర్శనలో 
రంగాలు మారుతున్నపుడు ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టేజి కావలసిన హంగులు, 
అలంకరణాలు చూసుకునేవారు. శంకర రామయ్యగారు నాటక ప్రదర్శనల సమయంలో 
చాలా జాగ్రత్త వహించేవారు. నాటక ప్రదర్శనకు ముందు అన్నీ సమకూర్చేవారు. నటీనటుల 
సామాగ్రిని సరైన స్థలంలో ఉంచడం, నాటకంలోని రంగాలకు తగినట్లుగా స్టేజి అలంకరణ 
చేయడం, ప్రదర్శన నిమిత్తం పరదాలు కట్టడం, లైటింగ్‌ అరేంజ్‌ చేయడం లాంటి 
వాటిపై ఎక్కువగా శ్రద్ధ వహించేవారు. మండలి మొదటి రోజుల్లో విద్యుత్‌ లేదు, ఆముదపు 
నూనె దీపాలను వెలిగించి నటీనటులు స్పష్టంగా కనిపించేందుకు ఆ దీపాలను సరైన 
స్థలంలో పెట్టేవారు. ఇక పరదాలు, డేరాలు, నాటక సామాగ్రి ఎక్కడ ప్రదర్శన జరిగిన 
ఎడ్లబండ్లపై తీసుకొని వెళ్ళేవారు. శివరామయ్యగారి కృషి మండలికి ఎంతో తోడ్పడింది. 
స్టేజిపై కావలసిన వస్తువులు, ఏ నాటక ప్రదర్శనకు ఏ ఏ నాటక సామాగ్రి 
అవసరముంటుందో, ఎక్కడ ప్రదర్శనలాంటి విషయాలపై శ్రద్ధ వహించేవారు. ** 
4.11 బలిజేపల్లి రాజన్న 

వీరు 20 సంవత్సరాల వయస్సులో వేషధారణ చేసినారు. శ్రీ కృష్ణ 
తులాభారములో రుక్మిణిగా, గయోపాఖ్యానములో సుభధ్ర పాత్రను పోషించినారు. వీరు 
స్త్రీ పాత్రలు ధరించి ఎంతో మంది మెప్పును పొందారు. స్త్రీ పాత్రలు ధరించి, వారిలాగే 
అనుకరణ చేయుటకు ఇంట్లో స్త్రీలను, వారి మాట్లాడే తీరు, వారి వేషధారణను ఎక్కువగా 
గమనించేవారు. చీరలు కుట్టకోవడం, మేకప్‌ వేసుకోవడం లాంటివి స్వయంగా 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 163 


చేసుకునేవారు. స్తీలలాగా గొంత మార్చుటకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎక్కడవున్నా 
స్తీలలాగా అనుకరించి మాట్లాడుతూ అలవాటు చేసుకున్నానని చెబుతుంటారు. వీరు 
68వ సంవత్సరంలో పరమపదించినారు. * 
4.12 రొట్టి చంద్రశేఖర్‌ శాస్త్రి 

వీరు సకల శాస్త్ర కోవిదులు. వీరు తమ 25వ యేటనే నాటకంలో వేషాలు 
వేయడం ప్రారంభించారు. సతీ సావిత్రిలో యముడిగా, చింతామణిలో బిల్వమంగళు 
డిగా, గయోపాఖ్యానములో అర్జునుడిగా, రామదాసులో కవీరుగా, పాదుకా పట్టాభిషేకంలో 
రాముడిగా ప్రధాన పాత్రలను పోషించారు. వీరి శరీరసౌష్టవము ఎత్తుగా, దృఢంగా 
పాత్రలకు సరిపోయే విధంగా ఉండేది. వీరు సరైన ఉచ్చారణతో పద్యాలను రాగాలాపనతో 
పాడేవారు. అందుకే వీరికి ప్రధాన పాత్రలలో ఎన్నుకునేవారు. వీరు బెస్ట్‌ యాక్టర్‌, స్టేట్‌ 
అవార్డ్‌ పొందారు.* 
4.13 దాదాగిరి కృష్ణారావు 

వీరు శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల మాజీ కార్యదర్శి మరియు 
కరస్పాండెంట్‌గా పనిచేశారు. Gaint-n-3॥d కి ఉరయికు ముందు పాలకవర్గంవారి 
జీతాల కోసం వీరు శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలిని పునరుద్ధరించి ఏకధాటిగా మూడు 
సంవత్సరాలు నాటక ప్రదర్శనలను వివిధ ప్రాంతాలలో ప్రదర్శించినారు. ఇలా ప్రదర్శించగా 
వచ్చిన డబ్బుతో కళాశాలకు నిధులు ప్రోగుచేసి కళాశాలను నిర్వహించారు. ఈ విధంగా 
వీరు మండలితో అనేక సుదూర ప్రాంతాలలో ప్రదర్శించడంవల్ల వివిధ నాటక సంస్థలు 
పరిచయమై నాటక పోటీలలో కూడా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. * 
4.14 సారంగుల కిష్టయ్య 

70వ వసంతాలు వొడిలోనున్న వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. తబలా 
వాయిద్యములో మంచి దిట్ట. కర్నాటక సంగీత జ్ఞానము కలదు. గాత్ర సౌలభ్యము 
కలవారు. వీరు 15 సంవత్సరాల వయస్సులో రంగస్థలంపై అడుగుపెట్టి చింతామణిలో 
సుబ్బిశెట్టిగా, శ్రీ కృష్ణ తులాభారములో వసంతకుడిగా, భక్త ప్రహాదలో పాములవాని 
పాత్రలను పోషించారు. తబలా వాయిద్యములో అనేక సన్మానములు పొందినారు. 
ప్రస్తుతము వీరు ధన్యంతరీ విద్యాభ్యాసము చేయుచూ రోగాలకు చికిత్సను చేయుచున్నారు. 
కర్నాటక సంగీత విద్వాంసులైన శ్రీ చాచం కిష్టయ్యగారికి తబలా వాయిద్యములో కుడి 
భుజంగా ఉండి తెలంగాణా ప్రాంతంలో అనేక కచేరీలను ఇచ్చినారు.” 


4.15 పెండ్యాల సీతారామయ్య 


వీరు 11 సంవత్సరాల వయస్సులో పాత్రలను ధరించుట ప్రారంభించారు. 
164 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


సతీసావిత్రిలో వాసంతగా, భక్త ప్రవదలో ప్రహ్లోదగా, జయవిజయములో 
చండామార్చ్ములుగా, లవకుశలో కుశుడిగా, చాకలిగా, (ద్రౌపది వస్రాపహరణములో 
వికర్ణుడిగా, చింతామణిలో చిత్రగా, మార్మండేయలో యుయుడిగా, పాండవోద్యోగంలో 
ధర్మరాజుగా నటించినారు. వీరికి 19838 సంవత్సరంలో వీరు నాటక అకాడమి పక్షాన 
ఉత్తమ నటునిగా సన్మానింపబడినారు. * 
4.16 వోర్లుల రామచంద్రం 

వీరు 1933 సంవత్సరంలో జన్మించారు. వీరు 18 సంవత్సరాల ప్రాయము 
నుంచి నాటక రంగంలో ఉన్నారు. వీరు మార్మండేయలో మరుద్యతిగా, చింతామణిలో 
చింతామణిగా, వీరాభిమన్యులో సుభద్రగా, గయోపాఖ్యానంలో నారదునిగా మరియు 
శంకరుడిగా పాత్రలు, వీరకాపయ్యలో వేమారెడ్డిగా, వీరపాండ్య కట్ట బ్రహ్మణలో వృద్ధుని 
పాత్రలు ధరించుటయేకాక అక్షరోజ్యల కార్యక్రమములో సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. 
చక్కని గాత్రము కలవారు. సాంస్కృతిక వ్యవహారాల శాఖ పక్షాన సన్మానింపబడినారు. 
వీరు కొంతకాలం నాట్యమండలి అధ్యక్షునిగా కూడా చేశారు.” 
4.17 కాసర్లకిష్టయ్య 

వీరు 1933 సంవత్సరంలో జన్మించారు. వీరు 17 సంవత్సరాల వయస్సులో 
భక్త ప్రహాద నాటకంలో ప్రహ్లోదునిగా జనాన్ని మెప్పించారు. లవకుశలో కుశుడిగా 
నటించినారు. కొంతకాలం ధర్మపురి గ్రామ సర్పంచ్‌గా ఉండి అనేక కార్యక్రమాలు 
చేపట్టినారు. లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము ట్రస్టు బోర్డు మెంబరుగా పనిచేశారు. 
ప్రస్తుతం వ్యవసాయం వృత్తిగా సాగిస్తున్నారు. ** 
4.18 డాక్టర్‌ సంగనభట్ల నర్భ్మయ్య 

డాక్టర్‌ సంగనభట్ల నర్సయ్యగారు వీరపాండ్య కట్ట బ్రహ్మణ, వీరకాపయ్య, 
పాండవోద్యోగం, గయోపాఖ్యానము వంటి చారిత్రక, పౌరాణిక నాటకాలు, అడ్రస్‌ లేని 
మనస్సు, కొత్త చిగురు, నరకంలో లంచం, సుందరకాండ, వందనోటు, రేపేంది లాంటి 
మొదలైన యాభై సాంఘిక నాటక, నాటికలలో నటించారు. ప్రస్తుతం మండలి అధ్యక్షులుగా 
పనిచేస్తున్నారు. బో 
4.19 కాకేరి లక్ష్మీనరహరి 

వీరు 20వ ఏట నాటకరంలో అడుగు పెట్టి అనేక పాత్రలు ధరించారు. ముఖ్యంగా 
వీరు స్త్రీ పాత్రలు ధరించడంలో సిద్ధ హస్తులు. చక్కటి గాత్రము గలవారు. హార్మోనియం 
చక్కగా వాయించగలరు. వీరు నాటకా ప్రదర్శనలకు సంగీతాన్ని అందించుటలో ఎంతో 
సహాయాన్ని చేశారు. వీరు ఇప్పటికి 80 సంవత్సరాల వయస్సులో కూడా పురాణ 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 165 


కాలక్షేపము చేస్తూ హరికథలను చెబుతూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 
వీరు చింతామణిలో రాధగా, శ్రీ కృష్ణ తులాభారంలో రుక్మిణిగా ప్రసిద్ధమైన పాత్రలు 
పోషించారు. = 
4.20 కొందె (జగన్న విశ్వనాథ శాస్త్రి 

వీరు బొంబాయిలో బ్రాహ్మణ వృత్తి చేయుచు 25 సంవత్సరాల వయస్సులో 
నాటకరంగంలో అడుగుపెట్టి పాత్రలను ధరించడం ప్రారంభించారు. వీరు కూడా అనేక 
ముఖ్యపాత్రలను ధరించి తన 45వ ఏట దివంగతులైనారు. వీరు భక్త రామదాసులో 
తానీషాగా, ద్రౌపది వస్తాపహరణములో దుర్యోధనుడిగా నటించి సంస్థకు మిక్కిలి కీర్తిని 
సంపాదించి పెట్టినారు. వీరు పంచకావ్యాలు, భాష్యాత్రయాలు, జ్యోతిషాములో 
నిష్ణాతులు. 
4.21 రొట్టి విశ్వనాథ శాస్త్రి 

సుప్రసిద్ధ నటులు, శ్రీ కృష్ణతులాభారం, పాండవోద్యోగం, గయోపాఖ్యానం 
నాటకాలలో కృష్ణ గయుడు పాత్రలు పోషించారు. బిల్వమంగళుడు (చింతామణి), 
వీరకాపయ్య, వీరాభిమన్యూ మొదలైన నాటకాల్లో నటించారు. వీరు “జయం మనదే 
లాంటి దేశభక్తికి సంబంధించిన సాంఘిక నాటకాలు, రచించి, దర్శకత్వం వహించి 
పోటీలలో పాల్గొన్నారు. బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ ఆర్షనైజర్‌గా బముమతులు అందుకున్నారు. 
శాస్త్రిగారు ప్రస్తుతం మండలి అభివృద్ది గూర్చి కృషి చేస్తున్నారు. *” 
4.22 శ్రీ ధర్మపురిలో ప్రముఖ కళాకారులు 

నాటక సంస్థ రాణించాలంటే కేవలం దర్శకుడి ప్రతిభేకాక మొత్తం బృందం 
సభ్యుల సమిష్టి కృషి అసవరం. శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి సభ్యుల క్రమశిక్షణ, 
ఉత్సాహం, కృషి మండలికి రాచబాట వేసి ముందుకు నడిపించిందని చెప్పవచ్చు. అలాంటి 
కొందరు ప్రముఖుల విశేషాలను ఇక్కడ వివరించడం జరిగింది. చో 
4.22.1 గుండా కిష్టయ్య 

ప్రస్తుతం వీరి వయస్సు 80 సం॥లు. చింతామణిలో భవాని శంకరునిగా, 
అక్రూరుడిగా గయోపాఖ్యానము, నారదునిగా భక్త ప్రహ్లాద లాంటి ప్రముఖ నాటకాలలో 
నటించారు. వీరు 85 స॥ల తర్వాత నాటక రంగంలో అడుగుపెట్టినారు. అనేక నాటకాల్లో 
నటించారు. 
4.22.2 ఇందనవరపు సుజన్‌రావు 

వీరు 1936వ సంవత్సరంలో జన్మించారు. వీరు 10 సంవత్సరాల వయస్సులోనే 
నాటక రంగ ప్రవేశం చేశారు. వీరు లవకుశలో లవుని పాత్ర, భక్త మార్మండేయలో 


166 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


మార్మందేయునిగా, పెళ్ళీ చూపులలో అభిమన్యూ పాత్రలను పోషించారు. ప్రస్తుతం 
వ్యవసాయం వృత్తిగా సాగిస్తున్నారు. 
4.22.3 పాలెపు కిష్టయ్య 

వీరికి 72 సంవత్సరాలు. వీరు 20 సంవత్సరాల వయస్సులో నాటకాలను 
ప్రదర్శించడం ప్రారంభించారు. వీరు ద్రౌపది వస్తాపహరణములో సహదేవుడిగా, 
గయోపాఖ్యానములో కూడా సహదేవుడిగా, చింతామణిలో దామోదరుడిగా, భక్త ప్రహ్లాదలో 
చండుడు పాత్రలను పోషించారు. 
4.22.4 నేరెళ్ళ వెంకటేశ్వర్లు 

78 సంవత్సరాలు కల వీరు 20వ యేటనే నాటక రంగంలో ప్రవేశించి నాటక 
ప్రదర్శనలు ప్రారంభించారు. వీరు పాదుక పట్టాభిషేకములో ఆంజనేయ పాత్రగా, ద్రౌపది 
వస్తాపహరణములో కర్గుడిగా, సాత్యకిగా మొదలగు పాత్రలను పోషించారు. ప్రస్తుతం 
శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానంలో పూజారిగా జీవితమును కొనసాగించుచున్నారు. వీరు 
చూడటానికి దృఢంగాను, ఎత్తుగా ఉంటారు. అందుకే వీరు ఆంజనేయ, కర్ణ లాంటిపాత్రలు 
పోషించారు. 
4.22.5 చిలుకముక్కుఅనంతచారి 

వీరి నడి వయస్సులోనే మరణించారు. శ్రీ కృష్ణ తులాభారములో జాంబవతిగా, 
మరియు పాత్రల అలంకరణలో సిద్ధహస్తులుగానున్నారు. వీరు సంస్కృత పంచకావ్యములను 
అధ్యయనము చేశారు. వీరు స్టేజి వర్మ్‌లను అద్భుతంగా చేసి మండలికి మంచి పేరు 
తెచ్చారు. 
4.22.6 సముద్రాల లక్ష్మీనారాయణచారి 

వీరు తమ 65వ యేట పరమపదించారు. సంస్కృత పంచ కావ్యాలను 
పఠించారు. పురాణ పఠనము చేయుట జీవితమును కొనసాగించారు. వీరు సతీ తులసి 
నాటకంలో జలంధరునిగా నటించి ప్రఖ్యాతిగావించారు. మండలికి తనవంతు కృషిచేశారు. 
4.22.7 చిలుకముక్కు కిష్టయ్య 

వీరు తమ 60వ యేట పరమపదించారు. వీరు భక్త ప్రహాదలో పాములవాని 
పాత్ర మరియు మొద్దబ్బాయి పాత్రను ధరించారు. వీరితో ఇంకను నటులు నాటి శ్రీ 
లక్ష్మీనరసింహ నాట్యమండలి ప్రదర్శనలలో తమ వంతు కళా సేవ గావించి, సంస్థ కీర్తి 
ప్రతిష్టలకు తోడ్పడ్డారు. సాంకేతిక నిపుణులు కూడా వీరి వెంట ఉండి నాటక ప్రదర్శనకు 
ఎంతో తోడ్చడ్డారు. 
4.22.8 పాతపాపారావు 

విద్యార్థి దశలోనే నాటక రంగ ప్రవేశము చేశారు. వీరు వీరకాపయ్యలో 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 167 


కొండదొరగా, చింతామణిలో సుబ్బిశెట్టిగా, పెళ్ళి చూపులలో ఓ వ్యక్తిగా మొదలగు 
నాటకములలో నటించారు. రాజకీయ వేత్త, సంఘసేవకుడు. ప్రస్తుతము గ్రామములోని 
అనేక విద్యా సంస్థలకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంతేకాక ప్రస్తుతం వ్యవసాయం 
ముఖ్య వృత్తిగా సాగిస్తున్నారు. 
4.22.9 కొరిడి కిష్టయ్య 

వీరు శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల మరియు శ్రీ లక్ష్మీనరసింహ 
నాట్యమండలి సంస్థలకు అధ్యక్షులుగా పనిచేశారు. స్థానికంగా అనేక సంస్థలలో ప్రత్యేక 
సంబంధాలు ఉండి మండలికి అన్నీ సమకూర్చేవారు. ముఖ్యంగా శాశ్వతమైన స్థానాన్ని 
కలుగజేయుటకుచాలా కృషి చేశారు. ధర్మపురి ప్రతి సంస్థకు, ప్రతి సామాజిక, ధార్మిక 
సాంస్కృతిక కార్యక్రమాలకు వీరు ఎనలేని ఆర్థిక సహాయాన్ని, సహకారాన్ని అందించారు. 
4.22.10 రొట్టి గుండయ్య 

గయోపాఖ్యానం, పాండవోద్యోగం, శ్రీకృష్ణ తులాభారం, వీరకాపయ్య, అల్లూరి 
సీతారామరాజు, వీరపాండ్య కట్ట బ్రహ్మణ, చింతామణి లాంటి పౌరాణిక నాటకాలలో 
నటించారు. అవేగాక కొన్ని సాంఘిక నాటకాలలో కూడా నటించారు. 
4.22.11 వంకట నరహరిచారి 

గయోపాఖ్యానం, పాండవోద్యోగం, నాటకాలలో దుర్యోధనుడు, ధర్మరాజు 
పాత్రలను గొప్పగా పోషించారు. దుర్యోధన (మయసభ), భీమా విజృంభణ ఏకపాత్రలలో 
అభినయము అద్భుతంగా నటించారు. 
4.23 ధర్మపురిలో ఇతర కళాకారులు 

ధర్మపురిలో ప్రముఖ కళాకారులతోపాటు ఇతర కళాకారులు కూడా ఉన్నారు. 
వీరుకూడా నాట్యమండలిలో తమవంతు ప్రదర్శనలు జరిపి నాట్య మండలి ప్రస్తుతం 
వరకు నిలువడానికి కారకులైనారు. వీరి గురించి క్రింద వివరించడం జరిగింది. 
శ్రీ పెండ్యాల శంకర్‌ : ప్రసిద్ధ నటులు. లవకుశ, పరివర్తన, అల్లరి సూర్యం, భక్త 
మార్మండేయ, వీరాభిమన్యు, చింతామణి, గయోపాఖ్యానము, వీర కాపయ్య మొదలైన 
నాటకాలలో (ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకృష్ణుడు? పాత్ర వీరు అద్భుతంగా 
పోషించేవారు. 

కీ॥శే బాచంపెల్లి నరహరి : చింతామణి, పరివర్తన, వీరకావయ్య, 
శ్రీకృష్ణతులాభారం, లవకుశ, పెళ్ళి చూపులు, వీరాభిమన్యు లాంటి పౌరాణిక, సాంఘిక 
నాటకాలలో నటించారు. వీటన్నింటిలో ప్రధాన స్తీ పాత్రలు ధరించేవారు. వేషధారణ 
తనే వేసుకునేవారు. 

శ్రీ గుండి (పెద్ద) హన్మండ్లు : గయోపాఖ్యానం నాటకంలో అక్రూరుడు, 
168 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


సాత్యకి పాత్రలు పోషించేవారు. 

శ్రీ గుండి (చిన్న) హన్మండ్లు : గయోపాఖ్యానం నాటకంలో సాత్యకి, 
పుష్పదంతుడు, గయుడు, నారదుడిగా పాత్రలు పోషించారు. పాండవోద్యోగంలో 
నకులుడిగా నటించారు. 

శ్రీ పాత రాజేశ్వర్‌ రావు: గయోపాఖ్యానంలో ధర్మరాజు, బలరాముడు పాత్రలలో 
నటించారు. 

శ్రీ రంగ నాయకుల వేంకట స్వామి : వీరకాపయ్య నాటకములో నటించారు. 

శ్రీ కొరిడె కిష్టయ్య (కృష్ణ శ్రీ) : వీరపాండ్య కట్ట బ్రహ్మణ, వీరకాపయ్య, 
పాండవోద్యోగం వంటి పౌరాణిక, చారిత్రక నాటకాలు, అడ్రస్‌ లేని మనసు, కళాజీవితం, 
మనిషి - మనసు, ఆకులురాలిన వసంతం లాంటి నాటకాలలో నటించారు. 

శ్రీ బొజ్జా బాపురావు : వీరపాండ్య కట్ట బ్రహ్మణ, కొత్త చిగురు, నీతులు - 
గోతులు, మిస్టర్‌ వైజాగ్‌ లాంటి నాటకాలలో నటించారు. “జాక్సన్‌ దొరి పాత్ర (కట్ట 
బ్రహ్మణ) వీరి ప్రత్యేక పాత్ర. 

శ్రీ కాసర్ల వెంకట రమణ : వీరపాండ్య కట్ట (బ్రహ్మణ, వీర కాపయ్య, 
నాగమనాయకుడు వంటి చారిత్రక నాటకాలతోపాటు పలు సాంఘిక నాటకాలలో 
పాత్రలను గొప్పగా పోషిస్తూ వస్తున్నారు. 

శ్రీ ఐ. లక్ష్మీకాంతం : లవకుశ, నాగమనాయుడు, వీరపాండ్య కట్ట బ్రహ్మణ 
నాటకాలలో నటించారు. 

శ్రీ ముత్యాల విశ్వనాథం : జయం మనదే, ఆకురాలిన వసంతం, నేటి నటుడు, 
కళాజీవితం, సుందరకాండ లాంటి సాంఘిక నాటక, నాటికలలో నటించారు. 

శ్రీ బల్యపెల్లి సదాశివరావుగారు : పరివర్తన, మిత్రద్వయం, అడ్రస్‌లేని 
మనుషులు, వీరపాండ్య కట్ట బ్రహ్మణ వంటి నాటకాలలో నటించారు. 

శ్రీ కొరిడె నరహరి : వీరపాండ్య కట్ట బ్రహ్మణ, వీరకాపయ్య, నాగమనాయకుడు, 
గయోపాఖ్యానం, పాండవోద్యోగం వంటి చారిత్రక, పౌరాణిక నాటకాలలో, ఆకురాలిన 
వసంతం, కోహనూర్‌, వందనోటు, కొత్త చిగురు, అడ్రస్‌ లేని మనుషులు, ఎక్‌ దిన్‌ కా 
సుల్తాన్‌, కళా జీవితం, ఆడది, నవ జీవన వంటి సాంఘిక నాటిక, నాటకాలలో నటించారు. 

శ్రీ సంగనభట్ల రామకిష్టయ్య : వీరకాపయ్య, వీర పాండ్య కట్ట (బ్రహ్మణ, 
నరకంలో లంచం, నీతులు - గోతులు, మనిషి - మనసు, క్రొత్త చిగురు, పిచ్చిరెడ్డి, 
స్వార్థ త్యాగం, సుందరకాండ వంటి నాటకాలలో నటించారు. 

శ్రీ ఎస్‌. కిషన్‌, శ్రీ జి. రాములు, శ్రీ కె. శివరాం, శ్రీ కె. పురుషోత్తమచారి, శ్రీ 
ఎస్‌. రామకిష్టయ్య (జూ), శ్రీ కాకెరి దత్తాత్రి, శ్రీ పెండ్యాల బాలకృష్ణ, శ్రీ జి. రాంకుమార్‌, 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 169 


శ్రీ లక్ష్మణ సాయి, శ్రీ సంగనభట్ల ధనుంజయ్‌, శ్రీ సి.హెచ్‌. నరహరి, శ్రీ కందాళ్ళ 
శ్రీనివాస్‌, శ్రీ ఎస్‌. నరహరిరావ్‌, శ్రీ టి. బీలకిష్టయ్య, శ్రీ డి. రాజేశ్వర్‌, శ్రీ సి. హెచ్‌. 
జనార్థన్‌, శ్రీ ఎస్‌. లక్ష్మీనర్సయ్య, శ్రీ బొజ్జా కిష్టయ్య, శ్రీ సి.హెచ్‌. రామకిష్టయ్య, శ్రీ 
పాలెపు నర్సయ్య, శ్రీ చంద్రమౌళి, శ్రీ జి. శంకర శర్మ, శ్రీ ఎస్‌. నర్సయ్య, శ్రీ కె. 
సుధాకర్‌, శ్రీ డి. వెంకటేశ్వర్‌ రావు, శ్రీ డి. శ్రీనివాస్‌, శ్రీ డి. శ్రీకాంత్‌, శ్రీ డి. శ్రీధర్‌, 
కొరిడె రమేష్‌, శ్రీ ఎన్‌. నరసింహమూర్తి, శ్రీ కాసర్ల మూర్తి, శ్రీ కాసర్ల వెంకట రమణ, 
శ్రీ ఎస్‌. సురేంధర్‌, శ్రీ కొరిచే భీమన్న శ్రీ బి. కిషోర్‌, శ్రీ ఎం. బాపు, శ్రీ పి. చంద్రమౌళి, 
శ్రీ బొజ్జా రమేష్‌ శ్రీ ఎం. పవన్‌కుమార్‌ గార్లు క్రింది నాటకాలలో వివిధ పాత్రలు 
పోషించారు. అవి : ఇచట సన్మానములు చేయబడును, సి.ఐ.డి. రాజు, లాటరీ టిక్కెట్టు, 
పెళ్ళి చూపులు, పిచ్చిరాజు ఇంటర్వ్యూ, డాక్టరు గారు లేవండి, కృష్ణార్జున యుద్ధం, 
వీరపాండ్య కట్టబ్రహ్మణ, గయోపాఖ్యానం, వీరకాపయ్య, మిస్టర్‌ వైజాగ్‌, కొత్త చిగురు, 
అడ్రస్‌ లేని మనుషులు, వందనోటు, పాండవోద్యోగం, నాగమనాయకుడు, 
సత్యహరిశ్చంద్ర, ఓటున్న ప్రజలకు కోటి దండాలు, గుండెలు మార్చబడును, మిస్టర్‌ 
వైజాగ్‌, వాపస్‌, ఏక్‌దిన్‌కా సుల్తాన్‌, గొయ్యి, నరకంలో లంచం, కనువిప్పు, పెళ్ళి చూపులు, 
పిచ్చి ప్లీడర్‌, రేపేంది, వానవెలిసింది, కీచురాళ్ళు, ఎత్తుకుపై ఎత్తు, విద్యార్థి నిదురలే 
వంటి నాటికలలో పాల్గొన్నారు. 

శ్రీ గొల్లపెల్లి అంజయ్యగారు నాట్యమండలిలో మేకప్‌ ఆర్టిస్టు. ౩5 సంవత్సరాల 
నుంచి మేకప్‌ కళాకారునిగా పనిచేస్తున్నారు. కీ॥శే. టి. నర్బయ్యగారు నాట్యమండలిలో 
స్టేజి నిర్మాణం, మేకప్‌, లైట్స్‌, సౌండ్‌, టెక్నిషియన్‌గా 35 సంవత్సరాలు మించి 
పనిచేస్తున్నారు. శ్రీ పాలెపు నరహరి గారు నాట్యమండలి, రంగస్థల లైటింగ్‌, సౌండ్‌ 
మొదలైన అంశాలపై పర్యవేక్షకునిగా పనిచేశారు. శ్రీ సి. హెచ్‌ రాజన్న గారు వీరు కూడా 
టెక్నిషియన్‌గా పనిచేస్తున్నారు. నాట్యమండలి మొదటి తరం తర్వాత స్మూల్‌ జీవితంలోను, 
బయటకూడా పౌరాణిక నాటకాలలో నటించారు. నాట్యమండలిలో 1938వ సంవత్సరంలో 
నుంచి ఇప్పటివరకు దాదాపు 100 పైగా ప్రదర్శనలు జరిపారు. ఇంకా (ప్రదర్శనలు 
ఇస్తూనే ఉన్నారు. * 


5. ముగింపు 

ధర్మపురిలో నాటకరంగ ప్రముఖులు వారి విశేషాలు అనే అధ్యయనంలో 
ధర్శపురిలోగల నాటక రంగ ప్రముఖుల గూర్చి వివరించడం జరిగింది. మొదట యక్షగాన 
రచయితలు శ్రీ శేషప్పగారు మరియు శ్రీ కాకుల్చేల నరసింహ దాసుగారు గూర్చి చెప్పడం 


170 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


జరిగింది. తర్వాత నాట్య మండలి పితామహులు, దర్శకులు శ్రీ కాసర్ల వేంకట 
రాజయ్యగారి గూర్చి, స్తీ పాత్ర ధారి శ్రీ దెమ్మా బాలకిష్టయ్య గూర్చి, రంగస్థల నటులు 
శ్రీ లక్ష్మీకాంత శాస్తి మరియు సంగనభట్ల మాణిక్య శాస్త్రి గార్ల గూర్చి, మేకప్‌ ఆర్టిస్టు 
కె.వి. కేశవులు గూర్చి పరిశీలించి క్లుప్తంగా వివరిస్తూ, నాట్యమండలిలోని ఇత ప్రముఖ 
కళాకారుల గూర్చి వివరించడం జరిగింది. మొత్తానికి ఈ అధ్యాయం ద్వారా 1988 
నుండి అనేక తరాల నటులతో, సేవలతో నేటికీ నిలిచి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ 
నాట్యమండలిలోని ఇతర ప్రముఖ కళాకారుల గూర్చి వివరించడం జరిగింది. మొత్తానికి 
ఈ అధ్యాయం ద్వారా 1988 నుండి అనేక తరాల నటులతో, సేవలతో నేటికీ నిలిచి ఉ 
న్న శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలిని తెలంగాణాలో ప్రత్యేకత సాధించిన నాటకరంగ 
సంస్థగా పేర్కొనడం జరిగింది. 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 17 1 


రాలా పి లు సై 


రం 


10. 
11. 
12. 
18. 
14. 
15. 
16. 
17, 


18. 
19. 
20. 
Al; 


పాదసూచికలు 

శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి (1983-1993) స్వర్ణోత్సవ సంచిక 

పుట - 208 
ధర్మపురి క్షేత్ర చరిత్ర పుటలు - 76,78 
కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర పుటలు - 74, 76 
ధర్మపురి క్షేత్ర చరిత్ర పుటలు - 79,80 
కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర పుటలు - 111, 113 
శ్రీ ఇందరవరపు సుజనరావుగారితో ఇంటర్వ్యూ తేది : 25.1.2008 


[a 
Cc 
0 


స్తలం : ధర్మపురి 

సంగనభట్ల నర్సయ్య గారితో ఇంటర్వ్యూతేది : 19.8.2003 స్థలం : ధర్మపురి 
దెమ్మా బాలకిష్టయ్య గారితో ఇంటర్వ్యూతేది : 7.9.2002 స్థలం : ధర్మపురి 
లక్ష్మీనరసింహ నాట్యమండలి (1983-1993) స్వర్ణోత్సవ సంచికపుట - 19 
సంగనభట్ల నర్భయ్యగారితో ఇంటర్వ్యూతేది : 28.8.2003 స్థలం 3 ధర్మపురి 
క్షీనరసింహ నాట్యమండలి (1983-1993) స్వర్ణోత్సవ సంచికపుట - 22 
రొట్టె విశ్వనాథ శాస్త్రి గారితో ఇంటర్వ్యూతేది : 20. 8.2003 స్థలం : ధర్మపురి 
శ్రీ కె నరహరి గారితో ఇంటర్వూ తేది: 218.2003 స్థలం : ధర్మపురి 
శ్రీ కె.వి. కేశవులు గారితో ఇంటర్వ్యూ తేది: 9.12004 స్థలం : ధర్మపురి 
శ్రీ సంగనభట్ల నర్సయ్య గారితో ఇంటర్వ్యూతేది : 22.8.2008 స్థలం : ధర్మపురి 
తేది : 21.8.2008 స్థలం : ధర్మపురి 
శ్రీ ఇందనవరపు సుజన్‌రావు గారితో ఇంటర్వ్యూ తేది : 26. 1.2008 

స్థలం | ధర్మపురి 

శ్రీ రొట్టి విశ్వనాథ శాస్త్రి గారితో ఇంటర్వ్యూ తేది : 21.8. 2002స్థ్టలం : ధర్మపురి 
శ్రీ సంగనభట్ల నర్సయ్య గారితో ఇంటర్వ్యూతేది : 6.8.2008 స్థలం : ధర్మపురి 
శ్రీ సారంగుల కిష్టయ్య గారితో ఇంటర్వ్యూతేది : 7.3.2003 స్థలం : ధర్మపురి 
శ్రీ పెండ్యాల సీతారాములు గారితో ఇంటర్వ్యూతేది : 78.2008 స్థలం : ధర్మపురి 


(a 


CE & & & (ఈ G9 


(6 


172 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


22, 
28. 
24. 
25. 
26. 
27. 
28, 
29. 


వోరయుల రామచంద్రం గారితో ఇంటర్వ్యూతేది : 8.3.2003 స్థలం : ధర్మపురి 
కాసర్ల కిష్టయ్య గారితో ఇంటర్వ్యూ తేది : 8.8.2003 స్థలం : ధర్మపురి 
సంగనభట్ల నర్సయ్య గారితో ఇంటర్వ్యూ తేది : 22.8.20083 స్థలం : ధర్మపురి 
కె నరహరి గారితో ఇంటర్వ్యూ తేది : 19.9.2008 స్థలం : ధర్మపురి 
సంగనభట్ల నర్సయ్య గారితో ఇంటర్వ్యూ తేది : 21.9.2008 స్థలం : ధర్మపురి 
ట్టి విశ్వనాథ శాస్తి గారితో ఇంటర్వ్యూతేది : 21.8.2003 స్థలం : ధర్మపురి 
ంగనభట్ల నర్సయ్య గారితో ఇంటర్వ్యూతేది : 22.1.2004 స్థలం : ధర్మపురి 
ంగనభట్ల నర్సయ్య గారితో ఇంటర్వ్యూతేది : 22. 1.2004 స్థలం : ధర్మపురి 


CE & & & & & & (ఈ 
0 


స 
స 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 173 


ఉపసంహారము 

నా క్షేత్ర పర్యటనలో ప్రత్యక్షంగా కరీంనగర్‌ జిల్లా నాటక రంగం పరిశీలించి 
వ్యాస రూపంలో చెప్పే ప్రయత్నం చేశాను. ఈ జిల్లా వెనుక చరిత్ర, కళాకారులు, పూర్వ 
పరిస్థితులు, ప్రదర్శనలు, రచయితలు, సంస్థలు గూర్చి కళాకారులు అందించిన 
సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పరిశీలించడం జరిగింది. నాటకరంగ పరిశోధన 
[గ్రంథాల ద్వారా, నేను సేకరించిన విషయాలను క్రోడీకరించడం జరిగింది. ఈ జిల్లా 
నాటక రంగం గూర్చి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా నా శాయశక్తులా 
సేకరించిన విషయాలను క్రోడీకరించి, ఈ సిద్ధాంత వ్యాసాన్ని తయారుచేశాను. ఈ 
పరిశీలనలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చింది. 

కరీంనగర్‌ జిల్లా భౌగోళిక, సాంస్కృతిక చరిత్ర అనే మొదటి అధ్యయనంలో 
మొదట జిల్లా యొక్క భౌగోళిక, నైసర్గిక స్వరూపంలో జిల్లాకు సంబంధించిన ఎల్లలు, 
(గ్రామాలు, పట్టణాలు, పర్వతాలు, నేలలు, నదులు, అడవులు, వర్షపాతం, ఖనిజ సంపద, 
వ్యవసాయం, వీబిపారుదల, విద్యుత్‌చ్చక్తి, రవాణా, తంతి తపాలా, బ్యాంకులు, పరిశ్రమలు, 
విద్య వంటి అంశాలు పరిశీలించి వివరించడం జరిగింది. తర్వాత కరీంనగర్‌ 
పరిపాలించిన రాజవంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, నందరాజులు, మౌర్య చక్రవర్తులు, 
శాతవాహనులు, చాళుక్యులు, పొలావాస రాజులు, వెలమ రాజులు, విజయనగర రాజుల 
గూర్చి వివరించడం జరిగింది. తర్వాత జిల్లాలోని శాసనాలను వివరిస్తూ జిల్లా ఏర్పాటును 
మరియు కరీంనగర్‌ జిల్లాలోని ముఖ్యమైన సందర్శనీయ ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి 
వివరించడం జరిగింది. ఈ మొత్తం పరిశీలన అనంతరం కరీంనగర్‌ జిల్లా భౌగోళిక, 
నైసర్గిక పరిస్థితులు ప్రజల ఆర్థిక స్థితులకు అనుగుణంగా ఉండటంతో కళారూపాలు 
ప్రజల తీరిక సమయాల్లో వినోద పరంగానే ప్రదర్శించబడ్డాయని చెప్పవచ్చు. ఇంతేకాక 
జిల్లాలోని దర్శనీయ స్థలాలు, చారిత్రాత్మక నేపథ్యాన్ని కలిగియుండి, ఆధ్యాత్మకంగానేగాక, 
వినోద కాలక్షేపాలకు కేంద్రాలై కళారూపాల ఉనికికి, ప్రగతికి ఆధారాలైనవని కూడా 
జిల్లా దర్శనీయ స్థలాల నేపథ్యాన్ని బట్టి చెప్పవచ్చు. 

కరీంనగర్‌ జిల్లా తెలుగు నాటక రంగం అనే ఈ అధ్యయనంలో మొదటి 
174 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


తెలుగు నాటక రంగం పుట్టుక, పరిణామ దశ గూర్చి పరిచయం చేయడం జరిగింది. 
ఇందులోనే తెలుగు నాటక రంగంలోని గల నాటకాల ప్రయోగ వైవిధ్యాలను గూర్చి 
మరియు తెలుగు నాటక రంగంలో (ప్రముఖ నాటక సంస్థలు, సమాజాలు గూర్చి 
వివరించడం జరిగింది. తర్వాత తెలంగాణా నాటకరంగాన్ని పరిచయం చేసి కరీంనగర్‌ 
జిల్లాలో కళారంగం ఆవిర్భావ దశలో భాగంగా జిల్లాలో జానపద కళారూపాలను వివరిస్తూ, 
యక్షగానాలు, వీధి నాటకాల ప్రదర్శన బృందాలను పేర్మాని, యక్షగానాల - వీధి నాటకాల 
రచయితలు మరియు వారి రచనలను వివరిస్తూ జిల్లాలోని తొలి జిల్లాలో నాటక రంగం 
తొలి దశను మరియు ఆధునిక నాటకరంగాన్ని పరిచయం చేయడం జరిగింది. తర్వాత 
జిల్లాలోని నాటక రంగ సంస్థలు, సమాజాల స్థాపన, వికాసం, వారు ప్రదర్శించిన 
ప్రదర్శనల గూర్చి వివరిస్తూ జిల్లా నాటక రంగ ప్రముఖ దర్శకులు మరియు నాటక 
రచయితలు వారి నాటక రచనా శైలిని గూర్చి పరిశీలించి వివరించడం జరిగింది. మొత్తం 
మీద ఈ అధ్యయనంలో తెలుగు నాటక రంగం ప్రాచీనత, క్రమవికాసం వివరిస్తూ 
తెలుగు నాటకరంగంపై ఇతర నాటక సమాజాల ప్రభావాన్ని చూపించడం జరిగింది. 
ఇక కరీంనగర్‌ జిల్లా నాటకరంగానికి మూల హేతువులుగా ఉన్న జిల్లా జానపద 
కళారూపాల ప్రాబల్యాన్ని చూపుతూ జిల్లా నాటకరంగానికి అవి మౌలిక స్థానాలని 
తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో తెలంగాణా 
నాటకరంగాన్ని, ముఖ్యంగా కరీంనగర్‌ నాటకరంగాన్ని పోలుస్తూ ఆలస్యంగా ప్రారంభమైన 
నాటక ప్రదర్శనలను, అభివృద్ధిని జిల్లాలోని ప్రాంతాల వారీగా చర్చిస్తూ, నాటకరంగ 
సమాజాలను, రచయితలను, దర్శకులు వారి ప్రయోగాలను సుంక్షిప్తంగా వివరిస్తూ 
తద్వారా కరీంనగర్‌ జిల్లా నాటకాభివృద్ధిని తెలియజేయడంలో ఈ అధ్యయనం 
ముగించబడింది. 
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి అను మూడవ అధ్యయనంలో మొదట 
ధర్మపురి క్షేత్ర చరిత్రలో ధర్మపురి గ్రామాన్ని పరిచయం చేస్తూ ధర్మపురిని ఏలిన ప్రాచీన 
రాజవంశములను పరిశీలించి వివరించడం జరిగింది. శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలిని 
వివరిస్తూ ఇందులో శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి పరిచయం చేసి, మండలి స్థాపన 
పూర్వాపరాలను, మండలి ప్రార్థన గీతాన్ని మరియు మండలి మొదటి తరం, రెండవ 
తరం కళాకారులు ప్రదర్శించిన పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక నాటకాల గూర్చి 
క్లుప్తంగా పరిశీలించి వివరించడం జరిగింది. మండలి వారు నిర్మించుకున్న నాటకశాలలను 
గూర్చి చెబుతూ నాటకశాలల వివరణ, నిర్మాణ వివరాలు, వేదిక నిర్మాణం, తెరలు, 
లైట్లు, ఇతర టెక్నిక్‌లు గూర్చి వివరించడం జరిగింది. తర్వాత శ్రీ లక్ష్మీనరసింహ 
నాట్యమండలి వారు ఇప్పటి వరకు ప్రదర్శించిన పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు, 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 175 


సాంఘిక నాటకాలు, నాటికలను వివరించడం జరిగింది. నాట్యమండలి సమకాలీన 
ఇతర సమాజాలను గూర్చి వివరించడం జరిగింది. శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమందలి 
స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు (19835-2004) అన్ని విషయాలను పరిశీలించి 
ఈ అధ్యయనంలో పొందుపరచడం జరిగింది. 

ధర్మపురి నాటక రంగ ప్రముఖులు వారి విశేషాలు అనే అధ్యయనంలో ధర్మపురిలోగల 
నాటకరంగ ప్రముఖుల గూర్చి వివరించడం జరిగింది. మొదట యక్షగాన రచయితలు 
శ్రీ శేషప్పగారు మరియు శ్రీ కాకుత్సృల నరసింహదాసుగారు గూర్చి చెప్పడం జరిగింది. 
తర్వాత నాట్యమండలి పితామహులు, దర్శకులు శ్రీ కాసర్ల వేంకట రాజయ్యగారి గూర్చి, 
స్త్రీ పాత్రధారి శ్రీ చాచం కిష్టయ్య గూర్చి, రంగస్థల నటులు శ్రీ లక్ష్మీకాంత శాస్త్రి మరియు 
సంగనభట్ల మాణిక్య శాస్తిగార్ల గూర్చి, మేకప్‌ ఆర్టిస్టు కె.వి. కేశవులు గూర్చి పరిశీలించి 
క్లుప్తంగా వివరిస్తూ, నాట్యమండలిలోని ఇతర ప్రముఖ కళాకారుల గూర్చి వివరించడం 
జరిగింది. మొత్తానికి ఈ అధ్యాయం ద్వారా 1938 నుండి అనేక తరాల నటులతో, 
సేవలతో నేటికీ నిలిచి వున్న శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలిని తెలంగాణాలో ప్రత్యేకత 
సాధించిన నాటకరంగ సంస్థగా పేర్కొనడం జరిగింది. 

అనుబంధం-1లో క్షేత్ర పర్యటన అనుభవాల గూర్చి, కళాకారుల నేపథ్యాన్ని తమ 
అమూల్యమైన సమయూన్ని నా కోసం కేటాయించి, నా పరిశోధన గ్రంథం ఒక రూపంలోకి 
రావడానికి కారకులైన విషయ వివరణ కర్తల గురించి వివరించడం జరిగింది. అనుబంధం 
-2లో ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలికి సంబంధించిన ఛాయా చిత్రాలను 
పొందుపరచడం జరిగింది. 


176 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


అనుబంధం -1 


క్షేత్ర పర్యటన : 

నేను విషయ సేకరణ నిమిత్తం కరీంనగర్‌ జిల్లాలో పలు గ్రామాలను తిరగడం 
జరిగింది. నా స్వగ్రామం కరీంనగర్‌ జిల్లా గోధూర్‌ గ్రామము కావడం చేత క్షేత్ర పర్యటన 
కొంచెం సులువుగా జరిగిందని చెప్పుకోవచ్చు. నేను ఇంటర్మీడియట్‌ వరకూ మా 
స్వగ్రామములో ఉండి చదివాను. గోధూర్‌ కళాశక్తి సంస్థ తరపున పలు గ్రామాలకు 
వెళ్ళి ప్రదర్శనలు జరిపాను. అంతేకాకుండా కరీంనగర్‌, జగిత్యాల, కోరుట్ల, వరంగల్‌, 
నిజామాబాద్‌, ఆర్మూర్‌, కాజీపేట, మంచిర్యాల, హుస్నాబాద్‌, నిర్మల్‌ వంటి పట్టణ 
ప్రాంతాలలో జరిగిన నాటక పోటీలలో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా కరీంనగర్‌, 
నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని కళాకారులు, సంస్థలు పరిచయం అయ్యాయి. దీని 
వల్ల నా క్షేత్ర పర్యటనలో భాగంగా విషయ సేకరణకు జిల్లాలోని ప్రముఖుల సహకారం 
సులువుగా లభించింది. నేను ప్రతి సం॥ దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాధి, రాఖీ 
పౌర్ణమి మరియు ఇంట్లో జరిగే కార్యక్రమాలకు మా స్వగ్రామానికి వెళ్తాను. ఎం. ఫిల్‌.లో 
చేరి, నా టాపిక్‌ నిర్ధారణ అయిననాటి నుంచే నా క్షేత్ర పర్యటన మొదలుపెట్టి ప్లాన్‌ 
ప్రకారం పూర్తి చేశారు. గోధూర్‌కి వెళ్ళినప్పుడల్లా కొంత మంది కళాకారులను కలిసి 
ఇంటర్వ్యూలు జరిపినాను. అలా దాదాపు 15 విడతలుగా ఇంటర్వ్యూలు పూర్తి చేశాను. 
జిల్లాలోని పలు పట్టణ ప్రాంతాలలో ఉండి, ఆ ప్రాంతపు చుట్టుపక్కల గ్రామాలను కవర్‌ 
చేస్తూ, జిల్లా మొత్తం చుట్టి రావడం జరిగింది. 
శ్రీ డాక్టర్‌ మలయశ్రీ గారికి నేను వెళ్ళిన రోజు కంటి ఆపరేషన్‌ అయ్యి, బెడ్‌ రెస్టు 
తీసుకుంటున్నారు. నేను మళ్లీ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానని, మీరు విశ్రాంతి 
తీసుకోండి అని చెప్పినా వినకుండా తన ఇంటర్వ్యూ ఇవ్వడమే కాకుండా, కరీంనగర్‌ 
జిల్లాలో ప్రముఖ కళాకారుల వివరాలు, పోన్‌ నెంబర్లు ఇచ్చి నన్ను ఎంతగానో 
ప్రోత్సహించారు. ఉమెన్స్‌ కాలేజి లెక్చరర్‌ డాక్టర్‌ జి. లక్ష్మణ్‌రావుగారిని, సైన్స్‌ జూనియర్‌ 
కాలేజి లెక్చరర్‌ డాక్టర్‌ నళిమేళ భాస్కర్‌ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వీరిరువురు 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 177 


కరీంనగర్‌, వేములవాడ నాటకరంగానికి సంబంధించి, వారికి తెలిసిన విషయాలను 
వివరించారు. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌గారిని, శ్రీ రాముల సత్యనారాయణగారిని, పార్థసారధి 
గారిని, పుల్లాచారిగారిని, ఎం.డి. కరీంగారిని ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. కోరుట్లలో 
బైరి నర్సయ్యగారిని, ఎక్కల దేవి లక్ష్మణ్‌గారిని, అందె వెంకటరాజంగారిని ఇంటర్వ్యూ 
చేయడం జరిగింది. హైదరాబాద్‌లో శ్రీ కీర్తిరెడ్డి మల్లారెడ్డిగారిని ఇంటర్వ్యూ చేయడం 
జరిగింది. వీరు ఒక రోజంతా నా కోసం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చారు. కోటగిరి 
మురళిగారిని ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరితో ఒక మధురమైన 
అనుభూతితో డిసెంబరు - 2003లో మొదలైన నా క్షేత్ర పర్యటన మే- 2004 వరకు 
జరిగింది. 

క్షేత పర్యటనలో నా మొదటి ఇంటర్వ్యూ గోధూర్‌ గ్రామానికి చెందిన శ్రీ కోటగిరి 
శ్రీహరిగారిని చేయడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించిన శ్రీ డింగిరి లక్ష్మీనారాయణ 
చార్యగారిని, శ్రీ డింగిరి లక్ష్మణ మూర్తిగారిని మరియు తాటికొండి సుదర్శన్‌ గారిని 
ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. వీరిచ్చిన సహకారంతో విషయ సేకరణకై ఎక్కువ 
కృషి చేశాను. మెట్టుపల్లి వాసి కీ॥శే॥। డి.వి. మురళి మోహనాచారి గారు ఉద్యోగానికి 
వెళ్ళడానికి తయారై ఉన్నారు. కానీ నన్ను చూడగానే ఆ రోజు వెళ్ళకుండా, నా కోసం 
సమయాన్ని కేటాయించి, ఇంటర్వ్యూ ఇచ్చారు. కాని కొద్ది కాలానికి వీరు చనిపోయారు. 
ఈ విషయం నన్ను ఎంతగానో కదిలించింది. వీరు నా ప్రత్యేక గురువు. శ్రీ 
ఎం.గంగాధర్‌గారిని మరియు సౌడాల ప్రభాకర్‌గారిని కూడా ఇంటర్వ్యూలు చేయడం 
జరిగింది. జగిత్యాలలో మా మేనత్త ఇంట్లో ఉంటూ, అక్కడి పరిసర ప్రాంతాలు తిరగడం 
జరిగింది. ధర్మపురివాసి శ్రీ సంగనభట్ల నర్సయ్య గారితో ఆరుసార్లు ఇంటర్వ్యూ చేయడం 
జరిగింది. వీరిచ్చిన ఇంటర్వ్యూలు నా వ్యాసానికి ఎంతగానో తోడ్చడినాయి. వీరికి నేను 
బుణపడి ఉంటాను. వెళ్ళిన ప్రతిసారీ ఎంతో ఓపికగా విషయాలను వివరించారు. 
కరీంనగర్‌ పట్టణంలో దాదాపు పదిసార్లు వెళ్ళి ఇంటర్వ్యూలు జరపడం జరిగింది. శ్రీ 
గుండా మల్లయ్యగారి గురించి మొదటిసారి వెళ్ళినపుడు లేరు. తర్వాత వీరు అమూల్యమైన 
విషయాలతో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదే విధంగా డి.పి.ఆర్‌.ఓ. శ్రీ మార్మండేయగారిని, 
నెహ్రూ యువజన కేంద్రం ఎం.డి. శ్రీ విద్యాసాగర్‌గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 
ఈ విధంగా కరీంనగర్‌ జిల్లాలో నాటకరంగ ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 
వీరి అమూల్యమైన సమయాన్ని నా కోసం కేటాయించి ఈ గ్రంథ రచనకు ఎంతో 
సహకరించారు. 


178 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


మొదటి తరానికి చెందిన 
శ్రీ దెమ్మా బాలకిష్టయ్య గారి ఇంటర్వ్యూ 


(శ్రీ సంగనభట్ల నర్భ్మయ్యగారు సేకరించింది) 


శ్రీ దెమ్మా బాలకిష్టయ్య గారు చింతామణిలో చింతామణీగా, 
తులాభారంలో సత్యభామగా, ద్రౌవది వస్తావహరణములో డ్రౌపదిగా, 
పాదుకా వట్టాభిషేకములో సీతగా మొదలగు నాటకాలలో స్త్రీ పాత్రలు 
ధరించారు. బీరు ఇంటర్వ్యూలో క్రింది విధంగా వివరాలు తెలిపారు. 

1. పరిశోధకుని ప్రశ్న: అయ్యా! బాలకిష్టయ్యగారూ! నాట్యండలికి వెన్నుముక వంటి 
మీ సహకారం మండలి చరిత్ర నిర్మాణంలో అర్థిస్తున్నాం. మీ అనుభవాలు 
పంచుకోవడానికి అనుమతి ఇవ్వండి? 

శ్రీ దెమ్మా బాలకిష్టయ్యగారి జవాబు : తప్పకుండా! వైభవోపేతమైన మండలి చరిత్రే 
ధర్మపురికి గర్వకారణం. మీ వంటి యువకులు మందుకువస్తే కొడిగడుతున్న 
నాటక సంప్రదాయం నిలుస్తుందని ఆశ కలుగుతుంది. ఇంకా అడగండి. 

2. ప్రశ్న: మీరు ప్రారంభం నుండి స్రీ పాత్రలు ధరించారా? 

జవాబు : అవును. సతీ సావిత్రిలో చెలికత్తె పాత్రతో ప్రారంభం చేశాను. నాతోబాటు 
మా తమ్ముడు కాకర్ల లక్ష్మీనరహరి మరో చెలికత్తె పాత్ర ధరించారు. స్టానిక 
దేవదాసి రాజమ్మ సావిత్రి పాత్ర వేసింది. స్తీ పాత్రలో నా అభినయ సామర్థ్యంతో 
తృప్పిపడిన కాసర్ల వెంకట రాజయ్యగారు తర్వాత నెలకే ప్రదర్శించిన రెండో 
నాటకం ద్రౌపదీ వస్తాపహరణంలో [ద్రౌపది (నాయిక)పాత్రనిచ్చారు. దేవదాసి 
రాజమ్మ సత్యభామ, గాంధారి పాత్రవేశారు. ఈ రెండో నాటకంలో స్తీ పాత్రలు 
అధికమయ్యాయి. భారత కథాగాధ! రుక్మిణిగా కాకర్ల లక్ష్మీ నరహరి, మల్లికగా 
మధు కిష్టయ్యగారు నటించారు. మూడో నాటకంలో భక్త ప్రహాదలో లీలావతిగా 
భోగం రాజమ్మనే నటించింది. ఇంకా ఆ తర్వాత కొన్ని ప్రధాన స్తీ పాత్రలు నేనే 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 179 


ధరించాను. 


3. ప్రశ్న: మీ గొంతు స్తీ పాత్రలకు ఎలా సరిపోయింది. పద్యం, బాణీల్లో మీ ప్రతిభ 


ఎలా వికసించింది? 


జవాబు : గృహిణులు నాటకాలు ఆడేవారు కాదు. రంగస్థలం నటీనటులకు, 


నాట్యకత్తెలకు ఆ కాలంలో సంఘంలో ఉన్నత స్థానం ఉండకపోవడమే ప్రధాన 
కారణం. అందులో నైజాం రాజ్యంలో స్త్రీలపై కట్టుబాట్లు మరింతగా ఉండేవి. స్తీ 
పాత్ర లేని పౌరాణిక నాటకాలు రాణించదుగా, అందుకే పురుషులే 
పాత్రలుధరించేవారు. నా గొంతు సన్నగా మరియు స్త్రీ కంఠంలా ఉండేది. విశ్లేషించి 
గొంతు మార్చేవాణ్లి. సాధారణంగా నా గొంతు నిజ జీవితంలో మగ గొంతే. 
నారద పాత్రలో మగ గొంతును వాడాను. పద్యంపాడేటపుడు మాత్రం ఆడగొంతు 
చక్కగా సరిపోయేది. 


ముత్తురాజు సుబ్బారావుగారి శ్రీ కృష్ణ తులాభారము రికార్డులు రాసాక 
(నాట్యమండలి వద్ద) ఉండేవి. వాటిని విన్నాను. వీటితోపాటు లవకుశ రికార్డులు, 
కన్నాంబ పాడిన కారేరాజులు, సత్యప్రాడ వంటి పద్యాలు నిరత బోగం రాజమ్మ 
సావిత్రి పాత్ర వేయగా బాలకిష్టయ్యగారు చెలికత్తెగా పాత్ర ధరించి, అతి త్వరలో 
నాయికా స్థానానికి ఎదిగారు. ఆ స్వరూపం, పొట్టితనం, ఆడగొంతుతో పద్యాలు, 
డైలాగులు పలికే ప్రతిభ, ప్రీ సహజమైన హావభావాల ప్రకటన, వినయం వీరిని 
స్త్రీ పాత్ర ధరించిన తర్వాత మిత్రులు సైతం పురుషుడిగా ఊహించలేకపోయేవారు. 
ఒక్కసారి నటుడు లేక నాటకం ఆగిపోయే స్థితిలో తాను నారదుడిగా పాత్ర 
ధరించినట్లు చెప్పారు. గయోపాఖ్యానం నాటకంలో మాత్రమే నారదుడిగా పురుష 
పాత్ర ధరించారు. రికార్డులు, వస్తాపహరణంలో దీని జనావన పోషణ (పాట) 
రికార్డులు ఇవి బాణీలు నేర్చుకోవడానికి నవోయవడినవి. స్థానం 
నరసింహారావుగారి గొంతు, పద్యాల బాణిలు అభ్యాసం చేశాను. నేను మగ 
గొంతు కంఠస్వరం, ఆడ గొంతు కంఠస్వరం ఏకకాలంలో సంవాద రూపంలో 
పలికించి మిత్రుల ముందర ప్రదర్శించే వాణ్ణి. (అంటూ తాను అభినయించి 
చూపించారు). 


4. ప్రశ్న: మీకు స్రీ పాత్ర మేకప్‌ ఎలా సరిపోయేది? 
జవాబు : నేను బాల్యంలో ఆడవాళ్ళ సమూహాల్లో కూర్చొని పాటలు పాడుతుండేవాణి. 


వారి అటవాట్లు, పద్దతులు నాకు పట్టుబడ్డాయి. వారి స్వభావాన్ని పరిశీలించడం, 
అనుసరించడం జరిగింది. మేకప్‌లో కూడా వాటిని ఆచరించాను. ఆ కాలంలో 


180 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


దోవతి, చీరల వస్త్రధారణ చింగులు పూసి, కాసేపోనేలి వంటివి ఒకేలా ఉండేవి. 
సాధారణ జీవితంలో కూడా బ్రాహ్మణ స్రీలు పండుగలు పబ్బాల్లో, పెళ్ళిళ్లలో 
అలంకరించుకునే తీరు, నగలు పట్టపురాణి మోస్తరులో ఉందేవి. అవన్నీ 
అనుకరించాను. ఒక నాటకంలో సుమారు 50 తులాల బంగారు అభరణాలు 
ఇంటివి తెచ్చుకొని (నా భార్యవి, పక్కింటి వారి వద్ద నుంచి తెచ్చి) ధరించాను. 
పొట్టివాణ్సి కావడంతో స్తీ పాత్రకి బాగా సరిపోయెవాళ్సి. 

మొదట్లో శివరామయ్యగారు, శ్రీ కె.వి. కేశవులు (మాజీ మంత్రివర్యులు) మేకప్‌ 
చేసేవారు. తర్వాత నేనే స్వయంగా మేకప్‌ చేసుకునేవాణ్ణి. పెయింటర్‌ శ్రీనివాస్‌, 
మైలవరం కంపెనీ అంజయ్య రంగులు కలపడం నేర్పారు. 


ర్‌. ప్రశ్న: స్థానం నరసింహరావుని చూశారా? వారితో పరిచయం ఉందా? 
జవాబు : చూసే భాగ్యం కలగలేదు. మన ధర్మపురికి అతి దగ్గరగా గల జగిత్యాల 


తాలూకాకు వచ్చారు. నేను వెళ్ళి కలవడానికి బస్సు చార్జీలకు డబ్బులు లేకుండెను. 
(ఒక్క క్షణం గొంతు సవరించుకున్నారు) నిజానికి ఇప్పటికి ఏ నాటకం చూడటం 
జరగలేదు. టీవీలు, సినిమాలు చూడను. నేనాడిన నాటకం అసలే చూడటానికి 
వీలుపడదు. నేను నాటకం ఆడకుండా ఏ నాటకం ప్రదర్శిచబడలేదు కదా 
(నవ్వారు). వీధి భాగోతుల ప్రదర్శనలు మాత్రం చూశాను. 

మంచిర్యాల ఆంధ్రసారస్వత పరిషత్తు కోసం ఆడిన నాటకం తర్వాత రాత్రి 
భోజనాల వద్ద (తులాభారం నాటకంలో) సత్యభామ వేషం వేసిందెవరని శ్రీ 
మాడపాటి హనుమంతరావు గారు అడిగారు. నన్ను ప్రశంసిస్తూ స్థానం 
నరసింహరావుగారి వద్ద ఉండి ఏమైనా శిక్షణ పొందారా? అని అడిగారు 
(మాడపాటి వారికి స్థానం వారికి చాలా స్నేహం) నేను స్థానం వారిని ఇంతవరకు 
చూడలేదంటే అబద్దం ఆడుతున్నానన్నారు. ఆ తర్వాత నన్ను స్థానం వారి సరసన 
నిలబడగలిగిన సామర్థ్యం కలిగిన వారని కితాబు ఇచ్చారు. 


6. ప్రశ్న: పురుష ప్రకృతి గల మీరు స్త్రీలా ఎలా ప్రవర్తించేవారు? నటిస్తుండగా 


మగవాడిననే భావన వచ్చేదా? 


జవాబు : నిజం చెప్పాలంటే స్త్రీల వలె నా స్వభావం మెత్తన. పురుష కాఠిన్యం 


నిజజీవితములో కూడా ప్రదర్శించలేక పోయేవాణ్ణి. అర్ధతి అధికం. విషాద 
సన్నివేశాల్లో పాత్ర కష్టాలు నేనే స్వీకరిస్తున్నట్టుందేది. నాకు అత్యంత ప్రియమైన 
మా సోదరి చనిపోయిన కారణంగా ద్దుఖంలో నిండిన మనస్సుతో నాటకాల 


కాలం గడిచింది. కన్నీరు అతి సహజంగా ఉబికి వచ్చేది. విలవిల ఏద్చేవాణ్లి. 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 181 


సీత పాత్ర ధరించాక (లవకుశ ప్రదర్శించిన) తెల్లవారిన రోజు అంతా ద్దుఖంతో 
భారంగా గడిపేవాణ్ణి. స్రీలు తన ప్రకృతితో పురుషులను ఉడికించే పద్ధతి, 
కొంటెతనం మాత్రం బాగా భావనలో ఉండేది. అందుకే సత్యభామ పాత్ర నాకు 
అతి ఇష్టమైన, ప్రసిద్ధి తెచ్చిన పాత్ర. చాలా సార్లు ఈ పాత్ర పోషించాను. 

7. ప్రశ్న : ఎన్ని పాత్రలు ఇప్పటికి ధరించారు? మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? 

జవాబు : నేను ధరించిన పాత్రలు అన్నీ పౌరాణిక నాటకంలోని పాత్రలే. చాలా 
పాత్రలు వేశాను. లవకుశలో సీతగా, సతీ సావిత్రిలో బృందంగా, చింతామణిలో 
చింతామణిగా, సతీ సక్కుబాయిలో సక్కుబాయిగా, తులాభారం నాటకంలో 
సత్యభామ ఇష్టమైన పాత్రలు, సత్యభామ నాకు బాగా పేరు తెచ్చింది. నాకు 
సంతృప్తినిచ్చిన పాత్ర మాత్రం సీత. 

8. ప్రశ్న : పౌరాణిక నాటకాలలో మీకు నచ్చిన పద్యాలు. పాటలు చెప్పండి? 

జవాబు : వందల పద్యాలు పాడేవారం. తులాభారం నాటకలో 1. వ్రతము 
లోనర్చుకాలమున, 2. ఇక నీ గీచిన దాటనని, 3. ఇంతకుమున్నె నారదముని 
వంటివి ఎన్నెన్నో. పాటల్లో దీనజనావస పోషణ (ద్రౌపది వస్తాపహరణము), 
మీరజాలగలడా (తులాభారము), మునివరా, అవసరము లేదు నను మందలించ, 
క్షమించి ఉపాయము వంటివి నాకు నచ్చిన పాటలు. 

9. ప్రశ్న: శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలిలో గల సహ నటుల గూర్చి చెప్పండి? 

జవాబు : నాతోబాటు, నాకంటే ముందు నటించిన స్తీ పాత్ర నాయిక దేవదాసి 
రాజమ్మ, నాతో ప్రధాన స్తీ పాత్రలలో నటించిన తమ్ముడు లక్ష్మీ నరహరి, బలిజెపల్లి 
రాజన్న (రుక్మిణిపాత్ర), పెండ్యాల సీతారాములు (చింతామణిలో చిత్ర), కాసర్ల 
శివరాం (నళిణి) నాతోపాటు స్రీ పాత్రలు ధరించిన నటులు. ఇక నాతో నటించిన 
హీరోలు సంగనభట్ల మాణిక్య శాస్త్రిగారు (శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుని పాత్ర), 
బాచంపెల్లి రామయ్య (ద్రౌపది వస్తాపహరణంలో ధర్మరాజు), మరియు (లవకుశలో 
రాముడిగా), రొట్టి చంద్రశేఖర శాస్త్రి (భీముడిగా, శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడిగా) 
నా సరసన నటించి సమ ఉజ్జీలుగా నిలబడ్డారు. 

10. ప్రశ్న : మిమ్మల్ని నాటకంలో నిజంగా స్త్రీగా భ్రమించినవారు ఎవరైనా ఉ 
న్నారా? 

జవాబు : నిజమే. నా హీరోలే భ్రమించేవారు. ఒక మిత్రుడు (కథానాయకుడు) 
నాటకం ముందే, నా మేకప్‌లో అందాన్ని చేసి కవ్వించాడు. కనుకొనలతో 


182 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


ప్రదర్శించే సోయగాలు, చిలిపితనాలు, కొంటెతనాలు, పురుషులనే కాదు స్త్రీలను 
కూడా భ్రమింపజేశాయి. ప్రదర్శన చూడవచ్చిన నాటి తహసిల్దార్‌ నాటక ప్రదర్శన 
అనంతరం దగ్గరకు వచ్చి కప్పు టీ ఇవ్వమని అడిగారు. (అప్పటి కాలంలో 
నచ్చిన స్త్రీలతో తహసిల్దార్‌ టీ చేయించుకునేవారు). నేను పురుషుణ్ణి అని చెప్పినా 
వినక అధికార దర్పంతో దబాయించి, నా చేత టీ ఇప్పించుకొని తాగి తృప్తి 
పడ్డాడు. ఆ తృప్తి తర్వాత నా తలవిగ్గు తీసి మగవాణ్ణి అని చూశాక నివ్వెరపోయాడు. 
అందంతో మగవాడు ఆడదానిలా వేషం వేయడం సాధ్యమేనని తనకు తెలుసునని 
కానీ అభినయం చూశాక స్త్రీ అనుకుని మోసపోయానని చెప్పారాయన. 


11. ప్రశ్న : మీరు ఇప్పటి యువ కళాకారులకు ఇచ్చే సందేశం? 
జవాబు : అభినయం నేర్చుకోవడానికి బాగా అవకాశాలున్న ఈ తరం వారికి నేను 


చెప్పగలిగేదేముంది? సంప్రదాయాన్ని రక్షించండి. సంస్కృతిని రక్షించండి. 
యవ్వనంలో కళారాధకులై చరమాంకంలో తృప్తి మిగుల్చుకోండి. అని ఆయన 
సందేశాన్ని ఇస్తూ ఇంటర్వ్యూ ముగించారు. 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 183 


౨ ౦౫ రాలా జ ల ఫం గ 


24. 


. సిద్ధార్థ (జర్నలిస్టు) 


184 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


ప్రాంతం 
ఎ.పి. ఎస్‌. ఆర్‌.టి.సి. కరీంనగర్‌ జిల్లా 
ఉమెన్స్‌ కాలేజి, కరీంనగర్‌. 
మెట్‌పల్లి, కరీంనగర్‌. 
కోరుట్ల, కరీంనగర్‌ జిల్లా. 
ధర్మపురి, కరీంనగర్‌ జిల్లా. 
ధర్మపురి, కరీంనగర్‌ జిల్లా. 
మెట్‌పల్లి, కరీంనగర్‌ జిల్లా. 
కరీంనగర్‌ జిల్లా. 
కళాభారతి ఆడిటోరియం, కరీంనగర్‌. 
తిమ్మాపూర్‌, కరీంనగర్‌ జిల్లా 
డి.పి.ఆర్‌.ఓ. కరీంనగర్‌ జిల్లా 
గోధూర్‌, మం॥ ఇబ్రహీంపట్నం 
మెట్‌పల్లి కరీంనగర్‌ జిల్లా 
హెచొసి.యు, హైదరాబాద్‌. 
కరీంనగర్‌. 
ధర్మపురి, కరీంనగర్‌ జిల్లా 
ధర్మపురి, కరీంనగర్‌ జిల్లా 
గోధూర్‌, మం॥ ఇబ్రహీంపట్నం 
గోధూర్‌, మం॥ ఇబ్రహీంపట్నం 
నెహ్రా యువజన కేంద్రం, కరీంనగర్‌ 
కథలాపురం, కరీంనగర్‌ జిల్లా. 
ధర్మపురి కరీంనగర్‌ జిల్లా. 
కోరుట్ల, కరీంనగర్‌ జిల్లా. 
గోధూర్‌, మం॥ ఇబ్రహీంపట్నం. 
ధర్మపురి, కరీంనగర్‌ జిల్లా 
మెట్‌పల్లి, కరీంనగర్‌ జిల్లా 


విషయ వివరణ కర్తలు 
విషయ వివరణ కర్తలు వయస్సు 

కరీం. యం.డి. 51 
కిషన్‌రావు (తెలుగు లెక్చరర్‌) ర్‌ర్‌ 
గంగాధర్‌, మట్టెల 53 
నర్సయ్య భైరి 51 
నర్సయ్య సంగనభట్ల 50 
నరహరి శర్మ 49 
ప్రభాకర్‌, సౌడాల 45 
మలయశ్రీ 63 
మల్లయ్య గుండా 54 
. మల్లారెడ్డి కీర్తిరెడ్డి 45 
మార్మండేయ (యం.డి) 53 
. మురళి, కోటగిరి 50 
. మురళజ మోహనాచార్య డి.వి. 62 
ఎస్‌ఎస్‌ మూర్తి. డి ర్‌7 
రాజేంద్ర ప్రసాద్‌ పి 50 

. రామచంద్ర శాస్తి, వరుముల 61 
. రామకిష్టయ్య ఎస్‌. 59 
| లక్ష్మీ నారాయణ డింగిరి 56 
. లక్ష్మణ్‌మూర్తి డింగిరి 49 
: విద్యాసాగర్‌ (ఎం.డి.) ర్‌ర్‌ 
. విద్యాసాగర్‌ పులికాంత 54 
. విశ్వనాథ శాస్త్రి రొట్టి 65 
. వెంకట రాజం. అందె. ర్‌రి 
శ్రీహరి కోటగిరి 58 

. సుదర్శన రావు, ఇందనవరపు 56 
48 


అనుబంధం -2 


శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి 
భాయో చిత్రాలు 


Wi, 


(గ న 
fz fv; ar > LY 
Yi ‘el el Pd 
౯9 పు S Ey 3 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 1 85 


186 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


దర్శన - మండలి కళాకారులు 


రిలో ప్ర 


పాండవోద్యోగం - ధర్మపు 


కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ బన్వర్‌లాల్‌ 
గారిచే మండలి కళాకరులకు సన్మానం 
(1.11.1991) 


కాసర్ల వెంకట రాజయ్యగారు 
(మండలి పితామహులు) 


శ్రీ కోరట్ల నర్భ్మయ్యగారు శ్రీ బన్వర్‌లాల్‌ గారితో మండలి 
(సంగీత కళాకారుడు) కళాకారులు (11.1.1991) 
కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 1 8౯7 


స. జ్య, క యు? AE p> త | 


| has త జా. J స్త " 
మండలి కళాకారుడు - రొట్టె చంద్రశేఖర శాస్తిగారు శ్రీ కాకేరి లక్ష్మీ కాంతశాస్తిగార్మి శ్రీమతి జమునగారిచే కర్నూలులో సన్మానం 
నాల్‌ = = 
(1940 నాటి ఫొటో) (14.3.1983) 


188 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 189 


4వ తరం నటులతో దర్శకుడు నర్ఫయ్య 'రేపేంది' నాటికలో ఒక సన్నివేశం 


కొత్త చిగురు - ధర్మపురిలో ప్రదర్శన. 
కె నరహరి, సారంగు శివప్రసాద్‌, డాక్టర్‌ నర్భయ్య, కిషన్‌ గార్లు ఉన్నారు 


190 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


శ్రీ కాకేరి లక్షీ నరహరి గారికి శ్రీమతి జమున, 
మాజీ న సిఎం శ్రీటంగుటూరి ముం సన్మానం 


వ | అం 


ఆంధ్రప్రదే 


పాండవోద్యోగం' నాటకంలోని సన్నివేశాలు 


హైదరాబాద్‌లో శ్రీ పెండ్యాల సీతారాములు గార్కి తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు 
తూమాటి దోణప్ప, దగ్గుబాటి వెంకటేశ్వర్‌గారిచే సన్మానం 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 191 


ఉపయుక్త గ్రంథ సూచిక 


తెలుగు గ్రంథాలు 
1. అప్పారావు, పి. ఎస్‌. 


2. కృష్ణారావు, వై.వి. 


8. నర్సయ్య సంగనభట్ల 


4. నాగభూషణ్‌ శర్మ మొదలి 


5. పరబ్రహ్మ శాస్త్రి పి.వి. 


6. మలయశ్రీ 


7. మారుతిరావు గొల్లపూడి 


రి. రమణయ్య జైశెట్టి 


192 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


తెలుగు నాటక వికాసము, 
నాట్యమాల ప్రచురణలు 
బయ్యారం, 1983 

ఆంధ్రప్రదేశ్‌ దర్శిని 

విశాలాంధ్ర పబ్లికేషన్‌ 

విజ్ఞాన్‌ భవన్‌, హైదరాబాద్‌, 1976 
శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర 

ఆనంద వర్ధన ప్రచురణ 

ధర్మపురి - కరీంనగర్‌, 2004 
నూరేళ్ళ తెలుగు నాటక రంగం, 
ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ 
హైదరాబాద్‌ 1980 

కాకతీయుల చరిత్ర, 

నాట్యమాల ప్రచురణలు 
కరీంనగర్‌, 1977 

కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య 
చరిత్ర, నవ్య సాహిత్య పరిషత్‌ 
ప్రచురణలు కరీంనగర్‌, 1997 
తెలుగు నాటక రంగం, 

అరుణా పబ్లికేషన్‌, 

విజయవాడ, 1979 

కరీంనగర్‌ జిల్లా చరిత్ర, సంస్కృతి 


9. _ రాధాకృష్ణమూర్తి మిక్కిలినేని 


10. వాసుదేవశాస్త్రి పి 

11. శ్రీనివాసా చార్య తిరుమల 
సాహిత్యమూర్తి, 

12. సాంబశివరావు కందిమళ్ళ 


13, సుబ్బిరామిరెడ్డి, గండవరం 


14. సుందరం, ఆర్వీయస్‌ 


1 ఆంధ్రజ్యోతి 


PA ఉద్యోగ సోపానం 
తి నాట్యకళ 


4. యవనిక 


నాగజ్యోతి పబ్లికేషన్స్‌, శివవీధి 

జగిత్యాల, ఫిబ్రవరి -2003 

ఆంధ్ర నాటక చరిత్ర, 

రేణుకా గ్రంథమాల 

మద్రాసు, 1969 

కరీంనగర్‌ జిల్లా తెలుగు శాసనములు, 

కరీంనగర్‌, 1970 

డాక్టర్‌ ని. నారాయణరెడ్డి 
హైదరాబాద్‌ 1981 

తెలుగు నాటక రంగ (నూతన ధోరణుల 

ప్రయోగాలు), కాకతీయ ప్రచురణ 

చిలుకలూరిపేట, 1995. 

ఆధునిక తెలుగు నాటక రంగం, 

ప్రవీణ్‌ పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌-1991 

ఆంధ్రుల జానపద విజ్ఞానం, 

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ, 

హైదరాబాద్‌, 1989. 


జిల్లా ప్రత్యేక సంచిక, ఆంధ్రజ్యోతి, 
కరీంనగర్‌ -2002 


ఆంధ్రప్రదేశ్‌ ఇయర్‌ బుక్‌, 
ఉద్యోగసోపానం హైదరాబాద్‌-2004. 
ఇయర్‌బుక్‌ - ఆంధ్రప్రదేశ్‌ సంగీత 
అకాడమి హైదరాబాద్‌ - 1980 
త్రైమాస నాటక పత్రిక -నవ్య ప్రింటర్స్‌, 
హైదరాబాద్‌ - 2001. 


కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన | 193 


ప్రత్యేక సంచికలు 
1. గోదావరి పుష్కరాలు 


2. జానపద కళాకారుల రాష్ట్ర స్థాయి 
ప్రత్యేక సంచిక 
3. _ విశాలాంధ్ర 44వ 
వార్షికోత్సవ సంచిక 
4. శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి 
స్వర్ణోత్సవ సంచిక (1938-1993) 
విజ్ఞాన సర్వసాలు, నిఘంటువులు 
క. కామశాస్త్రి కొప్రశ్యామల 


2 తెలుగు విజ్ఞాన సర్వస్వం 


& వెంకట చార్యులు మామిడి 


4. వెంకట శాస్త్రి విద్యాన్‌మన్‌సూరి 


జిల్లా ప్రత్యేక సంచిక, జిల్లా కల్టెర్‌, 
కరీంనగర్‌, 2003 


పొట్టి శ్రీరాములు తెలుగు 

విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌- 2001. 

విశాలాంధ్ర, విజయవాడ, 
22.6.1996 

శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి 

(ప్రచురణలు 

ధర్మపురి కరీంనగర్‌, 1998. 


ఆంధ్ర వాచస్తత్వము 

ది ఓరియంటల్‌ పబ్లికేషింగ్‌ కంపెనీ, 
మద్రాసు, 1961 

తెలుగు భాషా సమితి, 
హైదరాబాద్‌, 1979 
ఆంధ్రదీపిక, 

వాసవి గ్రంథ ప్రచురణ, 
మచిలీపట్నం, 1965 

శబ్ద దీపిక, 

దాచేపల్లి కృష్ణయ్య & సన్స్‌ 
హైదరాబాద్‌, 1956 


_— TS 


194 | కరీంనగర్‌ జిల్లా నాటకరంగం - ఒక పరిశీలన 


Rrra e segs 
జొ కృతజ్ఞతలు కో 


తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం 
ఇండియా / యుఎస్‌ఎ 
ప్రెసిడెంట్‌ 


శ్రీ డి.పి. రెడ్డి 


తెలంగాణ రిసోర్స్‌ సెంటర్‌, హైదరాబాద్‌. 
ఛైర్మన్‌ 
ప్రొఫెసర్‌ వేద్‌ కుమార్‌ 


తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం 
వాషింగ్టన్‌, డిసి చాప్టర్‌. 


శ్రీ చాట్ల విజయకృష్ణ 


www.etelangana.org 
CEO 


Sri Ravi Chandar & Team 


Taekwondo Temple of Arts 
Chairman 
Sri Sridhar Reddy 
Founder, Chief Operating Officer 


రా Sri Satish Goud, లి 


౯ ను in 
న్‌్‌ న! 
"కేక CC 


